కుందు ధత్య తౌరాంశము 


సంకలన కర్త 


కల్నల్‌ వేలూరి అన్నప్ప శాస్తి (ఉద్యోగము విరమించిను 1943లో 
భిమవరము (ప.గో. జిల్లా, ఆం.ప్ర) పూర్వాచారపరాయణ పరివారములో 
పుట్టినారు. 1968లో భారతదేశ సైన్యములో అధికారిగా చేరి, 1971లో 
భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య యుద్దములో జమ్ము - కాశ్మీర్‌ రంగములో 
పాల్గొన్నారు. ఆయని ఆదర్శప్రాయమైన ప్రవర్తన, ప్రశంసాయోగ్యమైన సేవకు 
మెచ్చి 1988లో జనరల్‌ కె. సుందర్జీ, ముఖ్య సేనాధికారి ద్వారా సేనాధికారి 
ప్రశంసలు అందుకున్నారు. 1992లో కల్నల్‌ పదోన్నతి పొంది, రెండు సంస్థలు 
ఆధిపత్యము వహించి, 1996లో పదవీ విరమణ చేసినారు. ఆయన 
సికిందరాబాదులో స్థిరపడి ప్రశాంతమైన జీవితము గడుపుతున్నారు. ఆయన 
అత్యభిరుచులు, ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రాకృతిక, భౌగోళిక, విజ్ఞానశాస్త్ర గ్రంథ 
పఠణము. ఆయనకు ప్రకృతిపై ప్రేమ, దురదృష్టవంతులు, క్రిమికీటకములపై 
పరితాపము ఉంటుంది. ఆయన తన ఆధ్యాత్మిక అభివృథ్దికై నిరంతరమూ 
క్యషి చేస్తున్నారు. 


ఆయనకు 1972లో కుమారి శాంతతో వివాహము అయినది. ఆయని 
భార్య శ్రీమతి శాంత గృహములో ఆధ్యాత్మిక అభివృద్దికి ఆయనతో తోడ్డడుతూ, 
ప్రశాంతమైన వాతావరణము కల్పిస్తారు. వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలు. ఈ 
దంపతులు వారిద్దరి కుమార్తెలకు 1999, 2000లలో వివాహము చేసినారు. 
వారి కుమార్తెలు వారి, వారి భర్తలతో ఆమెరికాలో స్థిరపడినారు. ఆయన 
పలు విదేశములు పర్శిటించి అక్కడి ప్రజలతో పలు ఆధ్యాత్మిక, నైతిక, 
సామాజిక విషయములు చర్చించినారు. 


హిందూ ధర్మ సారాంశము 


ఓం (థీ మహా గణాధిపతియే నమః 


సంకలనము 
వేలూరి అన్నప్పశా[స్తి 


చిరునామ: 

Address: 

Col. V.A.Sastry (Retd.) 

Flat No.102; 6. K's Crescendo; 

Plot Nos. 558 & 559; Defence Colony 

Sainikpuri (P.0.) 

Secunderabad - 500 094 (A.P.) 

Tele Nos.:91-40- 27116277 (Res), 91-94406 57704 (Mobile) 
E-mail: velursastry@gmail.com 


మొదటి ముద్రణ 

2016 

గమనిక; 

1. ఈ పుస్తకములో అనేక సంస్కృతము మరియు భారతీయ భాషా 
పదములు వ్రాయబడి ఉన్నవి. వీటిలో ఏమయినా తప్పులు 
ఉన్నట్లయితే పాఠకులు నన్ను క్షమించి మరియు, వీలయితే 
వీటిలోని తప్పుల వివరములు, సలహాలను పంపమని 
కోరుతున్నాను. నేను వాటిని సరి చేయుటకు పయత్నిస్తాను. 

2. సాధ్యమైనంతవరకు సంబంధిత సూచనలు పేర్కొనబడి 
ఉన్నవి. 

3. ఈ పుస్తకములో హిందూ ధర్మ పవ్మిత మూలగంధములలోని 
కొన్ని సంస్కృత మంతములు వ్రాయబడినవి. భగవంతుని 
అనుగ్రహము కలిగిన మహర్షులు బీజాక్షరములలో వారి 
తపశక్తిని నికి ప్తపరచి (అప్పుడే అవి శక్తివంతమైన మంత్రములు 
అగును) ప్రజలకు అందబచేసినారు. నేను వ్రాసిన అవే 
పదములు కేవలము అక్షరములే తప్ప శక్తిగల మంతములు 
కాజాలవు. 

4. బృహదారణ్యకో పనిషత్‌ యొక్క మొదటి రెండు 
అధ్యాయములు అనేక పుస్తకములలో ప్రచురింపబడలేదు. కొన్ని 
పుస్తకములలో మొదటి అధ్యాయము మూడవ అధ్యాయముగా 
వాయబడి ఉన్నది. కాబట్టే అధ్యాయముల సంఖ్యలు వివిధ 
పుస్తకాల మధ్య తేడా ఉండవచు. 


కాపీ హక్కులు: ప్రత్యేకము 
వద్ద ప్రచురితమైనది: 


మాతృ దేవో భవ పితృ దేవోభవ 
నేను ఈ పుస్తకమును 
నాతల్లి (దివంగత) వేలూరి సుబ్బమ్మ 
మరియు 
నా తం[డి (దివంగత) వేలూరి సోమేశ్వర రావులకు 
అంకితము చేయుచున్నాను 


వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే 
నమో వె బహ్మ నిధయే వాసిషాయ నమో నమః 

(నేను వ్యాన రూపములో ఉన్న విషువునకు, . విషమైవే 
రూపములో ఉన్న వ్యాసునకు సాష్టాంగ నమస్కారములు 
చేయుచున్నాను. భగవాన్‌ వ్యాసుడు ఎవరో కాదు వసిష్ట అని 
పిలుస్తారు. (బహ్మవిద్యా స్వరూపులుగా ఉన్న వ్యాసునకు 
నేను సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను) 


ఓం గీ మాతేయ నమః 
విన్నపము 

హిందూ ధర్మము అనంతము మరియు మానవ బుద్‌కి 
అతీతము. హిందూ ధర్మము అర్దము చేసుకునేందుకు సంపూర్ణ 
విశ్వాసము, భక్తి మరియు పరబహ్మము (పరమాత్మ యొక్క 
అనుగహము అత్యవసరము. నేను (ఖచ్చితమైన అవగాహన, 
అర్థము మరియు అన్వయనము యొక్క అర్హత లేకుండా) 
ఇప్పటి వరకు సేకరించిన స్వల్ప సమాచారమును వ్రాయుటకు, 
నేను చేసిన ఒక సాహసోపేత ప్రయత్నము. మరింత అభివుద్ది 
కోసము, నేను మీ విలువైన మాగదర్శకత్వము కోరుతున్నాను. 
హిందూ ధర్మము కొంతమంది హిందువులకు అస్పష్టముగాను, 
అయోమయముగాను మరియు అనుమానములు కలిగి ఉన్న 
విషయము వాస్తవము. నేను ఆసక్తికల వ్యక్తులకు హిందూ 
ధర్మము మీద ప్రాథమిక సమాచారము అందించుటకు 
పయత్నిస్తున్నాను. ఈ పుస్తకము యొక్క లక్ష్యము తెలిసిన వారికి 
జ్ఞప్తికి తెచ్చుకొనుట కోసమూ మరియు తెలియని వారికి 
మార్గదర్శకత్వము కోసమూ ఈ పుస్తకము ద్వారా సమాచారము 
అందిస్తున్నాను. మీరు కూడా మీ సలహాలు, సూచనలు మరియు 
మరింత అభివృది కోసము వ్యాఖ్యలు పంపమని 

అభ్యర్దిస్తున్నాను. 
వేలూరి అన్నప్పుశాస్త్తి 


వ్ల 


ఓం తత్‌ సత్‌ 


అర్థము: 


ల 
ళం 


ల 
౪ 


ఓం: ఓం ప్రణవము. నిర్గుణ [బబహ్మతత్త్వము. సృష్టి 
ఆరంభములో మొదటి శబ్దము. ప్రణవము నుండి 
గాయత్రి మంతము వచ్చినది. గాయతి మంతము 
నుండి మూడు వేదములు (బముగ్వేదము, సామవేదము 
మరియు యజుర్వేదము) వెల్లడైనవి. కాబటి ఓం సృష్టి, 
గాయ।తి మంత్రము మరియు వేదములకు మూలము. 
తత్‌: తత్‌ అనగా అది. దూరముగా ఉన్నదానిని మరియు 
అద్యృశ్యముగా ఉన్నదానిని సూచిస్తూ, పరమాత్మడు లేదా 
ఈశ్వరుని మీద విశ్వాసము మరియు నమ్మకము కలిగి 
ఉండుట (భగవధీత 17 : 15). అన్ని చర్యలు, ఏమి 
ఆశించకుండా, పరమాత్మను సంతృప్తి పరిచేందుకు 
చేయవలెను. ఈ ప్రపంచము లోని అన్ని వస్తువులు 
పరమాత్మునిచే సృష్టింపబడినవే. అందుచే అన్ని 
వస్తువులు పరమాత్మునివే. పరమాత్ముని కొరకే చేసే 
పనుల వలన, జీవాత్మని పవితపరిచి పరమాత్ముని 
కృపచే జీవాత్మకు (బహ్మజానము మరియు మోక్షము 
పాప్తించును. 

సత్‌: సత్‌ అనగా సత్యము లేదా యదారము. సత్‌ 
సత్యమైన, సంపూర్ణమైన, సత్పురుషుడు మరియు 
పరమాత్మడు అనే అర్హములో వాడుతారు. సత్‌ అనగా 
(ఎ) యదార్గము, (బి) మంచితనము, (సి) కీర్తినీయము, 
(డి) ప్రసిద్ద స్వభావము, (ఇ) దృఢత్వముచే ధృతి 
మరియు (ఎఫ్‌) గౌరవము మరియు విశ్వాసము. (భగవధీత 
17:23 నుండి 27 వరకు, మహానిర్వాణ తం[తము 14: 154 
మరియు 155). 


ఉపోద్దాతము 

ఈ పుస్తకములో హిందూ ధర్మము యొక్క ప్రతి అంశము, 
వేదముల నుండి మోక్షము వరకూ, విశదపరచబడినది. వివిధ 
పుస్తకముల నుండి నేను హిందూ ధర్మము గురించి సేకరించిన 
సమాచారము ఈ పుస్తకములో సంకలనము చేసి వాటిని 
పాందుపరిచినాను. హిందూ ధర్మము గురించి [పాథమిక 
విజ్ఞానమును పొందుటకు, సాధారణ వ్యక్తుల కోసము, సాధారణ 
మరియు సంక్షిప్త్రమైన రూపములో వ్రాయుటకు నా ఉత్తమ 
ప్రయత్నము చేసినాను. చాలా మందికి హిందూ దేశము, 
హిందువులు లేదా హిందూ ధర్మము అనే పదములముపై 
అస్పష్టత ఉన్నది. హిందూ ధర్మ పవిత [గంధములలో 
అటువంటి పదములే లేవు. హిందూ ధర్మమునకు అసలైన 
పేరు ధర్మము (అనగా హిందూ ధర్మ పవిత్ర (గంధములు 
(ప్రకారము సృష్టి క్రమమును అనుసరించి “చేయదగిన పనులు 
ధర్మము” గాను, చేయకూడని పనులు అధర్మము” గాను 
నిరర్ణయింపబడినవి. ఇవి న్యాయబదముగా పూర్తి 
మానవత్వమునకు వర్తించును). ధర్మము సృష్టి ప్రారంభములో 
ఉనికిలోనికి వచ్చినది. కనుక అది సనాతన ధర్మము 
(శాశ్వతమైనది లేదా పురాతనమైనది) గా 
పరిగణింపబడుతున్నది. సనాతన ధర్మములో అత్యంత 
ముఖ్యమైన అంశము “సత్యస్య సత్య" (సంపూర్ణమైన లేదా 
అంతిమ సత్యము) (మైతేయోప నిషత్‌ 6 : 32). (ప్రతి ఒక్కరూ 
తమకుతాము ధర్మముగా ఉండవలెనని గ్రహించవలెను. వారి 
అహంకారమును, (అనగా "నేను" అనగా జీవాత్మను 
శరీరముతోనూ మరియు "నాది" అనగా జీవాత్మను 
ప్రపంచము లేదా ప్రపంచపు వస్తువులతోనూ ముడిపెట్టి 
భావించుట), కోరికలను నియంతించుట మరియు 
పర్నబహ్మమునకు లేదా పరమాత్మకు తమకుతాము పూర్తిగా 

(i) 


సమర్పణ చేసుకొనుట. పరబహ్మము లేదా పరమాత్ముడు 
ఒక్కడే యదార్తము. “బ్రహ్మం సత్వ జగత్‌ మిధ్య” అనగా, 
బహ్మము మ్మాతమే సత్యము. ప్రపంచము ఒక మహామాయ లేదా 
భమ (నిరాలంబ ఉపనిషత్‌ - 11). జీవాత్మకు, పర1బహ్మము 
కంకే వేరే ప్రత్యేక పరిధి లేదు. జీవాత్మ పరబహ్మము 
స్వరూపమే. అందరు అరము చేసుకునేందుకు, తప్పనిసరి 
పరిస్టి తులలో, నేను “భారత దేశము” (భాగవతము 11:2 : 15, 
16) బదులు ఇండియ, "భారతీయులు" బదులు ఇండియన్స్‌, 
"సనాతన ధర్మము" బదులు హిందూ ధర్మము లేదా 
హిందువులు అనే పదములను _వాడుతున్నందుకు 
మన్నించమని కోరుతున్నాను. చాలమంది హిందువులు, హిందూ 
ధర్మము అనగా సంప్రదాయమైన పూజలు చేయుట, 
ఆలయములు, పవిత మరియు పుణ్య ఫలములు 
సందర్శించుట, పవితమయిన నదులలో స్నానము చేయుట, 
సన్నాాసము స్వీకరించుట మాత్రమే అని అనుకుంటారు. 
చాలామంది హిందువులు వారి హిందూ ధర్మమును మరియు 
వారి ధర్మ ఆచారములను సరిఅయిన మాగ్గములో గుర్తించక 
మరియు వాటి గురించి పూర్తిగా అవగాహనము లేక, వాటి అర్ధము 
తెలియక గుడిగా ఇతరులను అనుసరించుతారు. ఎక్కువమంది 
హిందువులు వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, 
ఇతిహాసములు మరియు శ్రీమద్‌ భగవధీత చదవకుండా, లేక 
వాటిలోని అంతరారములను మరియు సత్యములను 
గ్రహించకుండా, హిందూ ధర్మము కల్పన మరియు అవాస్తవము 
అని ప్రచారములోనికి తెచ్చారు. ఎక్కువ మంది హిందువులు 
తమ స్వంత ధర్మము గురించి వారి అజ్ఞానమును 
అంగీకరించక, హిందూ ధర్మ పవిత గంధములు సంస్కృత 
భాషలో ఉన్నాయని, సంస్కృత భాష వారికి తెలియదు కాబట్టి 
వాటిని చదువలేమని (హిందూ ధర్మ పవ్మిత [గంధములు 
(ii) 


చాలా భారతీయ వివిధ ప్రాంతీయ భాషలలోనూ మరియు విదేశీ 
భాషలలోనూ  అనువదించబడి, అత్యంత సులభముగా 
అందుబాటులో ఉన్నప్పటికీ), లేదా హిందూ ధర్మము గురువులు, 
బాహ్మణులు వారికి బోధించలేదని, లేదా వారి తాతలు, 
తలిదండులు వారికి తెలియజేయలేదని ఆరోపిస్తారు. కానీ 
నిజానికి వారు ఎనాడయినా వారి ధర్మము గురించి 
తెలుసుకునేందుకు నిజాయతీగా ప్రయత్నము చేయలేదని 
అంగీకరించరు. నా ఉద్దేశము ఒకరిని విమర్శించుటకు లేదా 
తప్పుపస్పేందుకు కాదు. నేను చాలమందితో చర్చించిన 
సమయములలో ఈవిధమయిన సమాధానములు మరియు 
భావములు వెల్లడించారు. అందుకు నాలోపల నాకు భగవత్‌ 
(పేరణ కలిగి ఆగ్రేరణ, భగవంతుని కృపతో ఈ పుస్తకము వాసి, 
(ప్రచురణకు ఒక ఉపకరణము మాతమే. 

అన్ని (ప్రాణులు (మానవులు కూడా) శాంతియుతముగానూ 
ఆనందముగానూ ఉండుటకు ఆశిస్తారు. అందరూ, ఆనందము 
కొజికు చర్యలు లేక పనులు చేస్తారు. అయినప్పటికీ చాలా 
మందికి నిత్వుమైన, అపరిమితమైన, దైవ సంబంధమైన 
పరమానందము అనుభవము కలుగదు మరియు వారి 
కష్టములు / బాధలు అంతము కావు (శ్రీమద్‌ భాగవతము మహా 
పురాణము 3 : 5 : 2. (ప్రాణులు రెండు శక్తివంతమైన 
శేరణములకు ఆకర్షింప బడతారు - (ఏ) కోరికలు: ఇవి 
అనంతమైనవి ఎప్పుడూ తీరనివి. ప్రపంచపు వస్తువుల 
సేకరణకు దారితీస్తుంది. (బి ఇంద్రియములకు 
సంబంధించిన ఆనందము: ఇవి తాత్కాలికము మరియు 
పరిమితము. చాలమంది ఈ గ్రేరణలలో పడి, వారి 
జీవితకాలము అంతా వీటి కోసమే వృధా చేస్తూ వారి 
జీవితముఖ్య; అక్ష్యమయిన మోక్షము (నిత్యమైన, 
అపరిమితమైన, దైవ సంబంధమైన పరమానందము 

(iii) 


అనుభవము) మర్చిపోతారు. హిందూ ధర్మములో ఈ 
ఇందియముల డురణములను తగ్గించి, వీటిని 
వశపరచుకునేందుకు, ఈ బలహీనతలను దాకేందుకు 
మాగములు సూచిస్తూ మరియు వారి వ్యక్తిత్వాన్ని మరల కూర్పు 
చేసుకుని, వారి జీవిత ముఖ్య లక్ష్యమయిన మోక్షము 
(నిత్యమైన, అపరిమితమైన, దైవ సంబంధమైన 
పరమానందము అనుభవము) పొందుటకు మాగదర్శము 
సూచిస్తున్నది. 

క్రీ. పూ 326 నుండి మొదలు భారతదేశము యొక్క అపార 
సహజ ప్రకృతి సంపద సేకరణ కోసము పదేపదే [గీకులు, డచ్‌, 
పోర్చుగీస్‌, (ఫెంచ్‌, ముస్లిములు మరియు బిటిష్‌ దేశీయులు 
భారత దేశమును ఆక్రమించారు. ముస్లిముల పాలనలో మరియు 
తరువాత (బిటీష్‌ వలసరాజ్య పాలనలో 13 వ శతాబ్దము నుండి, 
ఆ కాలము పాలకులు బలాత్కారము మరియు [వోత్సాహముల 
ద్వారా వారి వారి మతలమును మన దేశములో వ్యాప్తి చేశారు. 
కొన్ని పాశ్చాత్య దేశములు, తమ స్వార్ద ప్రయాజనముల కోసము, 
హిందూ ధర్మ పవిత గంధములు కల్పన మరియు తప్పుడు 
భావన అని ప్రచారములోనికి తెచ్చారు. 18 వ మరియు 19 వ 
శతాబ్బ్దములలో బబిటిష్‌ దేశీయుల “తూర్పు భారతదేశము 
కంపెని" మరియు తరువాత టిటిషి్‌ పాలకులు, నిగూఢమైన 
ఉద్దేశ్యముతో, (భారతదేశములో అధిక జనాభా హిందూ 
ధర్మముప ధృడమైన నమ్మకము కలిగి ఉండుటచే 
భారతీయులను విభజించి పాలించాలని వ్యూహముతో) హిందూ 
ధర్మమునూ మరియు సంస్కృతినీ వక్రీకరించే ప్రయత్నము 
చేశారు. మరియు హిందువులను తప్పుతోవ పట్టించి 
హిందువులను తెగలు తెగలుగా విభజించేందుకు, హిందువుల 
భారతీయుల రెండు ప్రధాన జాతుల (అనగా, ఆర్యులు మరియు 
దావిడులు),, వివిధ కులములు (అనగా, (బాహ్మణులు, 

(iv) 


క్షతియులు, వైశ్యులు మరియు శూదులు) మరియు వివిధ 
ధర్మములు (అనగా, హిందువులు, ముస్లింలు మరియు [కైస్తవులు 
మొదలైనవి) మధ్య విభాగములు సృష్టించి మరియు హిందూ 
ధర్మ మూల తత్వముల మీద వారి స్వంత కలిత 
సిదాంతములు ప్రచురించి భారీ పరిమాణములో పంపిణీ చేశారు. 
ఈ ప్రచురణలు వలన (ఆ రోజులలో మూల హిందూ ధర్మ పవిత 
గంధములు పొందుటకు అరుదు కావటముతో) హిందువులు, 
భారతీయులు ప్రభావితము అయి ఆ కల్పిత సిధాంతములను 
నమ్మటము (ప్రారంభించారు. కొన్ని హిందూ ధర్మ సంస్థలు, 
రచయితలు కూడా ఆకలిత విధానములుగా వ్రాసిరి. వీటి 
మూలముగా అనేకమంది హిందువులు మరింత అయామయ 
పరిస్థితులకు లోనయ్యారు. హిందూ ధర్మ ప్రచారము కోసము ఏ 
ఒక్క సంస్థ, అనేక ఇతర ధర్మముల వలె, వ్యాపించి హిందూ 
ధర్మములోనికి మార్పటము అనే పద్దతి లేదు. (గమనిక: హిందూ 
ధర్మములో వ్యాప్తి లేదా మార్పిడిపై విశ్వాసము లేదు). పతి ఒక్క 
జీవాత్మ పుట్టుక, మరణము మరియు పునర్గన్మ యొక్క ప్రయాణ 
చక్రము ద్వారా ఉన్నత ఆధ్యాత్మికతను అవగాహనము చేసుకొని, 
జీవాత్మ పరమాత్మునిలో ఐక్యత వరకు ఆ ప్రయాణము 
కొనసాగుతుందని హిందువులు భావిస్తారు. హిందూ ధర్మ 
బోధనలకు చాలా సంస్థలు ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క సంస ఇతర 
సంస్థలు నుండి స్వతంతముగా ఉండి మరియు వారి స్వంత 
వ్యక్తిగత విధముగా హిందూ ధర్మమును బోధిస్తారు. ఈ సంస్థలు 
ఎక్కువ తమ కార్యకలాపములు నిధులు ఆకరించుటకు, వ్యాపార 
అభివృట్టికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందు వలన వారి హిందూ 
ధర్మ బోధనలలో ప్రాధమిక ఆధ్యాత్మికత అంశము 
(ప్రాధాన్యత కనిపించుట లేదు. కాల ప్రవాహములో హిందూ ధర్మ 
సంస్థల అనుచరుల మోజు ఎక్కువై హిందూ ధర్మములో 
విభజనలు ఎర్చ్పడినవి. హిందూ ధర్మ పవిత గంధములు 
(v) 


మానవుల ఆధ్యాత్మిక అభివృధి కొబికు ప్రాధాన్యత ఇస్తుంది. 
కానీ హిందూ ధర్మము యొక్క (ప్రస్తుత అనుచరులు, వారి 
హిందూ ధర్మ పవిత్ర గంధముల యొక్క ఆధ్యాత్మిక అభివృధ్ధి 
అంశము [ప్రాధాన్యత మీద దృష్టి కోల్పోయి, సంప్రదాయములు, 
ఆచారములు, పండుగలు మరియు కుల వ్యవస్థ (పసుతము 
అనుసరించే కుల విభజన పూర్తిగా తప్పుగా ఉన్నది) వంటి 
సామాజిక అంశములకు మరింత |పాముఖ్యత ఇస్తున్నారు. 
మరియు పాశ్చాత్య సంస్కృతి ప్రభావము, భౌతిక విలువల 
మోజు/ఆకరణ ఎక్కువై హిందూ ధర్మ విలువలు మరింత 
దిగజారి పోయినవి. ప్రస్తుత తరము హిందువులు, హిందూ ధర్మ 
విలువలు, సంస్కృతి, ఆచారములు, సంప్రదాయములు, 
సామాజిక మరియు గృహసుల పద్దతులు తెలియక అయోమయ 
స్టితిలో ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసము, ఈ 
అయోమయములో ఉన్న హిందువులను ధర్మ పరమైన, 
ప్రాంతీయ పరమైన మరియు జాతి, కులపరమైన విభాగములు 
చేసి, వారి స్వంత ప్రయోజనములను లేక అవసరములను 
తీర్చుకుంటున్నారు. అయినప్పటకీ హిందూ ధర్మము, సనాతన 
ధర్మము (మానవత్వనకు శాశ్వతమై ధర్మము) అయినందున ఈ 
ఒత్తుడులను తట్టుకొని ముందుకు కొనసాగి పోయేందుకు 
సామర్ధ్యము ఉన్నది. కానీ కలి యుగ ధర్మము (ధర్మము 
ఎద్దుతో పోలుస్తారు. కలి యుగములో, నాలుగు పాదాలమీద 
నడవవలసిన ధర్మము, ఒక్క పాదముతోనే కుంటుతుంది) 
పభావముతో సమాజములో అధర్మము శాతము ఎక్కువ 
ఉంటుంది. ఈ పుస్తకము యొక్క లక్ష్యము, హిందూ ధర్మము 
యొక్క సారాంశము, సాధారణ ప్రజలకు సులభముగా అర్ధము 
అయేలా సాధారణ భాషలో మరియు ప్రస్తుత తరము వారికి, 
ఈ విషయము కోసము, ఎక్కువ సమయము ఉండదు వారికి 
సంక్షిప్రముగా అందిస్తున్నాను. కొన్ని హిందువుల 
(vi) 


సంప్రదాయములు, ఆచారములు, (ప్రస్తుత జీవితములో 
ఆచరణకు సమయము ఉండనందువలన, వీలుకుదరక 
చెయలేని పరిస్థితులలో, వీలైనంత సవరించుకొని ఆచరించి 
మన సంప్రదాయములు, ఆచారములు కాపాడుకోవచ్చు. ప్రతీ 
ఓక్కరూ తమకు తాము ధర్శ్మబద్దముగా మరియు నిజాయితీగా 
ఉన్నట్లయితే సుఖశాంతులతో జీవించవచ్చు. నిజమైన 
హిందువులు “సత్యస్య సత్య” (అనగా సత్యమైన సత్యము) 
కోసము శోధిస్తారు మరియు నిర్ణయాత్మక ప్రశ్నలకు 
సమాధానముల కోసము వెంటపడతారు. "పరబహ్మము 
(పరమాత్ముడు) ఎవరు? నేను ఎవరు? నా జీవితము అంతిమ 
ఉదేశ్యము/లక్షకము ఏమిటి? పరమాత్మను ఎలా 
తెలుసుకోవచు]? సత్యమైన సత్యము ఏమిటి? హిందూ ధర్మము 
యొక్క నిజమైన పరిశోధన, పరమాత్ముడు, నేను (ఆత్ర) మరియు 
పకృతి (విశ్వము/[ప్రపంచము మీద మరియు జీవితము మీద, 
వాటి ప్రభావము మీద ఉంటుంది. హిందూ ధర్మము యొక్క 
అంతిమ లక్ష్యము పరమాత్ముని మరియు ఆత్మని ఆధ్యాత్మిక 
పద్రతుల ద్వారా సంపూర్ణ అవగాహన చేసుకొనుట. హిందూ 
ధర్మము యొక్క గొప్ప బుషులు (భూత, వర్తమాన మరియు 
భవిష్యత్తు కాలము గురించి తెలుసుకునే ప్రజ్ఞ కలిగి ఉండేవారు), 
దీరదర్శకులు మరియు నేరుగా వారి మనో శుద్ధితో, దైవ కృపతో 
పరమాత్ముడను, దైవ సత్యములను స్వయముగా చూసి, 
అనుభవజ్ఞుల మరియు ఆ అనుభవజాలైెన బుషల ద్వారా 
తరము నుండి తర్వాత తరమునకు అప్పగించారు (పరంపర 
విద్య). ఒక విధముగా, ఎవరైతే వారి దైవత్తాన్ని అన్వేషించుటకు 
పయత్నిస్తారో వారు అందరూ హిందూ ధర్మమును సాధన 
చేస్తున్నప్లే. ఎవరైతే వారి ఆత్మ, సంఘము మరియు మానవుల 
అందరి క్షేమము కోసము, స్మారక స్తితి అభివృధి కోసము 
సాధన చేస్తున్నారో వారు హిందూ ధర్మము యొక్క 
(vii) 


సిధాంతములను అనుసరిస్తున్నస్తే. హిందూ ధర్మము 
“పరమాత్మచే వెల్లడైన నిత్యమైన దైవ సత్యములు” ఒక సద్గురువు 
(అనగా ఎవరైతే పరమాత్మునితో ఐక్యత  పాంది, దైవ 
సత్యములను స్వయముగా చూసి, అనుభవిస్తారో) ద్వారా 
సాంప్రదాయముగా సరైన బోధన లేకుండా మరియు 
పరమాత్ముని కృప/దీవెనలు లేకుండా మానవుడు తనంతట 
తానుగా స్వంత బుద్దితో అర్థము చేసుకొనుట అసాధ్యము. 


ఓం శాంతి శాంతి శాంతిః 
(అర్ధము: పరమాత్మా! దయచేసి |తివిధ (ఆది ఆధ్యాత్మిక, ఆది 
భూత మరియు ఆది దైవిక (ప్రాకృతిక) తాపములను 
శాంతింపచేయుము) 


నమస్తే 
నమస్తే: “నమః” అనగా, “నేను కాదు” (అహంకారమును 


వశపరచుకొనుట/నియం|।తించుకొనుట), “స్తే” అనగా, మీ లోపల 
ఉన్న ఆత్మను నేను గౌరవించుతున్నాను. 


(viii) 


1. పరిచయము 1 
2. పర1బహ్మము (పరమాత్ముడు) 14 
3. సృష్టి 33 
4. ధర్మము 55 
5. హిందువుల జీవన విధానము 68 
6. వేదములు 98 
7. ఉపనిషత్తులు 108 
8. స్మృతులు 128 
9. దర్శన శాస్త్రములు 152 
10.యోగములు 161 
11 మంతములు 184 
12. తం్యతములు 196 
13. మోక్షము 201 
14. ముగింపు 208 
15. అనుబంధములు: 
(ఎ) భారత దేశ చరిత - అనుబంధము ఎ” 213 
(బి) హిందూధర్మ పవిత గంధములు బి” 220 
(సి సృష్టి యొక్క పక్రియ - అనుబంధము సి” 221 
(డి) పంచీకరణ (ప్రక్రియ - అనుబంధము 'డి' 223 


(ఇ) దైవ పగలు మరియు రా।తి - అనుబంధము 'ఇ' 224 
(ఎఫ్‌ ధర్మము యొక్క సాయిలు - అనుబంధము 'ఎఫ్‌' 226 
(జ) అరిషడ్‌ వరములు - అనుబంధము 'జి' 227 
(హెద) వివాహము/దైవిక అంశము - అనుబంధము హెచ229 
(జౌ జనన, మరణ, పునరన్మ చక్రము - అనుబంధము 'జె' 234 
(కె రాజ యాగము - అనుబంధము 'కె' 241 


(భ్‌) కుండలినీ యాగము - అనుబంధము ఎల్‌’ 


16. హిందూ ధర్మ ముఖ్య అంశములు 
17. పదపట్టిక 


243 
244 
260 


పరిచయము 

విజ్ఞానమే విశ్వాసము 

ధర్మము ఒక విశ్వాసము, అభిపాయము లేదా నమ్మకము. 
ఇది సత్యము గురించి విచారణ. ఇదియే నిజమైన జ్ఞానము. 
అన్ని ధర్మముల లక్ష్యము సమాజములో మానవులు అందరూ 
"నొతిక, సామాజిక, నీతిపరమైన, తాత్విక మరియ ఆధ్యాత్మిక" 
కోణముల ద్వారా జీవిత విధానము క్రమ _ బథ్ధముగా 
ఉండవలెనని. మానవులు ఎల్లప్పుడూ పుట్టుక, భూమి మీద 
జీవితము మరియు భయంకరమైన మరణము గురించి 
తెలుసుకోవాలనే కోరికతో ఉంటారు. నేను ఎవరు?, నేను 
ఎక్కడనుంచి వచ్చాను, పుట్టాను? నా జీవిత లక్ష్యము/భాద్యుతలు 
ఎమిటి? నేను ఎమి చేయవలెను? నా జీవిత యొక్క అర్థము, 
ఉద్దేశ్యము, ప్రయోజనము ఏమిటి? నేను మరణించిన తరువాత 
ఎక్కడకు వెడతాను? పరబహ్మము (పరమాత్ముడు) ఎవరు? ఈ 
విశ్వము ఎలా సృష్టింపబడినది? ఈ విశ్వము యొక్క 
(ప్రయోజనము ఎమిటి? పుట్టుక ఎలా జరుగుతుంది? ఈ భూమి 
మీద నా జీవితము ఎలా సాగుతుంది? మరణము ఎలా 
అవుతున్నది? మరణము తరువాత ఏమవుతుంది? అనే 
(ప్రశ్నలు మానవులను ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉన్నవి. ఈ 
అంశముల మీద ప్రతి ధర్మము సమాధానములు వెతుకుతూ 
ఉన్నవి. 


పరబ్రహ్మము (భగవంతుడు) 
సృష్టికర్త (సాధారణముగా పర|బహ్మము, పరమాత్ముడు, 
భగవంతుడు అని పిలుస్తారు), ఆత్మ (నేను, విశ్వము యొక్క 
సృహ పుటుక. మానవ కరిరము; జ వితవవు, మరణము. మరయు 
మరణము తరువాత ఎమి జరుగుతుంది? గురించిన వివరములు 
1 


హిందూ ధర్మము. స్పష్టముగామరియు వివరముగా భోధిస్తుంది. 
జీవులనందరిని పరమాత్మ సృష్టించినవాడు కాబట్టి పరమాత్మే 
జీవులందరికీ మూలము మరియు ఆధారము. జీవులందరి 
అలక్ష్యము వారి ఆధారమైన పరమాత్ముని చేరుకొనుట లేక 
ఐక్కమగుటదీనినే మోక్షము) లేక ముక్తి అంటారు. కాబట్టి 
జీవులందరూ ఆ లక్ష్యము సాధించుటకు వారి జీవిత కాలము 
ఆధ్యాత్మిక విధానము ద్వారా ఉపయోగించుకోవలెను. ఒకే 
ఒక్క (రెండు కాని, శాశ్వతమైన, అనంతమైన, సంపూర్తమైన, 
పరమానందము వంటి [పాతినిధ్యము కలవాడు పరబహ్మము, 
పరమాత్ముడు, భగవంతుడు, మహోన్నతమైన వ్యక్తి అని హిందూ 
ధర్మము భోధిస్తుంది. పరమాత్మ మానవుల సమయమునకు, 
అంతరిక్షమునకు అతీతుడు. పరమాత్మ మానవుల ఊహాశక్తికి 
(మహామాయ నుండి పుట్టినిది కాబట్తి మరియు మానవ 
ఉఊహాగానమునకు, వరననకు (ఇవి పరిమితము) అతీతుడు. 
మానవులు వారి పరిమిత ఊహాశక్తితో లేదా మేధస్సుతో 
అనంతమైన పర[బహ్మము (పరమాత్ముడు) గురించి 
ఆలోచించినప్పుడు వారికి తెలియకుండా మానవ మూర్తిత్వము, 
ఆకారముల లక్షణములు మరియు (ప్రవర్తనారీతులు ఆరోపిస్తారు. 
హిందూ ధర్మ పవి|త గంధములు పరబహ్మము (పరమాత్ముడు) 
ను “సత్‌ - చిత్‌ - ఆనంద్‌” అని వివరిస్తాయి. సత్‌ అనగా - 
సత్యము, శాశ్వతము మరియు వ్యతిరేకించలేనిది. చిత్‌ అనగా 
స్మారక స్పితి- సర్వజ్ఞుడు మరియు శుద్దమైన జ్ఞానము. ఆనంద్‌ 
అనగా - పరమానందము అపరిమితము, సంపూర్ణము మరియు 
శాశ్వతమైన ఆనందము (తేజోబిందు ఉప నిషత్‌ 6 : 58). 
పర్మ్నబహ్మము (పరమాత్ముడు లింగమునకు అతీతుడు. 
పురుషుడు కావచ్చు లేదా స్తీ కావచ్చు. వేదములలో తటస్థ 
సర్వనామము "ఆ" (అతడు లేక ఆమె) అని చెప్పబడినది. 
2 


పర్యబహ్మము "సత్యం జ్ఞానం అనంతం [బహ్మ" (తైత్తిరీయోప 
నిషత్‌2:1:1). "బహ్మం సత్య జగత్‌ మిధ్య" (అనగా [బ్రహ్మము 
ఒక్కశు సత్యము, వాస్తవము; మిగిలినవన్నీ (ఈ ప్రపంచము లేక 
విశ్వము) ఒక మహామాయ లేక భమ (నిరాలంబోప నిషత్‌ -11). 
పరబహ్మము వర్ణనాతీతము కాబట్టి పర్మబహ్మమును ఏది ఏది 
కాదో అని వర్ణిస్తే అదే పర్ణబహ్మము. పర1బహ్మమును వర్ణించుట 
అపరిమితమును పరితము చేయుట. పర[బహ్మము 
వర్గనాతీతము కాబట్టి బృహదారణ్యకోప నిషత్‌ 2 లేక 4:3 :6 లో 
"నేతి - నేతి" (అనగా ఇది కాదు, ఇది కాదు) అని పర1బహ్మమును 
వర్షించబడి ఉన్నది (శీ మద్‌ భాగవత మహా పురాణము 2 : 6: 36) 


పర(బహ్మము (పరమాత్ముడు) మరియు విజ్ఞానశా[స్తము 
పరమాత్మడు ఈ పపంచమును సృష్టించి మరియు దాని 
నిర్దేశించబడిన గమ్యమునకు మాగ్గదర్శకత్వము చేయును అని 
మానవజాతి ఎల్లప్పుడూ నమ్ముతుంది. చార్లెస్‌ డార్విన్‌ 
సిద్దాంతము ప్రకారము ఒకే కణము అయిన అధమజీవి నుండి, 
లక్షల సంవత్సరములు ద్వారా, పరిణామము జరిగి మానవులు 
పుట్టుకువచ్చారు అని చెప్పారు. మొదట్లో అందరు దీన్ని 
నమ్మారు. తరువాత ఈ సిద్దాంతము సరికాదని వెల్లడైంది. 
పరమాత్మ ఒక సృజనాత్మక మహాగణిత శ్యాసజ్తాడు అని 
జోహాన్నాస్‌ కేప్లేర్‌ అనే ఒక మహా శ్యాస్తజ్ఞుడు చెప్పారు. మహా 
అద్భుతమైన మరియు చాలా అందమైన ఈ మహావ్యవస్థ - 
పకృతి, సృష్టి సూర్యుడు, గహములు, నక్షతములు మరియు 
పంచ మహాభూతములు - ఆకాశము (చైతన్యము, జ్ఞానము), 
వాయువు, అగ్ని, జలము మరియు భూమి- ఒక మహా తెలివైన 
మరియు మహా శక్తివంతమైన వ్యక్తి (భగవంతుడు) ఆజ్ఞతోనూ 
మరియు ఆధీనములోనూ జరుగుతోందని అని సర్‌ ఇసాక్‌ 
3 


న్యూటన్‌ అనే మహాశ్శాస్తజ్డుడు అన్నారు. భగవంతుడు 
అద్భుతమైన సామరస్యముతో ఈ విశ్వమును స్వయముగా 
వెల్లడించారు అని ఆల్పుర్స్‌ ఐంస్టీన్‌ అనే ఒక మహాశా।స్తజ్ఞడు 
పారవశ్యముతో అన్నారు. భగవంతుని మనసును 
తెలుసుకోవాలని నా విజ్ఞానశాపస్త సంస్త ద్వారా ఒక 
ప్రయత్నము చేయుచున్నాను అని స్టన్‌ హాకింగ్‌ అనే 
మహాశా(స్తజ్ఞాడు అన్నారు. భగవంతుడు ఒకే ఒక్క సంకల్పముతో 
ఏమీలేని స్టితిలోనుంచి ఈ సృష్టి (అనేక కోటి బహ్మాండములు) 
సృష్టింపబడినవి. కాని విజ్ఞాన శా(స్తజ్ఞాలు ఈ సృష్టిలో (దాగి ఉన్న 
జ్ఞానమును) ఉన్న వస్తువులను ఉపయోగించి (కొంత కలిపి లేక 
కొంత తీసివేసి) మేము ఆవిష్కరణను చేశాము లేదా కనిపెట్టాము 
అని ప్రకటించుకుంటారు. ప్రస్తుత విజ్ఞాన శాస్ర్తము ఏమీ లేని 
స్టితిలోనుంచి క్రొత్తగా ఏమీ సృష్టించలేదు. 


హిందూ ధర్మము 

హిందూ ధర్మములో బుషులు, మహా పురుషులు మరియు 
మహాత్ములు పరమాత్మ స్వయముగా ప్రకటన చేసిన దైవ 
శాస్త్రములు అయిన వేదములను (ఉపనిషత్తులు కలిపి, 
పురాణములను, ఇతిహాసములను, దర్శన శాస్త్రములను, 
సంకిష్టమయిన పుట్టుక, భూమి మీద జీవితము, సంకిష్టమయిన 
జీవితము యొక్క అంతిమ లక్ష్యమయిన మోక్షము (అనగా 
పునరావృతము అగు జనన, మరణ, పునర్గన్మ అనే చక్రము 
నుండి విముక్సి క్రమపద్దతిలో వివరించినారు. హిందువులు, వారి 
హిందూ ధర్మ పవ్శిత గంధములలో ఉన్న జ్ఞానమును వివరణగా 
పొందుటకు, వారు హృదయపూర్వక [ప్రయత్నములు చేయకపోతే 
ఆ పవిత గంధముల తప్పేమీ లేదు. ఇతర ధర్మములు 
స్థాపించిన స్థాపకులలో చాలమందికి విద్యాభ్యాసము లేదు, కానీ 

4 


వారికి జానోదయము కలిగి దివ్యాదేశముల [పప్రాచారము వలన 
ప్రజలు ఆకర్షితులు అయినారు. మహర్షి వాల్మీకి, రామాయణ 
ఇతిహాస రచయిత, ఆయన జీవితము యొక్క మొదటి భాగములో 
విద్యాభ్యాసము లేని అనాగరికమైన అటవీ బందిపోటు దొంగ. కానీ 
తరువాత కరిన తపస్సు ద్వారా జ్ఞానోదయము పొంది మహర్షి 
అయ్యారు. కాబట్టి ఎవ్వరూ హిందూ ధర్మ పవిత్ర [గ్రంధములను 
అర్థము చేసుకోలేమని తెలుసుకునే [ప్రయత్నము అవసరము 
లేదు అని భావించరాదు. ధర్మము మరియు ఆధ్యాత్మికత 
హిందూ ధర్మ పవ్మిత [గ్రంధములలో మరియు హిందువుల జీవిత 
విధానములో నిగూఢముగా  పాందుపరచిబడినవి. కానీ 
కాలగర్భములో, అరిషడ్‌ వరముల (అందరిలోనూ ఉండే 6 
దుష్ట సూక్ష్మ శకులు), డుజి సంఖ్యలు 62, 63, 64, 227, 228 
చూడుము) ప్రభావము వలన (పాశ్చాత్య సంస్కృతి ప్రభావము, 
భాతిక విలువల మోజు, ఆకర్షణ ఎక్కువై ధర్మము మరియు 
ఆధ్యాత్మికత విలువలు మరుగున పడినవి. ఎవరైతే ధర్మ 
ఆచారములపై సరైన అవగాహనము లేక గుడిగా ఆచరిస్తారో 
లేదా నమ్మకములేక వదిలేస్తారో వారు ధర్మము, ఆధ్యాత్మికత 
మరియు భగవంతుడి నుండి దూరమవుతారు. కాని ఎవరికైతే 
ధర్మము, ఆధ్యాత్మికతపై పూర్తి విశ్వాసము ఉంటుందో వారు 
భగవంతుడిని అవగాహన చేసుకొని ఆయనను అనుసంధానము 
చేసుకుంటారు. ఆధ్యాత్మికతలో, ఏదో అదృశ్య మహా శక్తి ఈ 
విశ్వాసమును రూపొందించి, నిర్వహణ చేయుచున్నదని, ఒక 
ధృడమైన నమ్మకము మరియు విశ్వాసము ఉన్నది. దేవునిపె 
నమ్మకము లేని నాస్తికులు, భౌతిక (ప్రపంచము, భాతిక 
శరీరమునకు ఆనందము అందిస్తుందని అనుకుంటారు. కానీ 
భాతిక శరీరము కోసము భాతిక ప్రపంచము నుండి పొందిన 
ఆనందము తాత్కాలితముగానూ మరియు పరిమితముగానూ 
5 


ఉంటుంది. హిందూ ధర్మ పవ్శిత గంధములు పరమాత్ముడిని 
పరమానందము, ప్రమ మరియు శాంతి అని, యివి 
అపరిమితము, శాశ్వతము మరియు దైవత్వము అని వివరిన్తాయి. 
పతీ జీవాత్మ పరమానందము నుండి పుట్టినది, పరమానందము 
కోసము జీవిస్తుంది, పరమానందము పాంది చివరకు 
పరమానందమే అవుతున్నది (తైతిరీయోప నిషత్‌ 3:6 : 1. కాబట్టి 
పతీ జీవాత్మ, పరమానందము, [పేమ మరియు శాంతి పొందాలనే 
లక్ష్యముతో, ప్రతి క్షణము చర్యలను చేస్త ఉంటుంది 
(భాగవతము 3:5 : 2). అనగా ప్రతి క్షణము ప్రతీ ప్రాణి, తెలిసి 
లేదా తెలియకుండా, ఆధ్యాత్మికత (పరమాత్స్ర) ప నమ్మకము 
ఉందని అర్థము. ఎవరికయితే, ఇప్పటి పురోగమించిన ఆధునిక 
విజ్ఞానశాస్తము మరియు సాంకేతిక విజ్ఞానముపైన ధృడ 
విశ్వాసము ఉన్నట్లయితే, ఆ విజ్ఞానశా[స్తము, మరియు సాంకేతిక 
విజ్ఞానము వద పరమాత్ముడు, ఆత్మ, ప్రకృతి, విశ్వము, పుట్టుక, 
జీవుల :శ రిరములు,: రకము, జీ ఏతము; వుృదాపము-మరణము, 
గ్రహములు, నక్ష|తములు, పంచ భూతముల ప నిసుంశయమైన 
సమాధానములు లేవు. హిందూ ధర్మ పవిత గంధములలో, 
దెవజ్ఞానముతో, పెన పేర్కొన్న అంశములపై నిస్సంశయమైన 
సమాధానములు, నిశ్చయాత్మక జవాబులు ఒక క్రమమైన 
వివరణతో పొందవచుు. అనగా దైవజ్ఞానము ముందు, ప్రస్తుత 
పురోగమించిన విజ్ఞానశా[స్తము మరియు సాంకేతిక విజ్ఞాన జ్ఞానము 
ఆదిమ దశలో ఉన్నట్లే. హిందూ ధర్మ పవ్శిత గంధములలో 
వేదములు పర్వబహ్మము (పరమాతృ) నుండి ప్రత్యక్ష 
అవరోహణములు అని బుజువు అవుతోంది. బముషులు, 
మహాపురుషులు మరియు మహాత్ములు ద్వారా వేదములను 
(ఉపనిషత్తులు కలిపి) స్పష్టము చేసి వివరించినారు. హిందూ 
ధర్మ పవిత్ర గంధములు సంస్కృత భాషలో ఉన్నవి. సంస్కృత 
6 


భాష దైవ భాష, పరమేశ్వరుడు (శివుడు) నుండి వ్యక్తమైనది 
(పణిని వ్యాకరణములో పరిచయము యొక్క మొదటి పాదము 
(ప్రకారము). సంస్కృత భాష పరిపూర్ణముగా దాని 50 
వర్గమాలలతో కొన్ని కోట సంవత్సరముల క్రితమే భూమి మీదకు 
వచినప్పటి నుండి ఎలాంటి మార్పులేదు. ఎందుకంకేు 
సంస్కృత భాష పరిపూర్ణ రూపములో ఉన్నది. దీని పదజాలము 
క్లిష్టమైనది, విస్తారమైనది మరియు దాని వ్యాకరణము [ప్రకారము 
ఎన్ని పదాలనైనా సృష్టించవచ్చును. దైవిక వెల్లడింపులు 
కిష్టముగా ఉండుటవలన దైవ భాషే చేయగలదు. అదే సంస్కృత 
భాష. జీవాత్మలు (జీవులందరూ) ఆదినుండి మహామాయ 
(పరమాత్ముని శక్తి యొక్క బానిసత్వములో ఉన్నందున మరియు 
దాని ప్రభావముతో, దైవిక విషయములు, అజ్ఞానముతో కప్పబడి 
ఉన్నవి కనుక, అవి మానవ (జీవులందరూ) మేధస్సుకు అతీతము 
(భాగవతము 2 : 6 : 36). హిందూ ధర్మ పవిిత గంధములు 
పరమాత్మునిచే స్వయముగా వెల్లడైనందున, ఆ పవిత 
గంధములలో పరమాత్ముని రూపము, వ్యక్తిత్వము, స్వభావము, 
లక్షణములు, గొపుతనము మరియు పరమాత్ముని విశాల 
అనుగహమును స్పష్టముగా వివరించడినవి. హిందూ ధర్మ 
పవిత్ర గంధములలో జ్ఞానము, మానవ మేధస్సు పరిమితిని 
దాటి ఉన్నది. వేద సంస్కృత భాష, దేవ నాగర భాష/లిపి 
(స్వర్గములో నివసిస్తున్న దేవతలు ఉపయోగించే భాష మరియు 
సాహిత్యము), అయినందున ఇది దైవ భాష. ఈ భాషతో వారితో 
సంభాషించగలరు. ఇటువంటి భారీ సాహిత్యముగల సంస్కృత 
భాషలో ఉన్న హిందూ ధర్మ పవిత (గంధములలో ఉన్న 
ఆధ్యాత్మిక జ్ఞానము, పరిపూర్ణత, నిశితతము, విస్తారత మరియు 
గంభీరత పరిగణలోనికి తీసుకేంకే, పరమాత్ముని దయ లేకుండా 
ఈ విధమైన రచన మానవుల ద్వారా వ్రాయుట సాధ్యముకాదు. 
7 


బుషులు, పరమాత్ముని కృపచే, జీవుల అంతిమ లక్ష్యము 
అయిన మోక్షము అవగాహన చేసుకొని (మహామాయ, 
పరమాత్ముని శక్తి బానిసత్వము నుండి విముక్తి మరియు 
పరమాత్ముని పొంది అంతిమముగా పరమాత్మునిలో కలిసి 
పరమాత్మే అవుట) పాందుటకు మరియు అనంతమైన 
శాశ్వతమైన దైవ  పరమానందము  ఆసన్వాదింటచుకు 
మాగదర్శము చూపించినారు. ఇటువంటి భారీ సాహిత్యము 
ఏఒక్క వ్యక్తి తన జీవితకాలములో వ్రాయుట అసాధ్యము. ఒకరు 
కంకే ఎక్కువ వ్యక్తులు చవాశారంకే ఆ సాహిత్యములో 
కచ్చితముగా తమ ఆలోచనలు, నేపధ్యము, విధానము మరియు 
పద్దతి వేరుగా/భేదములు/విరుదముగా ఉంటుంది. కానీ హిందూ 
ధర్మ పవిత గంధములలో ఉన్న ఆలోచనలు, నేపధ్యము, 
విధానములు మరియు పద్దతులలో గంధముల మధ్య ఏమీ 
భేధములు లేవ. అందువలన, హిందూధర్మ పవిత 
గంధములు స్పష్టముగా దైవముచే వెల్లడైనవనీ మరియు 
శాశ్వతమైనవనీ ఏ విధమైన అనుమానము లేదు. 

సూచనలు: (ఎ) బుగ్వేదము 10 : 90 : 9, (బి) యజుర్వేదము 
31:7, (సి అధర్వణ వేదము 19 : 6 : 13, (డి బృహదారణ్యకో 
పనిషత్‌ 2 లేదా 4:4 : 10, (ఇ) మెతేయోపనిషత్‌ 6 : 32, (ఎఫ్‌) 
భాగవతము 3 : 12: 37 నుంచి 39. 


భారతదేశ చరిత 
భరత వర్గము (పురాతన భారతదేశము ఇప్పటి ఇరాన్‌ 
నుండి ఇండోనేషియా వరకు వ్యాపించి ఉండేది) మరియు 
సనాతన ధర్మము (హిందూ ధర్మము) చరిత హిందూ ధర్మ 
పవిత్ర గంధములలో క్రమపద్దతిలో (ప్రస్తుత కల్పము) శ్వేత 
వరాహ కల్పము) (ప్రారంభము నుండి వివరించబడి ఉన్నది 
8 


(అనుబంధము (ఏ) పేజి సంఖ్యలు 213 నుండి 219 వరకు 
చూడుము). సనాతన అనగా శాశ్వతముగా పర్నబహ్మము 
(పరమాత్ముడు) లో ఉండి ఆయనచే వెల్లడింపబడినది. ధర్మము 
అనగా ఏ ఆలోచనలు, చర్యలు వేదములను అనుసరించి 
ఉంటాయో, ఆధ్యాత్మికత మరియు ధర్మ సంపదాయములను 
పాటిస్తాయో, ఏ చర్యలు జీవాత్మకు మరియు ఈ [ప్రపంచములో 
అందరికి భౌతిక, మానసిక ఆనందము మరియు శుభము 
కలుగచేనస్తాయో, చివరకు జీవాత్మ అంతిమ లక్ష్యము అయిన 
మోక్షము ప్రసాదిస్తాయో అదే ధర్మము. అనేక ఇతర దేశములలో 
మరియు ప్రాంతములలో ఉండే మంచు యుగము (పకృతి 
వెపరీత్యములు, విపత్తులు మరియు మంచు తుఫానులు) భరత 
వర్గము (పురాతన భారతదేశము) లో (స్థానిక భూ ప్రకంపనలు, 
ఆకృతి మార్పులు మరియు వరదలు తప్పు మంచు యుగము 
(ప్రభావములు లేవు. ఈ వైపరీత్యముల ప్రభావము వలన ఇతర 
దేశముల మరియు [ప్రాంతముల చరిత క్రీ. పూ 30,000 
సంవత్సరముల వరకే పరిమితము అయినది. పరబహ్మము 
(పరమాత్ముడు) ఈ విశ్వము సృష్టించిన తరువాత భూమి మీద 
మానవ జాతి ఉత్పత్తి అయినమీద, క్రమ విరామములతో 
శాశ్వతమైన బుషులను ఈ భూమిమీదకు పంపుతూ వారి 
దైవశక్తిచే. పవిత [గంధములు రచనల ద్వారా జ్ఞానము 
పునరుత్పత్తి నిర్వహింప చేస్తూ జీవులను (మానవులను) 
ఉద్దరిస్తున్నాడు. ఈ రోజుల్లో ఆధునిక భౌతిక మరియు సాంకేతిక 
అభివృద్ది ఉన్నప్పటికీ, అసలు రూపములోని చరిత 
(సమాచారము మరియు జ్ఞానము) ఏమార్పు లేకుండా 
దీర్తకాలముపాటు నిల్వఉంచేందుకు మరియు పునరుత్పత్తి 
చేయగల పద్దతులు ఏ భౌతిక మరియు సాంకేతిక 
జానములోనూ లేవు. హిందూ ధర్మ పవిత గంధముల యొక్క 
9 


గొప్పు దైవ జ్ఞానము ఏమార్పు లేకుండా కాపాడుటకు, 
నిల్వఉంచుటకు మరియు పునరుత్పత్తి చేయుటకు దైవశక్తిగల 
వ్యక్తులు అవసరము. పరమాత్ముని కృపతో, పరమపిత (బహ్మ 
(మన [బ్రహ్మాండము వ్యవస్థ సృష్టికర్త, ఆ పనులు చేపోందుకు 
క్రమానుగతముగా బుషులను పంపుతారు. ఆ బుషులు, మరలా 
పరమాత్ముని దయతో, చాలా పవిత శోకములు (మం|తములు) 
వెల్లడించారు. మంతములు (“మన్‌” అనగా మనస్సులో 
మననము చేయుటచే “త” అనగా రక్షణ కలిగించును) వల్ల 
వేస్తుంటే అవి మనలను దుష్టశకులనుండి రక్షిస్తాయి. అవియే 
వేదములు. సంస్కృతములో వేదములు అనగా శాశ్వత దైవ 
సత్యములను తెలియచేసే జ్ఞానము. ఈ పవిత్ర శ్లోకములలో 
భగవత్శకి నింపబడి, దాని [ప్రభావము నిర్దారించుటకు, జ్ఞాపకము 
చేయుటకు వారు అనేక పరికరములను ఉపయోగించారు. ఈ 
పవిత శ్లోకములను వారు నోటి మాట ద్వారా (వాయుటము 
మరియు చదువుటము కాకుండా) బోధిస్తారు. ఆ పవిత 
శ్లోకములను (ఇవి శాశ్వత సత్యములు) శ్రుతులు (నోరు చేసే 
ధ్వనులు) అని అంటారు. హిందూ ధర్మ పవిత గంధములలో 
పర్నబహ్మము (పరమాత్ముడు (సృష్టికర్త, సృష్టి, విశ్వము, 
జీవుల పుట్టుక ముందు ప్రక్రియ, పుట్టుక, జీవితము, మరణము 
మరియు మరణము తరువాత ప్రక్రియ వివరములు ఉన్నవి. 
బుగ్వేదములో విశ్వము సృష్టి, విశ్వము క్రమము, విశ్వము 
నాశనము (ప్రళయము) వీటి చక్రీయ విధానము గురించి 
వివరముగా పేర్కొనబడి ఉన్నది. దైవ క్రమము ప్రకారము ఈ 
విశ్వములో ప్రతీదీ సిర ప్రవాహముగాను మరియు 
లయబధముగాను ప్రకృతిలో  ప్రతిబింబిస్తున్నది. ప్రతీ 
వస్తువు (జీవులు, మానవులతో సహా లోపల లఅయబద్దముగా 
ఉన్నవి. మనలోని వికృత గుణములు ఈ విశ్వ క్రమమును, 
10 


అయబద్దమును వక్రీకరించును. కాబట్టి మనలో విశ్వ క్రమము 
(ప్రకారము అయబద్దమును మరియు సామరస్యమును 
పెంపొందించేందుకు ప్రకృతి పరిరక్షణ మరియు సంరక్షణ 
కొబకు తపన ఉండవలెను. మంతములు, శక్తితో నింపిన 
బీజాక్షరములు, పదములు మరియు శ్లోకములు, ముఖ్యముగా 
స్పందనలతో, పౌనఃపున్యాలతో కూడిన అక్షరముల సంపుటి. 
మనలోని కంపనలను, పౌనఃపున్యాలను విశ్వ సంబంధిత 
కంపనలకు పొనఃపున్యాలకు అనుసంధానమగుటకు ఒక క్రమ 
పద్దతిగా అక్షరములు సంపుటి చేశారు. విస్తరణ మరియు సంకోచ 
సిదాంతము ప్రకారము విశ్వము పౌనఃపున్యాలు, మానవుల గుండె 
కొట్టుకునే విధముగా, ఉంటుంది. దీనిని స్పందన అంటారు. 
హిందూ ధర్మము, మన స్పందనలను (మన ఆలోచనలు, 
చర్యలు కూడా) విశ్వ స్పందనలకు సమకాలీకరించుటకు 
సాధనను బోధిస్తుంది. ప్రతి "నేను" (ఆతృ విశ్వము యొక్క 
ప్రధాన కేంద స్థానము. విశ్వము లోని ప్రతీ జీవి ఒక సూక్ష్మ 
(ప్రపంచము, విశ్వము. .మరియు' జీవి యొక్క శరీరము ఒకే 
పదార్గములతో తయారు చేయబడినవి. అందుచే అన్ని 
సమాధానములు మన లోపలే ఉన్నవి. ఎవరైతే వారిలోని 
అంశములు, శకులు అరము చేసుకోగలరో వారు విశ్వము 
మరియు (ప్రకృతి యొక్క అన్ని అంశములు, శకులు అర్ధము 
చేసుకోగలరు. మానవుల చర్యలకు ప్రకృతి [ప్రభావితము అయి, 
పకృతి మానవుల [శేయస్సును (ప్రభావితము చేస్తుంది. బుషులు 
ఆరోజుల్లో గొప్ప శ్యాస్తవేత్తలు. వారు ధ్యానము ద్వారా మరియు 
పరమాత్ముని దయతో తమను తాము సంపూర్ణము చేసుకొని, వారి 
హృదయములలో విన్న శాశ్వత దైవ సత్యములను వారి 
సిష్యులకు మా(తమే సంభాషణలు మరియు చర్చలు ద్వారా 
(శబములు కావలసిన ప్రభావములను  నిర్దారించగలవ,. 
11 


వాయుట వాటిని చదువుటవల్ల ఆ ప్రభావములు ఉండవు) 
బోధించేవారు. కాబట్టి వేదముల మరియు ఉపనిషత్తుల పద 
శబ్దముల సమర్థతను నిర్జారించటము చాలా ముఖ్యము. 


భగవాన్‌ వేద వ్యాసుడు 

5,124 సంవత్సరముల ముందు (కీ. పూ. 3102 లో 
కలియుగము ప్రారంభము అయినది) భగవాన్‌ కృష్ణ ద్వైపాయన 
(తరువాత భగవాన్‌ వేద వ్యాసుడుగా పిలవబడ్డారు. వేదము 
అనగా జ్ఞానము మరియు వ్యాసుడు అంకే సంగహకుడు అని 
అర్థము) వేదములనూ, మంతములనూ క్రమపద్దతిలో విభజించి 
పునరుత్పత్తి చేశారు. ఈ భారీ విధిని నిర్వహించటమునకు వాటిని 
సరిగ్గా నమోదు చేయుటకు దైవబుద్ది అవసరము. భగవాన్‌ వేద 
వ్యాసుడు ఉక్తలేఖన చేస్తుంకే భగవాన్‌ గణేషుడు (ఈశ్వరుని 
కుమారుడు), వాటిని సరిగ్గా నమోదు చేశారు. ద్వాపర యుగములో 
భగవాన్‌ వేద వ్యాసుడు (భగవాన్‌ విష్ణువు యొక్క పరిజ్ఞాన 
అవతారము), మహర్షి పరాశర (బహ్మరిషి వసిష్టుని మనుమడు, 
శక్తిముని కుమారుడు) సత్యవతి (మత్యకారుని కుమార్తె లకు 
జన్మించారు. ఆయనకు సత్యవతి - సుత, వదాయణ, కృష్ణ 
ద్వైపాయన మరియు భగవాన్‌ వేద వ్యాస అని పేర్లు ఉన్నవి. 
ఆయన పెరిగిన వ్యక్తిగా జన్మించారు. పుట్టినవెంటనే ఆయన 
తపస్సు చేయుటకు బయలుదేరారు. భగవాన్‌ వేద వ్యాసుడు, 
సూక్ష్మదృుష్టి కలవారు, భూత, వర్తమాన మరియు భవిష్యత్తు 
కాలము గురించి తెలుసుకునే ప్రజ్ఞ కలిగి ఉన్నవారు, 
కాలక్రమానుసారము ప్రతి యుగములో ఏర్పడే మార్పుల 
ఫలితముగా (కలియుగములో), భూమినుండి ఉత్పత్తి అగు 
వస్తువులు శక్తి క్షీణించి మానవులలో బధకము, నీరసము, బుద్ది 
మాన్రల్యము పెరిగి ఆయుషు క్షీణించి, దురదృష్టవంతులై, 

12 


అనారోగ్యముతోనూ మరియు దుష్ట శకులచే హింసింపబడుతారు 
అని చింతించారు (భాగవతము 1 : 1 : 10. ఎందులో మానవుల 
సంక్షేమము ఉంటుందని భగవాన్‌ వేద వ్యాసుడు తన దైవదృుషి 
ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. వైదిక కర్మకాండలు 
(యజ్ఞములు) ప్రజలను శుధీకరణ చేస్తాయి అని నిర్ణయించి, 
ఆయన, (పరమాత్ముడు, పరమపిత [బహ్మకు సృష్టికి పూర్వము 
వెల్లడి చేసిన), నాలుగు వేదములు (విభజించి, 4 ఉప 
వేదములు, 6 వేదాంగములు పునరుత్పుల్తి చేశారు. ఈ పవిత 
గంధములలో ఉన్న శాశ్వతమైన దైవ జ్ఞానము పరమాత్ముడులో 
ఉండి ఆయనచే రక్షించబడుతుంది. సృష్టి ప్రారంభించే 
సమయములో పరమాత్ముడు, పరమపిత |బహ్మకు (మన 
బహ్మాండ వ్యవస్థ సృష్టికర్త ఆ జ్ఞానమును వెల్లడిచేసి, సృష్టి 
పారంభించమని ఆజ్ఞాపించారు. పరమపిత (బహ్మ ఈ 
(బహ్మాండము యొక్క సృష్టి సమయములో బుషులకు ఈ 
శాశ్వతమైన దైవ జ్ఞానమును అందించినారు. ఆ బముషులు, 
పజల సంక్షేమము కొజకు, ఆ దైవ జ్ఞానమును ఈ భూమిమీద 
(ప్రజలకు పునరుత్పత్తి చేశారు. భగవాన్‌ వేద వ్యాసుడు ఆ 
జ్ఞానమును అంతా క్రీ. పూ. 3102 ముందు పునరుత్పత్తి చేశారు. 
తరువాత 18 పురాణములు, 18 ఉప పురాణములు, 
మహాభారతము ఢీమద్‌ భగవదీతతో సహా, బహ్మ సూతములు 
(వాశారు (హిందూ ధర్మ పిత గంధముల యొక్క వివరములు 
అనుబంధము (బి) (పేజి సంఖ్య 220) ఉన్నవి). 


పరబ్రహ్మము (పరమాత్ముడు) 

హిందూ ధర్మ పమిత గంధములలో పర|బహ్మమును 
రెండు అంశములుగా వర్గించారు (ఎ) నిరాకార, నిర్గుణ, అవ్యక్త 
(బహ్మము మరియు (బి) సాకార, సగుణ, వ్యక్త రూపము గల 
(బహ్మము. 
నిరాకార, నిర్గుణ, అవక [బహ్మము: 

నిరాకార అనగా ఆకారములేని, నిర్గుణ అనగా లక్షణములు 
లేని, అవ్యక్త అనగా మనోబుద్ద్యాదులకు అగోచరమైనది. 
బుగ్వేదములో నాసదీయ సృష్టి మంతములలో నిరాకార, ని 
రుణ, అవ్యక్త బహ్మమును ఒక సూతములో తటస్టముగా - "అది" 
అని వర్ణింపబడినది. "అది" - స్వచమైన జ్ఞానము, స్వచమైన 
పరమాత్మ, మార్పులేని (కాలము, దేశము మరియు కారణములకు 
అతీతమైనవాడు) మరియు సాధారణ బుద్దితో తెలిసికోనుట 
సాధ్యము కానివాడు. నిరాకార _బహ్మము పూర్తిగా సూక్ష్మము, 
నిదాణము, వ్యకముకాని మరియు భావరహిత, సాధారముగా 
అర్హముకాని, లింగ బేధములేని (పురుషుడు లేక (స్తీ కాని), కారక, 
నిరాకర చర్యలు చేయని, నామ రూపములు లేని శక్తి నిరాకార 
బహ్మము గురించి మన హిందూ ధర్మ పమిత గంధములలో 
చాల తక్కువగా చెప్పబడి ఉన్నది. నిరాకార, నిర్గుణ [బహ్మము 
అనేకము అవ్వాలని కేవలము ఒకేఒక్క సంకల్పముతో 
శాశ్వతమైన దైవ శక్తులతో కూడిన పరమాత్ముడుగా అయి సాకార, 
సగుణ, వ్యక్తిత రూపముపగల  బబహ్మముగా అవుతాడు 
(బృహదారణ్యకోప నిషత్‌ 2 లేక 4:3 : 1). నిరాకార (బహ్మమును 
ఉపాసించే వారిని జ్ఞాని అంటారు. 


ఈశ్వరుడు (అత్యున్నత అధిపతి) 
ఈశ్వరుడు లేక పరమేశ్వరుడు సర్వశకిమంతుడయిన 
14 


వ్యక్తిగత భగవంతుడు. ఎల్లప్పుడూ "శుభము కలిగించే వ్యక్తిత్వము 
కలవాడు" అని అర్ధము. పరమేశ్వరుడు (ఎ) ఆధిపత్యము, (బి) 
ధర్మాధిపతి, (సి ప్రఖ్యాతి (డి సంపద లేక అభ్యుదయత (ఇ) 
వివేకము మరియు (ఎఫ్‌) (పేమ ఇవన్నీ పరిపూర్ణముగా కలవాడు 
(భాగవతము 2 :9 : 16). పరమేశ్వరుడు మూడు కోణములు కలిగి 
ఉన్నాడు (ఎ) సృష్టి (బి స్తితి (సంరక్షణము) మరియు (సి) 
ప్రళయము త్రెత్తిరీయోప నిషత్‌ ౩ : 1 : 1). పరమేశ్వరుడు విశ్వ 
క్రమమునకు మూలము మరియు విశ్వమును క్రమబధ్ధముగా 
నడుపుతాడు. ఈ అంశములను అమలు చేయుటకు సాకార లేదా 
సగుణ (బహ్మముగా అవుతాడు. 

పరబహ్మము యొక్క అనేక పేర్లలో ముఖ్యమైనవి 
పరమాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు. పరబహ్మము 
(పరమాత్ముడు) యందు మూడు [పాథమిక వాస్తవిక తత్వములు 
ఉన్నవి. అవి పరబహ్మము (పరమాత్ముడు), అత్మ మరియు 
మహామాయ (శ్వేతాశ్వతరోప నిషత్‌ 1 : 6, 9 మరియు 12. 
పరమాత్ముడు అనగా పెద్ద మరియు దేనినైనా పెద్దగా చేయగలడు 
(భగవధీత 11 : 43). పరమాత్ముడు "సద్‌ ఎవ, సౌమ్య, ఇదం 
ఆగ్రా ఆసిడ్‌ ఏకం ఏవ అద్వితీయం" అనగా పరమాత్మ 
ఒంటరివాడు, ఒకే ఒక్కడు, రెండు కానివాడు (ఛాందోగ్యోప నిషత్‌ 6 
: 2 : 1. "ఆనందో [బహ్మతి" అనగా పరమాత్మ అనంతమైన, 
శాశ్వతమైన, దైవ పరమానందము మరియు ప్రతి ఒక్కరినీ 
అనంతమైన, శాశ్వతమైన, దైవ పరమానందము చేయకలవాడు 
(తెతెరీయోప నిషత్‌ 2:7,8 & 3:6 మరియు భాగవతము 11 
: 26 : 1. పరమాత్ముడు సత్యస్వరూపుడు. "సత్యం జ్ఞానం 
అనంతం (బహ్మ" (తైత్తిరీయోప నిషత్‌ 2 : 1 : 1). పరమాత్ముడు 
"సత్‌ - చిత్‌ ఆనంద్‌". “సత్‌” అనగా సత్యము (శాశ్వతమైన, 
“చిత్‌” అనగా అనంతమైన చైతన్యము, జ్ఞానము మరియు 

15 


“ఆనంద్‌” అనగా పరమానందము (తేజోబిందూప నిషత్‌ 6 : 58. 
"విజ్ఞానం ఆనందం (బహ్మ" పర\బహ్మము జ్ఞానస్వరూపుడు 
మరియు పరమానందస్వరూపుడు (బృహదారణ్యకోప నిషత్‌ 3 
లేదా 5 : 9 : 28. పరమాత్మునిది సంపూర్ణ దివ్యత్వము. 
పరమాత్ముడుని, భగవాన్‌ అని అంటారు. "భగవాన్‌" అనగా 
పరిపూర్తమయన శకి. సుగుణము, దర్వము: కరి:సనరతపద, వివేకము 
మరియు భావావేశరహితము అన్నీ సంపూర్ణముగా కలవాడు. 
పరమాత్ముడుని మన ఐదు జ్ఞానేందియములు (చూచుట 
(కళ్ళు), వినుట (చెవులు), మాట్లాడుట (నోరు), స్పర్శించుట 
(చర్మము), మరియు వాసనతెలియుట (ముక్కు) శకులు మరియు 


అవయవములు) --- ఇవి మహామాయతో తయారుచేబడ్డ 
పదారములనే గ్రహించ గలవు) ద్వారా (గహించలేము 
(ముండకొప నిషత్‌ 1: 1: 6. పరమాత్ముని మన మనస్సు 


మరియు మేధస్సు ద్వారాకూడ అరము చేసుకోలేము (ఇవి 
కూడా మహామాయ నుండి ఉదృవించినవే). పరమాత్ముని 
చూచుటకు, వినుటకు, అవగాహనము చేసుకొనుటకు మరియు 
అర్హము చేసుకొనుటకు మనకు దైవ అధ్యాపక వర్గములు (కళ్ళు, 
చెవులు, మరియు మనస్సు మొదలైనవి (ఇవి పరమాత్ముడే 
ఇవ్వగలడు) అవసరము (భాగవతము 2 : 6: 36 భగవధీత 11:8, 
53, 54). జీవాత్మ, మహామాయ యొక్క బానిసత్వము నుండి 
విముక్తి పొందాలంకే పరమాత్ముడు యొక్క కృప మరియు దైవ 
శక్తి అత్యవసరము. జీవాత్మ, మహామాయ యొక్క బానిసత్వము 
నుండి విముక్తి పొందిన తర్వాతే, పరమాత్ముని తెలిసికొని 
మరియు ఆయన అనంతమైన శాశ్వతమైన దైవ పరమానందము 
పొంది, తానే పరమాత్మడు అవుతాడు. ఆ ఒకే ఒక్కడైన 
పరమాత్ముడిచే ఈ అనంతమైన విశ్వములు సృష్టింపబడినవి. 
పరమాత్ముడు అనంతమైన పెద్ద, అతి పెద్ద కంకే పెద్ద. 
16 


ఆయనతో సమానమైనది వేరొకటి లేదు (భగవధీత 11 : 43, 
భాగవతము 2 : 4 : 14, శ్వేతాశ్వతరోప నిషత్‌ 6 : 8. ఈ సృష్టి, 
(ప్రళయము అయినప్పుడు ఈ విశ్వములు అన్నిటినీ 
(మహామాయతో సహా) మరియు అన్ని జీవాత్మలను పరమాత్ముడు 
తనలో (గ్రహించుకునే సామర్ధ్యము కలిగి ఉన్నవాడు. 
పరమాత్ముడు విశ్వములో సూక్ష్మాతి సూక్ష్మము (అతి చిన్నది 
కంశే చిన్న) (శ్వేతాశ్వతరోప నిషత్‌ ౩ : 20). పరమాత్ముడు అన్ని 
జీవాత్మలలో (అతి సూక్ష్మమయిన) నివసిస్తున్నాడు (భగవధీత 15 
: 15). పరమాత్ముడిని వర్గించడము మానవాతీతము. అందుచే 
ఉపనిషత్తులు పరమాత్ముడిని వర్ణించుటకు "నేతి - నేతి” 
(అనగా "ఇది కాదు - ఇది కాదు", అనగా ఈ సృష్టిలో మనకు 
తెలిసిన వస్తువులు లేక పదార్దములు ఎది కాదో అదో 
పరమాత్ముడు) అనే పదములను వాడారు. పరమాత్ముడను 
అర్దము చేసుకునేందుకు పరమాత్మతో ఏకత్వము అనుభూతి 
అవసరము. "బ్రహ్మం సత్వ జగత్‌ మిధ్య" (అనగా బ్రహ్మము 
ఒక్కడే సత్యము (నిత్యము, శాశ్వతము) ఈ (ప్రపంచము మిధ్య 
(భమ). ఈ ప్రపంచము ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. 
అందుచే ఈ ప్రపంచము అనిత్యము) (నిరాలంబోప నిషత్‌ - 11). 
ఈ విశ్వము పరమాత్ముడుని నుండి ఉదవించి, ఆయనచే 
సృష్టింపబడి చివరికి ఆయనలోనే విలీనమవుతుంది 
(తైత్తిరీయోప నిషత్‌ 3౩ : 1 : 1. పరమాత్ముడు జీవాత్మలకు 
మూలము. పరమాత్ముడు మహామాయ ద్వారా పలురూపములలో 
వ్యక్తీకరణ అయి విషయము మరియు వసువువలా 
(నామరూపములతో) కనిపిస్తున్నాడు (భాగవతము 1:13:47). ఈ 
విశ్వములో ప్రతి జీవాత్మ పరమాత్ముని పరమానందము 
కోసము ఆశతో జీవిస్తున్నాయి (త్రెత్తిరీయోప నిషత్‌ 3 : 6: 1. కానీ 
చాలా జీవాత్మలు (మహామాయ యొక్క బానిసత్వము వలన) 
17 


అజ్ఞానముతో, పరమాత్ముని పరమానందము  పాందలేక 
పోతున్నాయి. పరమాత్ముడిని తెలుసుకోవటము ద్వారా 
మహామాయ యొక్క బానిసత్వము నుండి విముక్తి పొంది 
పరమాత్ముని పరమానందము పొందుతారు (శ్వేతాశ్వతరోప 
నిషత్‌ 1:8). ఎవరైతే సంతోషముగా ఉన్నామని చెబుతారో, వారి ఆ 
సంతోషము అసత్యము, తాత్కాలికమైనది, [పాపంచికమైనది, 
మరియు పరిమితమైనది, కాని సత్యమైనది, శాశ్వతమైనది, 
దివ్యమైనది మరియు అనంతమైనది అయిన పరమాత్ముని 
పరమానందము కాదు. అవ్యక్తీకృత (బహ్మము స్వంత యోగ 
మహామాయ (దైవ శకి ద్వారా మహామాయను తన నియంతణలో 
ఉంచి, తనంతట తానుగా వివిధ వ్యక్తిత రూపములుగా 
వ్యక్తీకరణ అవుతాడు (భగవధీత 4: 6 మరియు 11 : 10. ఆయన 
కేవలము ఒక్క సంకల్పముతో, విశ్వములో వివిధ రూపములలో 
తనను తాను విశదపరుస్తారు (నారాయణ ఉపనిషత్తు 1, 
ఐతరేయోప నిషత్‌ 1:1 :1). 


సాకార, సగుణ, వ్యక్త, రూపముగల [బహ్మము 

సాకార అనగా ఆకారము లేదా భాతిక రూపము. సగుణ 
అనగా సద్గుణములు (మంచి లక్షణములు). ఉపనిషత్తులలో 
(బహ్మము అనే పదము సాధారణముగా సాకార, సగుణ 
పరమాత్ముడిని సూచిస్తున్నది. నిరాకార, నిర్గుణ (బ్రహ్మము, 
సాకార, సగుణ (బహ్మములో స్థాపించబడి ఉన్నది. కాబట్టి సాకార, 
సగుణ |బహ్మము, పరమాత్ముడు అంటారు. పరమాత్మ 
శాశ్వతమైన, సర్వవ్యాపియైన, సర్వజ్ఞాడైన, సర్వశక్తిమంతుడైన, 
పరమానందకరమైన, అన్నిటియందూ వ్యాపించినవాడు, 
దయామయుడు, అనంతమైన కృప మరియు (పేమకల దైవ 
స్వరూపుడు. ఆయన (ప్రధాన రూపములలో పంచాయతనము 

18 


(సూర్యుడు, లలితాంబికదేవి, గణేశుడు, విష్ణుమూర్తి మరియు 
మహాశివుడు) మరియు (బహ్మదేముడు, శీరాముడు, 
కృష్ణపరమాత్మ మొదలైనవారు. ఆయన తన లీల (దైవ క్రీడ) 
అయిన విశ్వము సృష్టి సంరక్షణము మరియు నాశనము 
కొనసాగించుటకు వరుసగా రజో గుణముతో (కార్యాచరణ కొజికు) 
మహా సరస్వతిదేవి యొక్క జ్ఞాన శక్తితో (బహ్మదేముడు 
రూపములో, సత్త్వ గుణముతో (సామరస్యము కొకు) మహా 
లక్షీదేవి యొక్క సంపద శక్తితో విష్ణుమూర్తి రూపములో, మరియు 
తమో గుణముతో (వినాశనము కొకు) మహాదేవి లలితాంబికాదేవి 
యొక్క మహా శక్తితో పార్వతిదేవి, పరమేశ్వరుడు (శివుడు) 
రూపములో, మహామాయ యొక్క మూడు గుణములు (శక్తులు) 
స్వీకరించారు (భాగవతము 2 : 4 : 12). విష్ణుమూర్తికి శ్రీహరి) 
అనంతమైన ప్రాభవము, ప్రతిఘటించలేని శక్తి అన్నిటియందూ 
వ్యాపించినవాడు, మహూన్నతమైన దైవ స్వభావము కలవాడు. 
ఆయనే వేదము (పవితమైన జ్ఞానము) మరియు ధర్మము. 
ఆయన అద్భుతమైన సుగుణములు అనంతమైనవి మరియు 
వర్గనాతీతము. అందులో కొన్ని -- సత్యస్వరూపుడు, పవితుడు, 
కరుణ, ఓర్పు, బెదార్యము, నిష్కపటత్వము, ప్రశాంతత, 
మనసుపై ఆధిపత్యము, నిరాడంబరము, సమత్వము, 
సంరక్షణా శకి వీరత్వము, ఘనత, బలము, సామర్ధ్యము, 
ధైర్యము, కారిన్యము, పరిపూర్ణత, నిష్పాతమైన తీర్పు, సంపూర్ణ 
సాాతంత్యము, అపురూప సౌందర్యము, శరీర ఓజస్సు, 
మనోవైఖిరి, నిగ్రహశక్తి అసాధారణమైన ప్రజ్ఞ వినయము, 
మంచితనము, భక్తి నిరహంకారము, సంపూర్ణ స్పూర్తి 
(భాగవతము 1:16 : 26 నుండి 29. ఆయన తాపతయములు 
అనగా మూడు విధముల తాపములను (బాధలను), (ఎ) శరీరము 
మరియు మనస్సులోని తాపములు, (బి) ఇతర జీవులు ద్వారా 
19 


కలిగే తాపములు మరియు (సి) ప్రకృతి వైపరీత్యముల వలన 
కలిగే తాపములు, అంతరించువాడు. ఎవరైతే పరమాత్ముడను 
వ్యక్తిగత రూపములో ఉపాసన చేస్తారో వారిని భక్తుడు అంటారు. 
ఆయన సంకల్పముతో నిర్గుణ [బ్రహ్మము అవుతారు. కాబట్టి 
సగుణ మరియు నిర్గుణ  (బహ్మాము టకు చు (బటృహదారణకకోప 
నిషత్‌2లేక4:3:1). 


మహామాయ లేదా ప్రకృతి (దెవశకి లేదా (భమ) 

మహామాయ లేదా ప్రకృతి (దైవశక్తి లేక భమ) అనగా 
సత్యమును రహస్యముగా ఉంచి (కపి), అసత్వమును సత్యముగా 
వ్యవహరింప చేయును లేక [భమ కలిగించును. ఇది పరమాత్మ 
యొక్క అనంతమైన, నిత్యమైన శక్తి శ్వేతాశ్వతరోప నిషత్‌ 4: 10). 
ఇది జీవము లేని (చర్యలు లేక పనులు స్వయముగా తనంతట 
తానుగా చేయలేని) పరమాత్మ యొక్క అపరా శక్తి (సంభావ్య శక్తి. 
మాయా శక్తిని నాశనము చేయుట అసాధ్యము. పరమాత్మకు 
మహామాయశక్తిపై సంపూర్ణ నియం|తణ ఉన్నది. మహామాయ, 
పరమాత్మునికి మరియు జీవాత్మకి మధ్య ఉన్నది. జీవాత్మ 
యొక్క అవిద్య (అజ్ఞానము) కారణముగా, ప్రకృతి యొక్క 
అందములకు ఆకరింపబడి, స్వంత  ఇష్టపూరితముగా 
మహామాయ యొక్క బానిసత్వమునకు వశమైపోయినది. కానీ 
జీవాత్మ, పరమాత్ముని కృపతో, మహామాయ యొక్క నిత్య 
బానిసత్వము నుండి విముక్తి పొందవచ్చు. పరమాత్ముడు 
మహామాయను తన ఆధీనములో ఉంచుకొని, తన సంకల్పము 
(ప్రకారము మహామాయను వినియోగించుకో గలడు. 
మహామాయను ప్రకృతి అనికూడా అంటారు. విశ్వము లేక భౌతిక 
(ప్రపంచము మహామాయ నుండి ఉత్పన్నమైనవే. మహామాయ 
యొక్క ప్రభావముతో ఈ ప్రపంచములో ధర్మము లేదా 
అధర్మము, మంచి లేదా చెడు, తప్పు లేదా ఒప్పు, సుఖము లేక 

20 


దుఃఖము మొదలైన ద్వంద్వ ప్రవృత్తులు ఉన్నవి. మహామాయ 
కారణముగా మనకు కనిపించే ఈ ప్రపంచము సత్యమైనది 
(నిజమైనది) కాదు. సత్యమైన లోకము మహామాయకు 
అతీతముగా, వర్ణనాతీతముగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే 
సత్యము మిగిలినదంతా మహామాయయ (శ్వేతాశ్వతరోప నిషత్‌ 
4:9). మహామాయ ప్రభావముతో, జీవులకు, అంతర్గిత బలహీనత 
ఎర్పుడి, తమ నిజస్వరూపమును (స్వచమైన, పరమానందమైన 
ఆత్మస్వరూపము) మర్చిపోయి, భౌలెక, (పాపంచిక 
విషయములతో (ఇవికూడా మహామాయ నుండి ఉత్పన్నమైనవే) 
మునిగిపోతారు. ఎవరైతే పవిత్రమైన జ్ఞానమును పొందుతారో వారి 
అవిద్య (అజ్ఞానము) నాశనము అవుతుంది. సంపూర్ణ చేతనశక్తి 
స్వరూపమైన పరమాత్ముడు నుండి అసంపూర్ణమైన జడశక్తి 
(మాయాశకి ఎలా వచ్చినది? అన్ని వ్యక్తిత్వ భావములకు 
అతీతమైన పరమాత్ముడు, వ్యక్తిత్వ భావపూరితమైన 
(ప్రపంచమును ఎందుకు సృష్టించాడు? అనంతమైన 
పరమాత్ముడు పరిమితమైన సృష్టిని ఎందుకు సృష్టించాడు? 
ఇటువంటి అన్ని సందేహములకు ముండకోప నిషత్‌ (1:1: 
7 లో, చేతనమైన సాలె పురుగునుండి, ఏ రీతిగా అచేతనమైన 
దారము వచుుచున్నదో, అదేవిధముగా చేతనమైన శరీరము 
నుండి అచేతనమైన కేశములు, గోళ్ళు మరియు అచేతనమైన 
భూమినుండి చేతనమైన ఓషదులు, వృక్షములు పుట్టుచున్నవి 
అని, అద్భుతముగా సమాధానము చెప్పారు. భాగవతములో 
మరియు భగవదీతలో ఇవి పరమాత్మని లీల మరియు స్నృష్షికి 
అవసరమైన పరికరములు అని వివరించినవి. సృష్టికి 
కారణకారణమైన పరమాత్ముని ఈ లీల జీవాత్మలు, మహామాయ 
యొక్క బానిసత్వము నుండి విముక్తి పాంది, మోక్షము 
21 


పొందుటకు అవకాశము కలుగచేయుటయే సృష్టి యొక్క 
పరమార్థము. [బహ్మ సూతములలో (1:4: 24 26, 27 సృష్టి అనే 
ఈ లీల పరమాత్ముని కోరిక లేని వ్యక్తీకరణ అని వివరించినారు. 
మహామాయ లేనిదే సృష్టి మరియు పుఃనస్సుషప్సి ఆగిపోయి 
ప్రపంచము ఉండదు. సృష్టి సమయములో పరమాత్మని నుండి 
విశ్వము ఆవిరృవిస్తున్నది మరియు (ప్రాకృతిక ప్రళయము 
సమయములో విశ్వము పరమాత్మనిలో విలీనము అవుతున్నది. 
ఆదిమ పదార్థము (ప్రకృతి అన్ని జీవులకు ఒక గర్భము వంటిది. 
ఆ గర్భములో పర\బహ్మము (పరమాత్ముడు) చిత్‌ శక్తి అనే 
బీజమును నాటును. పర్వబహ్మము యొక్క చిత్‌ శక్తి (చేతనా శక్తి, 
మహామాయ యొక్క జడ శక్తి ఐక్వతచే అన్ని జీవుల జననము 
సాధ్యమవును (భగవధీత 14 : 3). 
మహామాయ మూడు లక్షణములు కలిగి ఉన్నది. వాటిని 
గుణములు అని అంటారు. అవి (ఎ) సత్వ గుణము (దైవభక్తి, 
(బి రజో గుణము (బలమైన వాంఛలు) మరియు (సి) తమో 
గుణము (అజ్ఞానము లేదా సోమరితనము). ఈ గుణములు 
జీవాత్మను శరీరముతో బంధించును (భగవథీత 14 : 5). విశ్వము 
పరమాత్మునిలో సంపూర్ణగా విలీనమై ఉన్నప్పుడు, మహామాయ 
తన బానిసత్వములో ఉన్న ఆత్మలతో పాటు, సంపూర్ణ సూక్ష్మ 
మరియు నిద్రాణమైన స్థితిలో పరమాత్ముడులో ఉన్నవి. సృష్టి 
ముందు మహామాయ లక్షణములు (గుణములు) సంపూర్ణ 
సమతుల్యతతో మరియు సామరస్యముతో ఉండును. సృష్టి 
సమయములో మహామాయ ఆనేకమైన విశ్వములుగా, వివిధ 
విధములుగా పరిణామము చెందుతుంది మరియు పైన మూడు 
లక్షణములు (గుణములు) వాటి ఉనికి సూచిస్తాయి. 
భి సత్వ గుణము: ఇది కాంతివంతమైన, తేలికపాటి 
మరియు (ప్రకాశవంతమైనది. ఇది వివేకము, జ్ఞానము, 
22 


ఆనందము మరియు సంతోషము అనే 
అనుబంధములతో బంధిస్తుంది (భగవధీత 14 : 6). 
ఎవరైతే ఆనందము, సంతృప్తి, సమతుల్యము, మరియు 
మనస్సులో పవితత భావన కలిగిఉంటారో వారిలో ఈ 
గుణప్రభావము ఆధిపత్యములో ఉండి, ఆధ్యాత్మిక 
అభివృద్దికి మరియు దైవ (ప్రవృత్తికి దారితీసి, దైవకృప 
కలిగేందుకు కారణము అవుతుంది. ఈ గుణము మంచి 
రీతిలో ఉంటుంది. తెలుపు రంగుతో పోలుస్తారు. 

+ రజో గుణము: ఇది ఆత్మాభిమానము, అనుబంధము, 
కార్యకలాపములు, ఉద్యమము, ఆందోళన, దురాశ 
మరియు కోపములకు కారణమవుతుంది మరియు 
ఇతరులు మీద ఆధిపత్యము చేస్తారు. ఈ 
గుణప్రభావముచే చర్యలు మరియు వాటి ఫలితములపె 
అనుబంధము ఏర్పరిచి జీవాత్మను బంధిస్తుంది 
(భగవదధీత 14 : 7. ఈ గుణము రీతి అనుబంధము. ఎరుపు 
రంగుతో పోలుస్తారు. 

భి తమో గుణము: ఇది నిశ్చలప్పితికి, కదలికలు లేకుండా 
బదకముగా ఉండుట, భారముగా ఉండుట, కార్యాచరణ 
చేయలేనిస్టితి, (ప్రతికూల ఆలోచనలు, గందరగోళము, 
మానసిక వ్యాకులత, చికాకు, పరాకు, మగత మరియు నిద్ర 
డేరేపిస్తుంది. ఇది అజ్ఞానమునకు, అతీతమైన హింసకు 
కారణమవుతుంది. ఈ గుణపభావముచే బద్దకము, అ(శద్ద 
మరియు నిద ద్వారా జీవాత్మను బంధిస్తుంది (భగవధీత 
14 : 8. ఈ గుణము రీతి అజ్ఞానము. నలుపు రంగుతో 
పోలుస్తారు. 

ఈ గుణములలో స్వాభావికమైన లక్షణములు 
ఉన్నవి. వీటి మధ్య నిరంతరము, ఒక్కొక్క గుణము మిగిలిన 
23 


రెండు గుణములను అణిచి, ఆ గుణము ఆధిపత్యము 
వహించేందుకు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి 
పశాంతముతో నిర్మలముగా ఉన్నాడంకే, అతనిలో సత్వ 
గుణము  ప్రబలముగా ఉన్నట్లు. ఇది అపుడపుడు 
జరుగుతుంది. రజో గుణము ప్రబలముగా ఉన్నప్పుడు, ఇది సత్వ 
గుణము కంక మరింత శక్తివంతమైనది మరియు సులభముగా 
పబలముగా అవుతుంది, ఆ వ్యక్తి చురుకుగా మరియు 
గాధవాంఛతో ఉంటాడు. తమో గుణము (ప్రబలముగా 
ఉన్నప్పుడు, యిది అత్యంత శక్తివంతమైనది మరియు ఎక్కువగా 
పబలముగా అయ్యేది. ఆ వ్యక్తి నోమరితనముగా మరియు 
హంసాత్మకముగా ఉంటాడు. నిరంతరము ఈ గుణముల 
తీవతస్థాయి మారుతూ ఉంటుంది. ఫలితంగా ఒక వ్యక్తి యొక్క 
ప్రవర్తన, ప్రతిచర్య ఈ గుణములలో ఏ గుణము ఆధిపత్యములో 
ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. సత్వ గుణము యొక్క 
ఆధిపత్యము ఆనందమునకు దారితీస్తుంది. రజో గుణము 
ఆధిపత్యములో బాధకు దారితీస్తుంది. తమో గుణము 
ఆధిపత్యములో గందరగోళమునకు, హింసకు దారితీస్తుంది. 
పరమాత్ముడు విశ్వ సృష్టి, పరిరక్షణ మరియూ విలీనము 
విధులను నిర్వర్తించేందుకు పరమపిత |బహ్మగా (రజో 
గుణముతో), విష్టుమూర్తిగా (సత్వ గుణముతో) మరియు 
పరమేశ్వరుడుగా (తమో గుణముతో) రూపాొందుతాడు 
(భాగవతము 1 : 2 : 23). ప్రకృతియుక్క మూడు గుణములతో 
కూడిన నా దివ్యశక్తి దాటశక్యము కానిది. కాని నన్ను శరణు 
పొందినవారు దానిని సులభముగా దాట గలరు (భగవధీత 7 : 14). 


సత్వ గుణము లక్షణములు 
ఎవరైతే సత్వ గుణమును అభివృది చేసుకుంటారో వారికి 
24 


ఆధ్యాత్మిక అభివృద్దికి తోడ్పుడుతుంది. సత్వ గుణము యొక్క 
లక్షణములు ఈ విధముగా ఉండును - మానసిక పవ్వ్శితత, 
శాంతము, జ్ఞానేందియములపై నియంతణ, భాతిక 
ఆనందముల పరిత్యాగము, ఆధ్యాత్మిక అభివృద్దిపై ఆసక్తి 
ఉత్సాహము, మానసిక మరియు శారీరక ఓరిమి, నిర్మలత్వము, 
అహింస, న్నిష్కోధము, అన్ని జీవులపై పేమ మరియు దయ, 
సౌమ్యత, వినయము, తృప్తి, ఓజస్సు, క్షమ, ధైర్యము మరియు 
జ్ఞానము. సత్వ గుణము దైవభక్తిని పెంపొందిస్తుంది. "జీవాత్మ ఈ 
మూడు గుణములను దాటినప్పుడు  అమరత్వము 
పొందుతుంది" (భగవధీత 14: 20). 


ఆత్మ లేదా జీవాత్మ 

ఆత్మ సత్యమైనది మరియు దివ్యమైనది. జీవాత్మ అనగా 
మహామాయ బానిసత్వములో ఉన్న ఆత్మ మహామాయ నుండి 
ఉత్పన్నమైన అహంకారముతో (శారీరక, ప్రాపంచిక) 
అనుబంధముతో ఉన్నది. ఆత్మ లేదా జీవాత్మ శాశ్వతమైనది, 
పుట్టుకలేనిది, _ చావులేనిది, సూక్ష్మమైనది, చైతన్యమున్నది 
మరియు దైవత్వమున్నది (్వేతాశ్వతరోప నిషత్‌ 1 :9 
మరియు 4 : 5), (భగవధీత 2 : 20, 24 మరియు 15 : 7). ఆత్మ ఏ 
మలినములేని మరియు పరమాత్మని వంటి గణనీయమైనది. 
ఆత్మ లేదా జీవాత్మ పరమాత్మని శాశ్వతమైన అంశము 
(భాగవతము 10 : 87 : 20). జీవాత్మ, మహామాయ బానిసత్వముకు 
వశమై, ప్రకృతిలోని ఐదు జ్ఞానేంద్రియములు మరియు మనస్సు 
(ఆరవ ఇందియము వంటిది) లతో మమైక్యమయి ఉన్నది 
(భగవధీత 15 : 7, శ్వేతాశ్వతరోప నిషత్‌ 1 : 6. ఏ రీతిగా 
పజలించుచున్న అగ్ని నుండి, ఆ అగ్నిసమాన రూపముగల 
నిప్పురవ్వలు వేలకొలది ఎట్లు ప్రట్టుచున్నవో అదే రీతిగా 

25 


పరమాత్మ నుండి జీవులు అనేక విధములుగా 
జన్మించుచున్నారు (ముండకొప నిషత్‌ 2: 1: 1). జీవాత్మలు 
అసంఖ్యాకముగా ఉన్నవి. ఆత్మకు లేదా జీవాత్మకు లింగ 
భేదము లేదు. పురుషుడు కాదు, స్తీ కాదు, తటస్థము కాదు. 
జీవాత్మ లేదా పురుష లేదా పురుషుడు (పరుష అనగా 
పురమునందు నివసించునది) ఏ శరీరము ధరిస్తే, ఆ శరీరము 
యొక్క లింగమువలె ఆ శరీరము వ్యవహరిస్తుంది (శ్వేతాశ్వతరోప 
నిషత 5 : 10. జీవాత్మకు మరొక జీవాత్మకు ఎటువంటి 
సంబంధము లేదు (భాగవతము 11 : 17 : 53). జీవాత్మ, పరమాత్మ 
యొక్క ప్రత్యేక అంశము. జీవాత్మ యొక్క జీవశక్తి లేదా తటస్తశక్తి 
పరమాతుుని చిత్మక్తి లేదా దివ్యశక్తితో అనుసంధానింపబడి 
ఉన్నది. "అహం ([బహ్మాసి" అనగా నేను బహ్మము అయి 
ఉన్నాను. “అహం” అనగా "నేను" (జీవాత్మ లేదా పురుష, 
“బహ్మాస్కి” అనగా “బహ్మము” అయి ఉన్నాను 
(బృహదారణ్యకోప నిషత్‌ 1 లేదా3: 4:10. "తత్త్వమసి" 
అనగా బ్రహ్మము నేనే అయి ఉన్నాను. “తత్‌” అనగా అది 
(అది అనగా బహ్మమును సూచిస్తుంది, “అసి” అనగా నేనే 
అయి ఉన్నాను (ఛాందోగ్యోప నిషత్‌ 6 :8 : 7. "అయమాత్మా 
(బహ్మ" అనగా నా ఆత్మయే (బహ్మము (మాండూకో్యోప నిషత్‌ - 2). 
జీవాత్మ అతి సూక్ష్మమైనది, పరమాణువు కంకే సూక్ష్మమైనది, 
నిగూఢమైనది మరియు ప్రతి ప్రాణి యొక్క హృదయ గుహ 
యందు ఆశయించి ఉన్నది (శ్వేతాశ్వతరోప నిషత్‌ ౩ : 20). 
జీవాత్మ పరమాత్మ యొక్క అంశము లేదా పరమాత్మయే 
(భగవధీత 15 : 7). జీవాత్మకు చేతన శక్తి లేదా తటస్తశక్తి 
(చర్యలను చేసేందుకు శకి పరమాత్ముడు ప్రసాదించినదే. 
జీవాత్మకు పరమాత్మకు శాశ్వత సంబంధము ఉంది. 
పరమాత్ముడు జీవాత్మ లోపల ఉంటాడు (కరోప నిషత్‌ 2:2 : 12; 
26 


శ్వేతాశ్వతరోప నిషత్‌ 3 : 20; 4:6; 6: 7, 11, 14; భగవటథీత 7:9, 10; 
15: 15). ప్రతీ జీవాత్మ ప్రకృతి నుండి ఉదృవించిన గుణములకు 
వివసుడై ఎల్లప్పుడూ ఎదో పనిని చేయుటకు (పేరేపించబడును. 
ఒక క్షణముకూడా [కియారహితముగా ఉండలేవు (భగవధీత ౩ : 5). 
జీవులకు ఈ భాతిక శరీరము ద్వారా వారి విధులను (పనులు 
లేదా చర్యలు అనగా, కర్మలు చేయుటకు జీవాత్మకు 
పరమాత్ముడు శక్తిని ఇస్తున్నాడు. కానీ ఏ కర్మలు (మంచి) లేక 
(చెడు) చేయాలో లేక చేయకూడదో అనే నిర్ణయము తీసుకునే 
స్వేచ్చ పరమాత్ముడు బీవాత్మకే వదిలేశాడు. ఈ నిర్ణయములలో 
పరమాత్ముడు ఏవిధమైన జోక్యము చేసుకోడు. అందుచే 
ఆనిర్ణయములు జీవాత్మే తీసుకుంటుంది. అందుచే ఆకర్మల 
ఫలితములను జీవాత్మే అనుభవించవలెను (బృహదారణ్యకోప 
నిషత్‌ 4 లేదా 6 : 4: 5; భాగవతము 11:3 : 20). పరమాత్ముని 
సంకల్పము చేత, మహామాయ (ప్రకృతి) ఈ భౌతిక రూపములో 
పరిణామము చెందినది. జీవాత్మకు మహామాయతో ఎటువంటి 
సంబంధములేదు. కానీ జీవాత్మ యొక్క అవిద్య (అజ్ఞానము) 
కారణముగా, ప్రకృతి యుక్క అందములకు ఆకర్పింపబడి, 
స్వంత ఇష్టపూరితముగా మహామాయ యొక్క బానిసత్వమునకు 
వశమైపోయినది. జీవాత్మ యొక్క బానిసత్వమునకు కారణము 
మరియు ఆ బానిసత్వమునుండి విముక్తికి బాధ్యత మనస్సుుదే. 
జీవాత్మ జ్ఞానేందియముల ద్వారా ప్రపంచ భాతిక వస్తువులను 
(గ్రహించి వాటితో అనుబంధము ఏర్పురచుకోవటమే జీవాత్మకు 
మహామాయ యొక్క బానిసత్వమునకు కారణము (భాగవతము ౩; 
25 : 15). ఈ బానిసత్వము కారణముగా జీవాత్మలు తమ గుర్తింపు 
(పరమాత్ముని అంశగా), స్పృహ కోల్పోయి మయారంగములో 
ఉంటూ శాశ్వతముగా కళంకమయి ఉన్నది (భాగవతము 11:2: 
37). ఈ బానిసత్వముచే జీవాత్మలు ప్రకృతి యొక్క 
27 


అహంకారము మరియు మూడు గుణముల (ప్రభావముతో 
మోసపోయి తాము చేసే చర్యలకు (కర్మలకు) తామే కర్తలుగా 
భావించుతూ ఉన్నవి. ఈ కారణముగా అవి నిస్సహాయముగా 
మంచి లేదా చెడు గర్భములలో జననములు, మరణములు 
మరియు పునర్గన్మల చక్రములో ఉన్నవి (భాగవతము 3:27 : 3). 
జీవాత్మ, తన స్వాభావిక చైతన్యశక్తి ద్వారా ఏశరీరములో 
(మహామాయతో ఉత్పత్తి అయినది) ఉంకే ఆశరీరమును 
చెతన్యవంతము చేయును. దానినే జీవిస్తున్నాడు అంటారు. 
ఒక్కసారి జీవాత్మ ఆశరీరమును వదిలేస్తే (ఆ శరీరము 
జడమవుతుంది) దానినే చనిపోయాడు అంటారు (తైతిరీయ 
ఉపనిషత్తు ౩ : 3. జీవాత్మ మరియు శరీరము వరుసగా 
విద్యుచ్చక్తి మరియు బల్సుతో పోల్చవచ్చు. ఆత్మ, కర్మలకు 
(మంచి లేదా చెడు) కట్టుబడి ఉన్నప్పుడు జీవాత్మ అని 
పిలుస్తారు. జీవాత్మ, అసంఖ్యాకముగా జన్మలు ఎత్తి ఆ 
కర్మ్వఫలములను అనుభవించవలసి ఉన్నది (బృహదారణ్యకోప 
నిషత్‌ 4 లేదా 6:4 : 5. కాబట్టి జీవాత్మ (వ్యక్తి, ఈ సత్యమును 
(గ్రహించి, తన అజ్ఞానమును తొలగించుకొని, వేదములలో ఉన్న 
సత్యమైన జానమును (జ్ఞానము కర్మలను కాలి 
నశింపచేయును) పొంది పరమాత్మకు తమకు తాము (జీవాత్మ 
సమర్పణ చేసుకుంకే, పరమాత్ముని కృపతో మహామాయ యొక్క 
బానిసత్వము నుంచి విముక్తి పాందవచుుు. ఇదే మోక్షము. 
పరమాత్ముని లక్షణములకు మరియు జీవాత్మ 
లక్షణములకు ఈ [కింద అంశములలో ఒకేవిధముగా ఉన్నవి. 
% పుట్టుకలేనివి మరియు నిత్యమైనవి (భగవధీత 2: 20 
నుండి 25 వరకు మరియు 10 : 3). 
% ఎటువంటి మార్పు లేనివి, ఒకే వర్గమునకు చెందినవి 


28 


మరియు ఏమియూ విభిన్నత్వము లేనివి (శ్వేతాశ్వతరోప 


నిషత్‌ 1:6). 


% ఎప్పుడూ కలిసి ఒకే స్థానములో (జీవుల హృదయములలో) 
నివసిస్తారు (భగవధీత 15 : 15; శ్వేతాశ్వతరోప నిషత్‌ 4: 


17). 


% దెతన్యము కలిగి, చర్యలను చేయగల శక్తి ఉన్నది. 


పరమాత్ముడు సర్వశక్తిమంతుడు (పారాశక్సి. 


జీవాత్మ 


(ఆత్ర) పరమాత్ముడు ప్రసాదించిన జీవశక్తి (తటస్తశక్తి 
(ఇది పారాశక్తి మరియు అపరా లేదా మాయాశక్తికి కన్న 


తక్కువ శక్సి కలిగి ఉన్నది. 
అసంఖ్యాకముగా 


పరమాత్స్మునిలో 


మరియు 


అనంతమైన స్థాయిలో సద్గుణములు ఉన్నవి (భాగవతము 1:18 
: 14. జీవాత్మ పరమాత్ముని అంశమే అయినా పరమాత్ముని 
మొత్తము లక్షణములు మరియు ఆ లక్షణములలో కూడా చాల 
లక్షణములు ఆ స్థాయిలో లేవు. కొన్ని ఈ [కింద విధముగా ఉన్నవి: 


పరబహ్మ (పరమాత్మ) 


1 సృష్టి, స్థితి, లయ చేయకల 
సమర్పుడు - ఇది వ్యక్తిగత శక్తి 
(బహ్మస్మూతము 4:4: 17) 


2. మాయాతీతుడు, మాయను 
తన అదీనములో ఉంచి 
పాలించే వాడు 


3.చురకుడు లేదా కారకుడు 
4. సర్వ వ్యాపకుడు 


29 


జీవాత్మ 


1. ఈ సామర్హ్యము, శక్తి 
లేనివాడు 


2. మాయాదీనుడు 


3.డురితుడు, కారణమైనవాడు 
4. శరీరమునకు పరిమితుడు 


5. సర్వశక్తిమంతుడు 5. పరిమితమైన శక్తి కలవాడు 


6. సర్వజ్ఞుడు 6. మాయ యొక్క అవిద్యచే 
(అజ్ఞానముతో) 
ఆవరింపబడినవాడు 

7. అనంతమైన, 7. అన్నిటికీ 

అపరిమితమైన గ్గ? 

పైగ రిమితమైనవాడు 
అపారమైనవాడు ప 


కసా 8. అసనంపూర్తుడు 


9. స్వతంత్రుడు, 9, మాయాదీనుడు 


10. అపరిమితమైన (పేమ, _ 10. ఈ లక్షణములలో 
దయ, కరుణ, కృప కలవాడు పరిమితముగా ఉన్నవాడు 


11. సూర్యుడు లేక మట్టితో 11 సూర్యరశ్మి లేక కుండతో 
పోల్చవచ్చు (“ఎ” పోల్చవచ్చు ("బి" 
అనుకుందాము) అనుకుందాము) 


గమనిక: 'ఎ' మరియు బి' ఒక్కళే. కాని 'బి', ఎ' కాదు. 'బి' 
లేకుండా 'ఏ' ఉంటుంది. కాని 'ఏ' లేకుండా 'బి' ఉండలేదు. 


సూచనలు: భగవధీత 15 : 15; శ్వేతాశ్వతరోప నిషత్‌ 4 : 16; 
ముండకోప నిషత్‌ 1:1 :9; బృహదారణ్యకోప నిషత్‌ 5 లేదా7:1: 
1; తెల్తెిరీయోప నిషత్‌ 3 : అధ్యాయములు 1 నుండి 6 వరకు; 
భగవంతుడు వేద వ్యాసుడు రచించిన [బ్రహ్మ సూతములు 1:1 
2 నుండి 4 వరకు; 1:2:8 నుండి 21 వరకు;2:1:1 మరియు 
22;3:3:21, 22, 23. 

30 


ఆత్మ, మహామాయ యొక్క మూడు గుణములకు 
అతీతమైనప్పుట్టికీ మూడు గుణములతో మమైక్వమై, వాటితో 
తయారైన శరీరమే తానుగా భావిస్తుంన్నదుకు, జీవాత్మగా దుష్ట 
ఫలితములతో భాదింపబడుతూ ఉంటుంది (భాగవతము 1 :7: 
5). జీవాత్మ, తాను తన అజ్ఞానము కారణముగా మహామాయ 
బానిసత్వముకు లోనైఉందని (గ్రహించి, ఆధ్యాత్మిక జ్ఞానము 
ద్వారా తాను శరీరము (మహామాయ నుండి పుటిన) కాదనీ, తన 
మూలము, అంతిమ గమ్యము పరమాత్ముడే అని తెలుసుకొని, 
అదే లక్ష్యముగా విధులు నిర్వర్తించవలెను (భగవధీత 7 : 6 
మరియు 15 : 15). పరమాత్ముడు సూక్ష్మరూపములో ప్రతి 
జీవాత్మలో అంతర్యామి అయి నివసిస్తున్నాడని గహించవలెను. 
ఆత్మ (నేను), శాశ్వతమైన, మార్పులేని, స్వచమైన (మహామాయ 
ద్వారా కలుషితముకాని), శరీరముకాని, ప్రకృతి యొక్క మూడు 
గుణములకు అతీతమైన, మరొక ఆత్మతో సంబంధములేని, 
దేదీప్యమానమైన, దైవ గుణములకు పునాదైన, అన్నిటియందూ 
వ్యాపించిన, అన్నిటికీ సాక్షినైన స్వరూపము (భాగవతము 4: 
20 : 7. ఎవరైతే ఈ విధముగా ఆత్మను అవగాహన 
చేసుకుంటారో వారు ఎన్నటికీ ప్రకృతి యొక్క మూడు 
గుణములచే కళంకము కారు (భాగవతము 4: 20:8. ఈ 
శరీరమునకు అధ్యక్షతైన జీవాత్మ, ఎప్పుడైతే 
జ్ఞానేనిందియములకూ (ఐదు), కర్మేందియములకూ (ఐదు) 
మరియు మనస్సుకూ [ప్రాముఖ్యత ఇవ్వదో అప్పుడు బహ్మానంద 
స్టితి కలుగును (భాగవతము 4: 20 : 11). 


దోవతలు (దేవ లోకములో నివసించువారు): 
కొన్నిజీవులు, ఏవైతే విశిష్టమైన పుణ్య చర్యలు చేశారో, ఆ 
పుణ్య చర్యలవలన వారు దివ్య శకులు పొంది, దేవ లోకములో 
31 


దేవతలుగా ఉన్నతమైన జన్మ పొందుతారు. వారికి 
పంచభూతములతో తయారుచేయబడ్డ శరీరములు ఉండవు. 
వారు దివ్యమైన సూక్ష్మ శరీరములతో, కాంతిని వెదజల్లుతూ 
ఉంటారు. ఉదాహరణ: సూర్యుడు, చందుడు, నక్షతములు, 
దేవేందుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు 
మొదలగువారు. దేవతలు మహామాయ యొక్క 
బానిసత్వములోనే ఉన్నవారు. దేవతలు మహామాయను 
అవరోదించలేదు. అందుచే మహామాయ యొక్క గుణములచే 
పభావితులే (భగవధీత 18 : 40). వారు వారి దివ్య శకులతో ఈ 
భూమిమీద నివసించే జీవులందరికీ శుభము కొజకు మంచి 
చర్యలు చేస్తారు. 


సృష్టి 

హిందూ ధర్మ పవ్శిత గంధములలో, ఈ విశ్వము యొక్క 
సృష్టి గురించి వివిధ విధములలో తెలియచేశారు. విశ్వము 
యొక్క సృష్టి, స్థితి మరియు లయ, (ప్రాకృతిక ప్రళయము) 
పరమాత్ముని నియమబథధ (ప్రణాళిక ప్రకారము కాల చక్రములో 
నిరంతరమూ జరుగుతూనే ఉంటుంది. ఇది శాశ్వతమైన 
మరియు నిరంతరమూ జరిగే ప్రక్రియ. దీనికి ఒక [ప్రారంభము 
మరియు ఒక అంతము లేదు. ప్రాకృతిక ప్రళయము 
సమయములో సృజనాత్మక (జీవ) శకులు మరియు దళములు 
(మహామాయ), సూక్ష్మమైన మరియు నిద్రాణ (అవ్యక్త ప్పితిలో, 
పరమాత్మలో ఉన్నవి (భగవధీత 9 : 7. సృష్టి సమయములో, 
పరమాతుని కేవలము ఒకేఒక్క సంకల్పముతో ఆ అవ్యక్త 
శకులు, వ్యక్త రూపములో ఈ విశ్వముగా రూపొందింపబడుతుంది 
(భగవదీత 7 : 6 నుండి 12 వరకు; 9 : 17 నుండి 19 వరకు). 
పరమాత్మునకు సృష్టి, స్థితి మరియు ప్రాకృతిక ప్రళయము 
కేవలము ఒక దైవ క్రీడ లేక లీల మాతమే. 


సృష్టి యొక్క లక్ష్యము 

జీవాత్మలు సూక్ష్మమైనవి, శాశ్వతమైనవి, జీవశక్తి 
చైతన్యము కలిగిఉన్నవి మరియు అసంఖ్యాకముగా ఉన్నవి. 
వాటి స్వంత నూక్ష్మ మనస్సు (వారి స్వంత సంచిత కర్మలతో) 
సూక్ష్మ శరీరముగా అంటిపెట్టుకుని ఉన్నవి. సృష్టి సమయములో 
జీవాత్మలు మానవ శరీరము పొందినప్పుడు వారు తమ స్వంత 
మనస్సు యొక్క వివక్షత ప్రకారము అనేక మంచి లేక చెడ్డ 
కర్మలు (పనులు) చేస్తారు. పతీ కర్మకు, కర్మ ఫలితము 
ఉంటుంది. ఆ మంచి లేక చెడు కర్మల వృత్తాంతము (వాసనలు 
లేదా సంస్కారములు అని పిలుస్తారు మనస్సు యొక్క 

33 


ఉపచేతన విభాగములోనూ మరియు  పరమాత్సునిచే 
నమోదుఅయి నిల్వచేయబడి ఉంటాయి (శ్వేతాశ్వతరోప నిషత్‌ 
4: 6). కర్మ సిదాంతములో శక్తి పరిరక్షణము సిద్దాంతము ఉన్నది. 
ఎవరెవరుచేసే కర్మల పప్రభావముల ప్రకారము, వారి వారి గత 
(భూత), ప్రస్తుత (వర్తమాన) మరియు భవిష్యత్తు జీవితము 
నిర్ణయింపబడుతుంది. పరమాత్ముడు కర్మఫలదాత (కర్మలకు 
ఫలములు ఇచ్చేవాడు). దైవ సహజ న్యాయ సిద్దాంతము 
(ప్రకారము పరమాత్ముడు అంతిమ నిర్ణయము (తీర్పు) చేస్తాడు. 
ఎ జీవాత్మా ఈ కర్మ సిద్దాంతము (చట్టము) నుండి 
తప్పించుకోలేవ. ప్రాకృతిక ప్రళయము సమయములో, 
మహామాయ బానిసత్వములో ఉన్న బీవాత్మలు, వారి సంచిత 
కర్మలతో (గత జీవితములలో వారు ప్రోగుచెసుకున్న కర్మలు), 
సంపూర్ణ సూక్ష్మ నిదాణమైన స్థితిలో పరమాత్మునియందు 
విశాంతి తీసుకుంటూ ఉన్నవి. ఆజీవాత్మలకు, కిందవివరించిన 
పద్దతులతో, వారి సంచిత కర్మలను అంతము చేసుకునేందుకు 
అవకాశము యివ్వాలనే ముఖ్య లక్ష్యముతో పరమాత్ముడు 
సృష్టిని సంకల్పిస్తాడు. 
శి జీవాత్మ తదుపరి జీవితములలో కర్మఫలములు 
అనుభవిస్తూ కొన్ని కర్మ ఫలములను నాశనము 
చేసుకుంటుంది. కానీ తదుపరి జీవితములో మరికొన్ని 
మంచి లేదా చెడు కర్మలు చేస్తూ మరిన్ని 
కర్మ్శఫలములను [పోగుచేసుకుంటూ ఉంటుంది. ఆ 
జీవితానంతరము యింకా ఎక్కువ సంచిత కర్మఫలముల 
సంఖ్య (మూట) పెరుతూనే ఉంటుంది. దీనికి అంతము 
ఉండదు. 
ఢి బీవాత్మ తదుపరి జీవితములో హిందూ ధర్మ పవిత 
గంధములలో ఉన్న పరిపూర్ణ జ్ఞాన యోగము ద్వారా ఆత్మ 
34 


అ, 


స్య 


ల్ల 


జానము  వొందవచ్చ్చును. ఆ జ్ఞానము చాలా 
శక్తివంతమైనదీ మరియు సంచిత కర్మలను నాశనము 
చేయును. సంచిత కర్మల నాశనముతో, జీవాత్మ ప్రస్తుత 
జీవితానంతరము (మరణము తర్వాత) పరమాత్ముని 
కృపతో మోక్షము. (జనన; మరణ “మరియు పునర్థన్మః 
యొక్క చక్రము నుండి విముక్సి పొందుతుంది. 

జీవాత్మ తదుపరి జీవితములో భక్తి యోగము ద్వారా, 
పరమాత్మనిపె సంపూర్ణ భకిభావముతో ఆత్మసమర్పణ 
చేసినచో, తద్వారా పరమాత్మని కృపతో మోక్షము 
పొందుతుంది. 


లోని శాశ్వత తత్త్వములు (వాస్తవికతలు) 
సృష్టిలో మూడు శాశ్వతమైన తత్వములు లేదా 


వాస్తవికతలు ఉన్నవి (శ్వేతాశ్వతరోప నిషత్‌ 1:12) అవి: 


ర 
ళ్యం 


ల 
ఖం 


పరబహ్మము (పరమాత్ముడు): పరమాత్ముడు ఒకే 
ఒక్కడు రెండు కానివాడు. అతను దైవ, శాశ్వతమైన, 
ఆనంద స్వరూపుడు మరియు అనంత సంపూర్ణ 
సద్గుణములు కలిగి ఉన్నవాడు. 

జీవాత్మలు: బీవాత్మలు అసంఖ్యాకములు, పరమాత్మని 
అంశలు,  శాశ్వతమైనవి, సూక్ష్మమైనవి, జీవశక్తితోపాటు 
వారి సూక్ష్మ మనస్సు, సంచిత కర్మలు (ప్రతి జీవాత్మ 
మనస్సు యొక్క ఉపచేతన విభాగములో సంపూర్ణసూక్ష్మ, 
నిదాణమైన స్థితిలో ఉండును). 

మహామాయ లేదా (ప్రకృతి (దైవ శకి: మహామాయ 
శాశ్వతమైన, (ప్రాణములేని పరమాత్ముని శక్తి 
మహామాయలో మూడు శక్తివంతమైన లక్షణములు 
(గుణములలో) ఉన్నది. అవి (ఎ) సత్వ గుణము (ఆరాధనా 

35 


భావము), (బి) రజో గుణము (ఆవేశము, వాంఛ, కోరిక) 
మరియు (సి) తమో గుణము (అజ్ఞానము, బధకము). ఈ 
గుణములు సృష్టి యొక్క ప్రతి భాగములోనూ మిశమ 
నిష్పత్తిలో ఉన్నవి. ఇది ఒక బలమైన శక్తి ఇది 
పరిణామము చెందుతూ చివరకు విశ్వముగా 
వ్యక్తమవుతుంది. ఈ ప్రక్రియ ప్రాకృతిక ప్రళయము వరకూ 
ముందుకు వోవును. 


విశ్వమును నడిపించే శకులు: 


గుద్దు ఆకృతిలో ఉన్న ఈ విశ్వము ఏడు తొడుగులతో 


(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఖగోళము, అహంకారము మరియు 
మహత్‌ తత్త్వము) ఉన్నది. భూమి 40 లక్షల మైళ్లు వెడల్పుతో 
కలిగి ఉన్నది. మిగిలినివి వరుసగా ఒకదాని కంకే తరువాతది 10 
రెట్లు పెదవి. ఒకదానిని తరువాతది కప్పి ఉన్నది. (భాగవతము 3 
: 11:39 నుండి 41 వరకు). 


ర 
ళ్యం 


ర 
౪ 


ఎనిమిది కారణ సూతములు: ఆదిమ పదార్దము, 
మహత్‌ తత్త్వము, అహంకారము మరియు ఐదు సూక్ష్మ 
మూలకములు అనగా శబ్ద, స్పర్స, రంగు, రుచి మరియు 
వాసన. 

పదహారు పరిణామములు: ఐదు సూల మూల 
పదార్దములు (ఖగోళము, వాయువు, అగ్ని, జలము మరియు 
భూమి), మనస్సు, ఐదు జ్ఞానేందియములు (శవణ, 
స్పర్స, దృష్టి, రుచి మరియు ఘాణ అనగా వాసన), 
ఐదు కర్మేందియములు (స్వరపేటిక, చేతులు, 
పాదములు, జననాంగము మరియు మలవిసర్దన 
అవయవము). వీటిలో ఏదీ యిక మరింత పరిణామము 
చెందవు. 

[కింది రెండు శకులు విశ్వమును ముందుకు నడిపిస్తాయి: 

36 


ర 
ళ్యం 


కర్మల (చర్యల) శకి: పైన వర్ణించిన అంతులేని 
సంఖ్యలో ఉన్న అన్ని ఆత్మలు పోగుచేసిన కర్మల 
సామూహిక శక్తి విశ్వమును ముందుకు నడిపిస్తుంది. 

కాలము (సమయము): పరమాత్ముడు మ్మాతమే 
కాలాతీతుడు. కాలమునకు, మహామాయ వంటి, 
శాశ్వతమైన శక్తి ఉన్నది. కాలము యొక్క శక్తి మహామాయ 
పక్క పక్కన ఉంటూ, విశ్వమును ముందుకు 
నడిపించును. పరమాత్ముడు నుండి వెలువడ్డ మిగతా 
విశ్వము అంతా కాలముతో దాని ఆకారము మరియు 
రూపము మారుతుంది. కాలము భూత, వర్తమాన మరియు 
భవిషత్తు గురించి పరిమితిని, అవగాహనను మరియు 
సంఘటనలను గమనిక చేయుటకు సహాయపడును. 
సూర్య కిరణము లంబ కోణము ఒక పరమాణువు (అతి 
చిన్న కణము) నుండి ప్రక్కనున్న పరమాణువునకు 
మారుటకు ప్లే సమయము అతి చిన్న కాలము 
కొలతగానూ మరియు పరమ పిత [బహ్మ (ఈ ,బహ్మాండము 
సృష్టి కర్తు జీవిత కాలము (పరు అతి పెద్ద కాలము 
కొలతగానూ వివరించినారు. రెండు పరమాణువులు ఒక 
అణువు, మూడు అణువులు ఒక త్రాసరేణు లేదా 
ధథూళికణము. సూర్య కిరణము 3౩ (తాసరేణువుల 
సమూహము నుండి ప్రక్కనున్న  (తాసరేణువల 
సమూహమునకు. మారుటకు పరే సమయమును: జక 
తుటి అంటారు (భాగవతము 3 :11:4 నుండి 9వరకు 
మరియు విష్ణు పురాణము పుస్తకము 1 లో అధ్యాయము 3). 
100 తుటిలు - ఒక వేధ; 3 వేధలు - ఒక లావ; ౩ లావలు - 
ఒక నిమిషము; ౩3 నిమిషములు - ఒక క్షణము; 5 కణములు 
- ఒక కస్తము; 15 కస్తములు - ఒక లఘువు; 15 లఘువులు 

37 


- ఒక నధిక; 2 నధికలు - ఒక ముహూర్తము (48 

నిమిషములు); 30 ముహుర్తములు - ఒక రోజు 

(సుర్యోదయము నుండి మరుసటి రోజు సుర్యోదయము 

వరకు - 24 గంటలు). 

తెల్లవారుజామున ౩ గంటలనుండి 6 గంటల వరకు 
(బాహ్మ్‌ ముహూర్తము అవుతుంది. ఇది చాలా పవిత్రమైన 
సమయము. ఈ సమయములో అంతరిక్ష [ప్రపంచములో ఖగోళ 
జీవుల కార్యకలాపములు చాలా తక్కువగా ఉండును. ఈ 
సమయములో ధ్యానము మరియు ఆధ్యాత్మిక కార్యకలాపములు 
చాలా ఉత్తమము అని భావిస్తారు. ఈ సమయములో 
ఏపనిఅయినా ప్రయత్నిస్తే పరిష్కరింపబడుతుంది అని 
విశ్వసిస్తారు. సమయము చాలా విలువైనది. కాలము ఒక్కసారి 
జారిపోతే ఎప్పుటికీతిరిగి రాదు. సమయముతో చాలా సమస్యలు 
పరిష్కరింపబడును. 


సృష్టి (భాగవతము ప్రకారము) 
సృష్టికి పూర్వము, ప్రాకృతిక ప్రళయము సమయములో, 
ఈ విశ్వము పరబహ్మములోనే ఉన్నది. మరొకటి ఏమియూ లేదు. 
ఆయన శకులు అన్నీ (జీవాత్ములు, వారు పోగుచేసి కర్మల 
శక్తితో పాటు, మహామాయ, మరియు కాలము) సంపూర్ణ సూక్ష్మ 
రూపములో మరియు నిద్రాణ స్థితిలో, క్రియారహితముగా ఉన్నవి. 
కానీ ఆయన స్మారక స్థితి సంపూర్ణముగా మేల్కొనే ఉంటుంది. 
ఆయన ఒకేఒక్క సంకల్పముతో (సత్‌ - చిత్‌ శక్తితో) ఆయన 
శకులు అన్నీ (జీవాత్మలు, వారు పోగుచేసిన కర్మల శక్తితో పాటు, 
మహామాయ, మరియు కాలము) శ్రియాగీలము అవుతాయి 
(ఐతరేయోప నిషత్‌ 1 : 1). ఆయన సత్‌ - చిత్‌ శక్తి కాలము 
మరియు జీవాత్మల కర్మల శక్తి (గమ్యములు), ప్రభావము 

38 


మహామాయపై కలిగి మహామాయ యొక్క గుణముల 
సమతుల్యతలో క్రమము తప్పి పరిణామము చెందును. 
పరబహ్మము ఆన్ని జీవులలోనూ తనను పురుషునిగా (అంశగా) 
ఉంచుతాడు. మహామాయ యొక్క ఆదిమ పదార్తము, కాలముచే 
డురేపించబడి, మహతత్వముగానూ, తరువాత మహత్‌ తత్త్వము, 
అహంకారముగానూ పరిణామము చెందుతాయి. అహంకారము 
మూడు విధాలుగా ఉన్నవి (భాగవతము 3 : 26 : 23,24; 10:88 : 3, 
4). 

% వెకారిక (సాత్విక) అహంకారము: ఇది పరిణామము 
చెంది అహంకారము, చిత్తము, బుద్ది మరియు మనస్సుగా 
అవును. దీని ఆలోచనలు మరియు పరివర్తనములు 
కోరికలను ఉత్పత్తి చేయును. 

ఫి తెజస (రాజసిక) అహంకారము: ఇది పరిణామము 

చెంది ప్రాణము, ఐదు జ్ఞానేందియములు (శవణ, స్పర్స, 
దృష్టి, రుచి మరియు ఘాణ అనగా వాసన), ఐదు 
కర్మేందియములు (స్వరపేటిక, చేతులు, పాదములు, 
జననాంగము మరియు మలవిసరన అవయవము) గా 
అవును. 

తామసిక అహంకారము: ఇది పరిణామము చెంది 
సూక్ష్మ మరియు సూల అంశములుగా మారును. 
మొట్టమొదటిగా శబ నియమావళి అయి దాని నుండి 
సూక్ష్మ ఆకాశము _ (శూన్యము, చైతన్యము, జ్ఞానము) 
మరియు శవణజ్ఞానము అవును. సూక్ష్మ ఆకాశము 
నుండి సర భావన అయి దాని నుండి సూక్ష్మ వాయువు 
మరియు స్పర్సుజానము అవును. సూక్ష్మ వాయువు నుండి 
రంగు నియమావళి అయి దాని నుండి సూక్ష్మ అగ్ని 
మరియు దృఫ్టిజానము అవును. సూక్ష్మ అగ్ని నుండి రుచి 

39 


ON 
భం 


నియమావళి అయి దాని నుండి సూక్ష్మ నీరు మరియు 
రుచిజానము అవును. సూక్ష్మ నీరు నుండి వాసన 
నియమావళి అయి దాని నుండి సూక్ష్మ భూమి మరియు 
వాసనజ్ఞానము అవును (భాగవతము 3:10: 14 నుండి 17 
వరకు మరియు 3 : 26 : 1 నుండి 50 వరకు). 
(అనుబంధము 'సి' పేజి సంఖ్యలు 221, 222 చూడుము). 
ఈ ఐదు సూక్ష్మ భూతములు వివిధ నిష్పుత్తిలో కలిసి 
పంచీకరణ (పస్తారణ మరియు కలయిక కొన్ని 
నియమములు ప్రకారము) అయి స్తూల భూతములుగా 
మారినది. 


పంచీకరణ: 


ఐదు సూక్ష్మ భూతములు (మూలకములను) ఐదు 


రకములుగా కలిసి ఐదు సూల భూతములుగా తయారు 
అవుతాయి. (అనుబంధము "డి" పేజి సంఖ్య 223 చూడుము). 


సూక్ష్మ భూతములు స్తూల భూతములు 
% ౪ సూక్ష్మ ఆకాశము + 1/8 సూక్ష్మ "సూల ఆకాశము” 
వాయువు + 1/8 సూక్ష్మ అగ్ని + 
1/8 సూక్ష్మ నీరు + 1/8 సూక్ష్మ 
భూమి 


ఆకాశము + 1/8 సూక్ష్మ అగ్ని+1/8 
సూక్ష్మ నీరు + 1/8 సూక్ష్మ భూమి 


40 


ఫి పర సూక్ష్మ అగ్ని + 1/8 సూక్ష్మ “స్తూల అగ్ని” 
ఆకాశము + 1/8 సూక్ష్మ వాయువు 
+ 1/8 సూక్ష్మ నీరు + 1/8 సూక్ష్మ 


భూమి 

శ సర సూక్ష్మ నీరు + 1/8సూక్ష్మ "సూల నీరు” 
ఆకాశము + 1/8 సూక్ష్మ వాయువు + 
1/8 సూక్ష్మ అగ్ని + 1/8 సూక్ష్మ 
భూమి 

%* సూక్ష్మ భూమి + 1/8 సూక్ష్మ "స్తూల భూమి” 
ఆకాశము +1/8 సూక్ష్మ వాయువు + 
1/8సూక్ష్మ అగ్ని+ 1/8 సూక్ష్మ నీరు 


ఈ పరిణామములు జరుగుతున్నప్పుడు అసంఖ్యాకమైన 
మండలములు ఏర్పడతాయి. ఆ  మండలములన్నీ 
సిరపడినప్పుడు పరబహ్మము అసంఖ్యాకమైన దైవ ఖగోళ 
(ప్రదేశములు (బహ్మాండములు) సృష్టించాడు. పరబహ్మము 
గుణాతీతుడు అయినప్పటికీ, సృష్టి కోసము ఆయన రజో 
గుణమును స్వీకరిస్తాడ అప్పుడు రజోగుణము ప్రవృత్తిలో ఉన్న 
ఆయనను పరమపిత |బహ్మ (ఈ [బహ్మాండ సృష్టి కర్తు అంటారు. 
పతీ [బబహ్మాండమునకు ఒక పరమపిత |బహ్మ ఉంటారు. 
పరమపిత (బహ్మ, మహా సరస్వతిదేవి యొక్క మహాజ్ఞానశక్తితో, 
సృష్టి ప్రారంభిస్తారు. 


మన (బహ్మాండములో పదార్గముల, ఖగోళ, దైవ అనే 
మూడు రకముల పరిమాణములు, మరియు పదార్థముల, 
ఖగోళము అనే రెండు రకముల లోకములు ఉన్నవి. 
పదార్థముల, ఖగోళ లోకముల సృష్టి, మహామాయతో రెండు 


41 


రకముల పరిమాణములతో తయారుచేయబడినవి. దైవ 
పరిమాణము, పదార్గముల మరియు ఖగోళలోకములలో 
సమానముగా సర్వవ్యాపి చెంది ఉంటుంది. కానీ దైవ 
పరిమాణము, మహామాయతో తయారు చేయబడ్డ పదార్థముల, 
ఖగోళలోకముల నివాసులు చూడలేరు. అంతరిక్షములో 
ఖగోళలోకములు, ఖగోళ పరిమాణములు ఉన్నందున 
పదార్గముల లోకములోని నివాసులు (మానవులు) చూడలేరు. 
మన (బహ్మాండములో 14 లోకములు ఉన్నవి. పరమపిత [బహ్మ 
నివాసము |బహ్మలోకము లేదా సత్యలోకము అంటారు. 
ఖగోళలోకములు (అతిలోకములు) తపోలోకము, జనలోకము, 
మహర్లోకము, స్వగలోకము (ఇం[దుని నివాసము), మరియు 
భువర్‌ లోకము అని పిలుస్తారు. అప్పుడు భుర్గోకము (భూమి) 
మరియు భూమి తరువాత అతలలోకము, వితలలోకము, 
సుతలలోకము, రసాతలలోకము, తలాతలలోకము, 
మహాతలలోకము మరియు పాతాళలోకములు ఉన్నవి. భుర్గోకము 
(భూమి) తప్ప అన్ని ఇతర లోకములు, వేరే పరిమాణములు 
ఉన్నవారు. కనుక మానవులు వాటిని చూడలేరు. పదార్దముల, 
ఖగోళలోకముల సృష్టిలో భూమి, సూర్యుడు, చందుడు, గహముల 
వ్యవస్థ, స్వరలోకము (ఇం[దుడు, బృహస్పతి, వాయుదేముడు, 
అగ్నిదేముడు, వరుణదేముడు, కుబేరుడు మొదలైనవి) ఉన్నవి. 
పదార్గముల, ఖగోళలోకముల పైన దైవ పరిమాణములోని 
లోకములు ఉన్నవి. అవి వైకుంఠము, కైలాసము, మణిదీపము 
ముదకతైనవీ. 


భూమి (గహము) ఏర్పడిన తరువాత, భూమిలో అన్ని 
రకముల వితనములు సూక్ష్మ రూపము కలిగి ఉన్నందున, 
పరమపిత |బహ్మ ఆ విత్తనములలో జీవాత్మలను (వారి ప్రారబ్ద 


42 


కర్మల ఫలములు ప్రకారము) ప్రవేశ పెడతారు. జీవుల 
అందరిలోనూ మొట్టమొదట  ఓషదులు (వృక్షసంపద) 
పుట్టుకొదినవి. తరువాత వాటిద్వారా తమ స్వంత విత్తనములు 
పుట్టుకువస్తాయి. ప్రకృతి మరింత పరిణామము చెందినప్పుడు 
కీటకములు, చేపల, పక్షులు, జంతువులు మరియు మానవుల 
శరీరములు ఏర్పడినప్పుడు పరమపిత [బహ్మ వాటిలో 
జీవాత్మలను (వారి (పారబ్ద కర్మల ఫలములు ప్రకారము) ప్రవేశ 
పెడతాడు (భగవధీత 9 : 8). పరమపిత [బహ్మ భూమి మీద అన్ని 
జీవుల యొక్క మొదటి జత (పురుషుడు మరియు (స్తీ సృష్టి 
చేస్తారు. తర్వాత వారి ద్వారా తరువాత జీవులు పుట్టుకొస్తాయి. ఈ 
భూమి మీద 84,00,000 రకముల జీవ రాసులు ఉన్నవి. 
పరబహ్మము, గుణాతీతుడు అయినప్పటికీ, సృష్టి సంరక్షణము 
కోసము. ఆయన సత్వ గుణమును స్వీకరిస్తారు. అప్పుడు 
సత్వగుణ (ప్రవృత్తిలో ఉన్న ఆయనను విష్ణుమూర్తి అంటారు. 
ఆయన, మహాలక్షిదేవి యొక్క మహాఐశ్వర్యశక్తితో, సృష్టిలోని 
జీవులందరినీ ధర్మముగా పోషిస్తున్నారు. 


ఈ సృష్టి యొక్క జ్ఞానము (క్రమ సిద్దాంతములతో 
మరియు కాలగక్రమానుసారముగా వివరణాత్మకముగా) 5,000 
సంవత్సరముల క్రితము దైవజ్ఞాన సంపన్నుడు భగవాన్‌ వేద 
వ్యాసుడు భాగవతములో వివరముగా వర్సించారు. ఇప్పటి 
పురోగమించిన ఆధునిక విజ్ఞానశాస్తము మరియు సాంకేతిక 
విజ్ఞానము నైపుణ్యముతో ఉన్నది అని అనుకున్నప్పటికీ, ఖగోళ 
శాస్త వేత్తలు మరియు చరితకారులు వారి స్వంత 
సిద్దాంతములను ప్రకటిస్తున్నారు కానీ నిశ్చయాత్మక 
సిద్దాంతములు, సమాధానములు చెప్పలేరు. 


43 


గమనిక: సృష్టి యొక్క వివరణలు పురాణములలోనూ, 
మను స్మృతిలోనూ, సాంఖ్య వేదాంతములోనూ వేరు వేరు 
విధములు, పదములు ఉపయోగించి వివరించినప్పుటికీ 
వాటి అంతరారము పెన భాగవతములో వివరించినదే. 
అందుచే అవి మరలా వివరించుటలేదు. 


మహా యుగము 


నాలుగు యుగములు (కృత లేదా సత్య యుగము, [తేతా 
యుగము, ద్వాపర యుగము మరియు కలి యుగము) వాటి మధ్య 
సంధ్యా సమయములు (పతి యుగము యొక్క ఆరంభమునకు 
మరియు ముగింపుకు పరివర్తన కాలము) కలిసి ఒక మహా 
యుగము అవును ఒక మహా యుగమునకు 12,000 దేవ 
సంవత్సరములు లేదా 43,20,000 మానవ సంవత్సరములు. ఒక 
యుగము తరువాత మరొక యుగములో ధర్మము స్థాయి 
క్రీణించిపోవును. ఒక మహా యుగము అంతములో భారీ వర్షము, 
వరదలు, వెల్లువలు, భూకంపములు మరియు అగ్నితో భౌతిక 
(ప్రపంచము నాశనము అవును. దీనిని మహాలయ (నాశనము) 
అంటారు. భూమి మీద జీవులు మరణిస్తాయి. ప్రతి విధ్వంసకము 
సృష్టి యొక్క వారసత్వము. తరువాత మరొక మహా యుగము మళీ 
పారంభమై భూమిపై జీవులు పుట్టుకొస్తారు. (విషు పురాణము 1: 3) 
(అనుబంధము "ఇ" దైవ పగలు మరియు రాతి - పేజి సంఖ్యలు 
224, 225 చూడుము). 


భి కృత యుగము లేదా సత్య యుగము: కృత యుగము 
లేదా సత్య యుగము యొక్క కాలపరిమితి 4,800 దేవ 
సంవత్సరములు లేదా 17,28,000 మానవ 


44 


సంవత్సరములు (4 * కలి యుగము సంవత్సరములు. 
ఈ యుగములో ధర్మము, (ఎద్దు యొక్క నాలుగు కాళ్ళు 
రూపములో ప్రాతినిధ్యము చేయబడినది, విశ్వమును 
రక్షించునది), పేరిట కఠిన తపస్సు, పవ్మితత, దయ 
మరియు సత్యము పాటిస్తారు. ధర్మము నాలుగు కాళ్ళు 
మీద పూర్తిగా స్థిరముగా నిలబడి ఉంటుంది (భాగవతము 
1:17:24. ఈ యుగములో మానవులలో సత్వ గుణము 
ఆధిపత్యము కలిగివుండి, వారు సత్యము, ధర్మము 
మరియు ధ్యానము అనుసరిస్తూ మోక్షము కొజికు సాధన 
చేస్తూ ఉంటారు. ఈ యుగములో, మిగిలిన అన్ని 
విషయముల వత సంతానము, కేవలము సంకల్పము 
మాతముతోనే కలుగుతుంది. మానవులు సుమారు 
1,00,000 సంవత్సరములు జీవిస్తారు. ప్రజలు ఎప్పుడూ 
సంతోషముగా ఉంటారు. ఎవరిలోనూ ఎక్కువ లేదా 
తక్కువ అనే భావాలే ఉండవు. ద్వేషము మరియు 
అసూయ అనేవి తెలియనే తెలియవు. భూమినుండి 
సమృద్దిగా రసములు ఉత్పత్తి అవుతాయి. జీవులందరూ 
సంతోషముగా నివసిస్తూ ఉంటారు. పుణ్యము లేక పాపము 
సంపాదించుకొనాలనే భావనే ఉండదు. యుగాంతర 
సమయములలో భారీ వర్షము, వరదలు, వెల్లువలు, 
భూకంపములు మరియు అగ్నితో ప్రాదేశిక ధ్వంసము 
జరుగుతుంది. 

తేతా యుగము: |తేతా యుగము యొక్క కాలపరిమితి 
3,600 దేవ సంవత్సరములు లేదా 12,96,000 మానవ 
సంవత్సరములు (3 * కలియుగము కాలము). ఈ 
యుగములో ధర్మములోని 'కఠిన తపస్సు' మరుగున 
పడుతుంది. ఈ యుగములో ధర్మము పేరిట పవమితత, 


45 


దయ మరియు సత్యము మాత్రమే పాటిస్తారు (అనగా, 
ధర్మము [పామాణికము తగ్గి మూడు కాళ్ళు మీదనే 
నిలబడి ఉంటుంది). ఈ యుగములో పవి్శితమైన జ్ఞానము 
కొజకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తారు. ఈ యుగములో 
మానవులలో రజో గుణము ఆధిపత్యము కలిగివుండి, 
వారు ఎక్కువగా యజ్ఞములు చేస్తారు. ఈ యుగములో 
కేవలము సుర ద్వారా సంతానము కలుగుతుంది. 
మానవులు కొన్ని వేల సంవత్సరములు జీవిస్తారు. 
ఆకాశములో మేఘములు ఏర్పడి భారీ వర్షములకు 
కారణముగా భూమి యొక్క రసముల ఉత్పత్తి తక్కువై, 
చాలా చెట్లు పెరిగుతాయి. జీవులందరూ ఆ చెట్ల 
కణదవ్యముతో జీవిస్తారు. వ్యక్తులకు నెమ్మదిగా చెడువైపు 
ఆలోచనలు పోయి ఆచెట్లను స్వాధీనము 
చేసుకునేందుకు పోరాటములు (ప్రారంభిస్తారు. ఇక 
ఆచెట్లు కణదవ్యము యిచ్చుట మానివేసి, పండ్లు, 
కూరగాయలు యివ్వటము మొదలుపెడతాయి. 
మానవులు ఆ పండ్లు, కూరగాయలుతో జీవిస్తారు. 
మానవులు ఆచెటను స్వాధీనము చేసుకునేందుకు 
పోరాటములు కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు ఆచాట 
పండ్లు మరియు కూరగాయలు ఉత్పుల్తికూడా తగ్గిపోతాయి. 
(ప్రజలు వ్యవసాయము మరియు పశుపాలన 
నేర్చుకుంటారు. వేడిమి మరియు చల్లదనము ఎక్కువై 
మానవులు వేడిమి మరియు చల్లదనము నుండి తమను 
తాము రక్షించుకోనుటకు భవనములు, యిళ్రు ఏర్పాటు 
చేసుకుంటారు. 

ద్వాపర యుగము: ద్వాపర యుగము యొక్క 
కాలపరిమితి 2,400 దేవ సంవత్సరములు లేదా 8,64,000 


46 


మానవ సంవత్సరములు (2 ౫ కలియుగము 
సంవత్సరములు). ఈ యుగములో కఠిన తపస్సు 
మరియు పవిత్రత [భష్టమవుతాయి. ధర్మము పేరిట దయ 
మరియు సత్యము మా(తమే పాటిస్తారు (అనగా, ధర్మము 
పామాణికము మరింత తగ్గి రెండు కాళ్ళు మీదనే 
నిలబడి ఉంటుంది. ఈ యుగములో మానవులలో రజో 
గుణము మరియు తమో గుణముల  మ్మిశమము 
ఆధిపత్యము కలిగివుండి, వారు ప్రతిదీ ఎక్కువగా 
అనుమానిస్తూ ఉంటారు. ప్రజలు అర్చన (పరమాత్ముని 
సేవలు, పూజలు) చేస్తారు. మానవులకు వ్యాధులు 
మరియు కష్టములు ఎక్కువ అవుతాయి. ఈ యుగములో 
పురుషుడు మరియు (స్తీ కలయిక ద్వారా సంతానము 
కలుగుతుంది. మానవులు కొన్ని వందల సంవత్సరములు 
జీవిస్తారు. ద్వేషము, అసూయ, మోసము, దురాశ మరియు 
కలహములు వంటి చెడు లక్షణములు ఈ యుగము 
నుండి మొదలు అవుతాయి. ఈ యుగములో కరువు 
మరియు అనావృష్షా మొదటి సారిగా (ప్రారంభము 
అవుతాయి. ద్వాపర యుగము నుండి మానవజాలికి 
నిజముగా ఎక్కువ సమస్యలు మొదలవుతాయి. 

కలి యుగము: కలియుగము అన్ని యుగముల కంళకే 
అత్యంత దారుణమైనది. ఈ యుగము యొక్క 
కాలపరిమితి 1,200 దేవ సంవత్సరములు లేదా 4,32,000 
మానవ సంవత్సరములు. ఈ యుగములో ధర్మము పేరిట 
సత్యము మాత్రమే పాటిస్తారు. కఠిన తపస్సు, పవితత 
మరియు దయ చాలా అరుదు (భాగవతము 3౩ : 11 : 21). 
కలి యుగములో అధర్మము అభివృద్దిచెంది ధర్మము 


47 


పామాణికము మరింత తగ్గుతుంది (అనగా, ధర్మము 
పామాణికము మరింత తగ్గి, ఒక్క కాలు మీదనే కుంటుతూ 
ఉంటుంది. ఈ యుగములో, మానవులలో తమో 
గుణము మరియు అరిషడ్‌ వరములు (అందరిలోనూ 
ఉండే 6 దుష్ట సూక్ష్మ శకులు) (పేజి సంఖ్యలు 62, 63, 64, 
227, 228 చూడుము) ఆధిక్యత పెరుగుతుంది. ఎవ్వరూ 
మంచి తనమునను పట్టించుకోరు. చెడు ప్రవర్తనలు 
ఎక్కువ అవుతాయి. కొంతమంది సంకీర్తనలు మరియు 
వ్మోతములు ద్వారా పరమాత్ముని  [పార్చిస్తారు. 
కలియుగములో, భూమినుండి ఉత్పత్తి అగు వస్తువులు శక్తి 
క్రీణించి మానవులలో బధకము, నీరసము, బుద్ది 
మాన్చల్యము పెరిగి, ఆయుషు క్షీణించి, దురదృష్టవంతులై, 
అనారోగ్యముతోనూ మరియు దుష్ట శకులచే 
హంసింపబడుతారు (భాగవతము 1: 1: 10). 
కలియుగములో మానవులు సుమారు వంద 
సంవత్సరములు జీవిస్తారు. ద్వాపర యుగాన్తములో, శీ 
కృష్ణ భగవానుడు అవతారము చాలించి వైకుంఠమునకు 
వెళ్ళినప్పుడు కలియుగము ఆరంభము అయినది 
(భాగవతము 12:2: 29,33) (క్రీ. పూ. 17/18 ఫిబ్రవరి 3,102 
మధ్య రాత్రి. ఆ సందర్భములో మహారాజు యుధిష్టరుడు 
(ధర్మరాజు, కలియుగము యొక్క (ప్రభావమును గుర్తించి 
రాజ్యమును, అర్హునుడి మనుమడైన, పరిక్షిత్‌ నకు 
అప్పుగించినారు. 


పరమపిత బహ్మ (మన బహ్మాండ వ్యవస్త సృష్టికర్త) 
కలుము: పరమపిత [బహ్మ (మన (బహ్మాండ వ్యవస్థ 


48 


సృష్టికర్త యొక్క జీవిత పరిమితి 100 దేవ సంవత్సరములు 
(31,104 కోట్ల మానవ సంవత్సరములు). దీనిని 'పర' అని 
పిలుస్తారు. 100 దేవ సంవత్సరములు రెండు భాగములు చేసి, 
ప్రతి అర్హ భాగమును 'పరార్ద' అంటారు. పరమపిత [బహ్మ ప్రస్తుత 
వయస్సు 50 దేవ సంవత్సరములు (15,552 కోట్ల మానవ 
సంవత్సరములు) పూర్తియి, 51వ సంవత్సరము యొక్క 
మొదటి రోజు (పగలు) జరుగుతున్నది. అనగా, ఆయని 
జీవితము యొక్క 100 దేవ సంవత్సరములలో రెండవ 
సగములో ఉన్నారు. దీనిని 'ద్వితీయ పరార్త' అని పిలుస్తారు. 
పతి దేవ సంవత్సరములో 360 దేవ రోజులు (పగలు సమయము) 
మరియు 360 దేవ రాతులు (రాతి సమయము) ఉన్నవి. 
పరమపిత (బబహ్మ యొక్క ఒక దేవ పగలు లేదా ఒక దేవ రాతి 
మానవులు ప్రతిలో ఒక కల్పము అంటారు. అనగా, ఒక దేవ 
సంవత్సరములో 720 కల్పములు ఉన్నవి. ఇప్పుటి వరకు 
36,000 కల్పములు (18,000 దేవ పగలులు (సృష్టి మరియు 
18,000 దేవ రాత్రులు (నైమిత్తిక (సందర్భముగా) ప్రళయము) 
జరిగిపోయినవి. (ప్రతి కల్పము కాలపరిమితి 432 కోట్ల మానవ 
సంవత్సురములతో సమానము. ప్రస్తుతము 36001 వ కల్పము 
జరుగుతున్నది. ఈ కల్పము పేరు 'శ్వేత వరాహ కల్పము' (్వేత 
అనగా తెలుపురంగు, వరాహము అనగా పంది). అనగా, విష్ణుమూర్తి 
శ్వేత వరాహము యొక్క రూపములో అవతారము దాల్సి, 
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సముదములో దాచిన భూమిని 
అతని బారినుండి విడిపించి, భూమి యొక్క అభ్యున్నటికి 
తెచ్చినది ఈ కల్పము ఆరంభములో జరిగినది (భాగవతము 3 : 
11:33, 34 మరియు 36). ఈ కల్పము (సృష్టి సుమారు 19,729 కోట్ల 
మానవ సంవత్సరముల [క్రితము ప్రారంభమైనది. పరమపిత 
బహ్మ పగటి రోజు (కల్పము) అంతములో నైమిత్తిక 


49 


(సందరముగా) ప్రళయము జరుగును. అప్పుడు పరమాత్ముడు 
మూడు లోకములను - “భూర” (భూమి), “భువర్‌” లోకము (భూమి 
మరియు స్వరలోకము మధ్య భాగము), “స్వర్‌” (స్వరలోకము) 
అను కరిగించి, ఈ [పప్రపంచములను పరిసమాప్తి చేసి, వెనక్కి 
తీసుకుని తనలో సూక్ష్మ మరియు _నిదాణస్టితిలో 
ఉంచుకుంటారు (భాగవతము 12 : 4 : 3). పరమపిత _బహ్మ 
పగటి రోజు (కల్పము) ఆరంభములో ఈ మూడు లోకములను 
మరలా సృష్టించును. 


మన్వంతరము 


ఒక కల్పములో 14 మన్వంతరములు ఉన్నవి. ప్రతి 
మన్వంతరము యొక్క కాల పరిమితి 30.672 కోట మానవ 
సంవత్సరములు. ప్రతి మన్వంతరములోనూ, పరమపిత 
బహ్మకు సృష్టి కొజకు సహాయపడేందుకు గాను, ఒక మనువు 
ఉంటారు. ప్రస్తుతము 7వ మన్వంతరము జరుగుతోంది. ఈ 
మన్వంతరము పేరు 'వెవస్వత మన్వంతరము' (మనువు 
వైవస్వతుడు, వివస్వాన్‌ (సూర్యుడు యొక్క కుమారుడు) 
(భాగవతము 8: 13: 1. ఈ మన్వంతరము 12.22 కోట్ల మానవ 
సంవత్సరముల క్రితము [పారంభమైనది. ఏతి మన్వంతరము 
మధ్య, ప్రాతః సంధ్య మరియు సాయం సంధ్య కాలములు (రెండు 
కలిపి సంధ్యా కాలము ఉన్నవి. 14 మన్వంతరములనూ 
వేరుచేసేందుకు గాను 15 సంధ్యా కాలములు అవసరము. ఏతి 
సంధ్యా కాలము, ఒక కృత యుగకాలముతో సమానము (అనగా 
17,28,000 మానవ సంవత్సరములు. 15 సంధ్యా కాలములు 
(అనగా 15 ౫ 17,28,000 సంవత్సరములు, 6 మహా యుగములతో 
సమానము). ప్రతి మన్వంతరములోనూ 71 మహా యుగములు 


50 


ఉన్నవి. కాబటి ఒక కల్పమునకు 1000 మహా యుగములు (అనగా 
14 (మన్వంతరాలు) ౫ 71 (మహా యుగములు) + 6 మహా 
యుగములు (15 సంధ్యా సమయములు) ఉన్నవి (భగవధీత 8: 
17. ప్రస్తుతము 28వ మహా యుగము, అందులో కలియుగము 
నడుస్తున్నది. కలియుగము క్రీ. పూ 17/18 ఫిబవరి 3,102 మధ్య 
రాత్రి పారంభము అయినది. 
సృష్టి 

దేవ రాతి ముగింపు సమయములో (పగలు 
పారంభములో) (జీవులకు ఒక కల్పము ముగిసి మరో కల్పము 
మొదలవుతుంది పరమపిత [బహ్మ, రజో గుణమును (పవృతిని) 
స్వీకరించి, సృష్టి మొదలుపెడతారు. ఆయన భూర్‌ (భూమి), 
భువర్‌ (భూమి, మరియు స్వగ్గలోకము మధ్య భాగము), స్వర్‌ 
(స్వర్గ లోకము మూడు లోకములను అంతకుముందు 
కల్పమువలె మరలా సృస్టిస్తారు. జీవులు ఈ లోకములలో వారి 
వారి పారబ్ద కర్మ్వఫలితముల ప్రకారము (మానవులు, 
ఉపమానవులు, దేవతలు) ఆ ఆ జన్ములు ఎత్తుతారు (నారద 
పరివాజకోప నిషత్‌ 5 : 7; భాగవతము 2:9 : 38. సృష్టి ఒక 
కల్పము వరకూ జరుగుతుంది. దేవ పగలు ముగింపు 
సమయములో (రాతి ప్రారంభములో) (జీవులకు ఒక కల్పము 
ముగిసి మరో కల్పము మొదలవుతుంది) పరమపిత [బహ్మ 
తమో గుణమును (నివృత్తిని, స్తబ్బత, విశాంతి) స్వీకరించి భూర్‌ 
(భూమి), భువర్‌ (భూమి, మరియు స్వర్గ లోకము మధ్య భాగము), 
స్వర్‌ (స్వర లోకము) మూడు లోకములను పరిసమాప్తి (నైమిత్తిక 
సందర్భముగా ప్రళయము) చేసి, వెనక్కి తీసుకుని తనలో సూక్ష్మ 
మరియు నిద్రాణ స్థితిలో ఉంచుకుంటాడు. అప్పుడు జీవాత్మలు 


51 


కారణ స్థితిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ నైమిత్తిక 
(సందర్భముగా) [ప్రళయము ఒక కల్పము వరకూ జరుగుతుంది. 
దేవ రాతి ముగింపు సమయములో (పగలు (ప్రారంభములో) 
(జీవులకు ఒక కల్పము ముగిసి మరో కల్పము మొదలవుతుంది) 
పరమపిత |బహ్మ (రజో గుణము (ప్రవృత్తిని స్వీకరించి) మరలా 
సృష్టి మొదలుపెడతారు. పరమపిత (బ్రహ్మకు 100 దేవ 
సంవత్సరములు పూర్తి అయ్యేంతవరకూ పగలు సృష్టి మరియు 
రాత్రి నైమిత్తిక సందర్భముగా) పళయములు (ప్రక్రియలు) 
కొనసాగుతూనే ఉంటాయి. 


పాకృతిక ప్రళయము 


పరమపిత |బహ్మకు 100 దేవ సంవత్సరములు (అనగా 
72,000 కల్పములు లేదా ఒక మహాకల్పము) పూర్తి అయినప్పుడు 
పరమపిత |బహ్మ పరమాత్మునిలో విలీనము అవుతారు. 
పరమాత్ముడు గుణాతీతుడు అయినప్పటికీ, తమో గుణమును 
స్వీకరిస్తారు. అప్పుడు తమో గుణము ప్రవృత్తిలో ఉన్న 
ఆయనను శివుడు, ఈశ్వరుడు లేదా రుదుడు అంటారు. ఆయన 
రుద రూపము దాల్సి, మహాశక్తి స్వరూపిణి పార్వతిదేవి యొక్క 
మహాశక్తితో, పాకృతిక ప్రళయము (అనగా 7 కారణ సూతములను 
(మహత్‌ తత్త్వము, అహంకారము, 5 తన్నాతలు లేదా సూక్ష్మ 
మూలకములు) కరిగించి పరిసమాప్తి చేసి, వెనక్కి తీసుకుని 
తనలో సూక్ష్మ మరియు నిద్రాణ స్టితిలో ఉంచుకుంటారు) 
(భాగవతము 12:4: 5 నుండి 22 వరకు మరియు భగవధీత 8: 
19. (పాకృతిక ప్రళయము 100 దేవ సంవత్సరములు 
(మానవులకు ఒక మహాకల్పము లేదా 31,104 కోట మానవ 
సంవత్సరములు) వరకూ జరుగుతుంది. 


52 


పునఃసృష్టి 


తరువాత పరమాత్ముడు, పరమపిత (బహ్మకు మరో 100 
దేవ సంవత్సరములు జీవిత పరిమితి యిస్తారు. పైన వివరించి 
విధముగా మరలాస్మృష్టి, స్టితి మరియు ప్రళయములు 
నిరంతరము జరుగుతూనే ఉంటుంది. దీనికి ఒక ఆది మరియూ 
అంతము ఉండదు (భగవధీత 8 : 19). ఈ విశ్వము ఒక వ్యవహారిక 
సత్యము (అనగా ఆ సమయమునకే అది సత్యము). దీనికి ఒక ఆది 
మరియు అంతము ఉంది. ఎల్లప్పుడూ మార్పు చెందుతూనే 
ఉంటుంది. ఇది శాశ్వతమైనది అయితే మార్పు ఉండదు. 
అందుచే ఇది శాశ్వతమైనది కాదు. ఇది పరమార్దిక సత్యము 
(శాశ్వతమైన, అంతిమ సత్యము) కాదు. పరమాత్ముడు ఒక్కడే 
మార్పులేని, శాశ్వతమైన సత్య స్వరూపుడు. ఎవరైతే 
(బబహ్మానుభూతి పొందుతారో వారికి ఈ విశ్వము ఒక (భాంతి లేదా 
(భమలా కనిపిస్తుంది. ఈ సృష్టి మొదలు ప్రస్తుతము వరకూ 
జరిగిన ప్రధాన సంఘటనలు మరియు భారత దేశములో జరిగిన 
ప్రధాన సంఘటనలు భాగవతములో, పురాణములలో వివరముగా 
వర్ణించారు. 


పరమాత్ముడు, ప్రస్తుత పరమపిత (బహ్మను 
15697,39,49,114 మానవ సంవత్సరముల క్రితము (2012 వరకూ) 
సృష్టించారు. మొదటి కల్పములో (పరమపిత (బహ్మకు మొదటి 
రోజు (పగలు) సమయము) (బహ్మ కల్పము అంటారు. (|బహ్మ 
కల్పములో సృష్టి కొజకు పరమపిత [బహ్మ పరమాత్ముడు 
కోసము ధ్యానము చేశారు. పరమాత్ముడు యొక్క కృపతో, సనత్‌ 
కుమార, సనక, సనందన, సనాతన అనే నలుగురు (బహ్మ 
కుమారులు కనిపించి, ప్రాకృతిక ప్రళయములో కోల్పోయిన, 


53 


ఆత్మ మహాజ్ఞానమును పరమపిత (బహ్మకు బోధించారు 
(భాగవతము 2 : 7 :5). రెండవ కల్పములో (మొదటి రోజు (రాత్రి 
సమయము) పరమపిత (బహ్మ విశ్రాంతి తీసుకొని, మూడవ 
కల్పము (రెండవ రోజు (పగలు) సమయములో పరమపిత (బహ్మ, 
సంకల్పముతో, బహ్మాండమును, పదిమంది మహర్షులను (వీరిని 
మానస పుతులు, ప్రజాపతులు అంటారు) సృష్టించారు. 
(ప్రజాపతులు జీవులందరికీ తండి అంటారు. వారు మరీచి, అత్రి, 
అంగిర, పులస్య, పులహ, క్రతు, వసిష్ట, దక్ష, (భుగు, మరియు 
నారద. వీరిలో మొదటి ఏడుగురు సప్త మహర్తులు. తరువాత 
దేవతలను మరియు అసురలను (రాక్షసులు) సృష్టించారు. 
తరువాత మొదటి మన్వంతరములో తనకు సృష్టిలో సహాయము 
కొటకు మనువు స్వయంభువను సృష్టించారు. మహర్షులు, 
పరమాత్ముని కృపతో, వేదములను (గ్రహించి ప్రజలకు 
అందచేశారు. క్రమేణ ప్రకృతి పరిణామములు చెంది మానవ 
నాగరికత అభివృద్ది చెందుతూ వస్తుంది. 


54 


ధర్మము 


ధర్మము అనగా సుగుణము, న్యాయబధమైనది, 
నైతికమైనది. ఒక వ్యక్తి ఏ ఆలోచనలు, వాక్కులు, క్రియలు లేదా 
విధులు నిర్వర్తిస్తే తనకు (జీవాత్మకు, సమాజమునకు, 
మానవత్వమునకు మరియు అన్ని జీవులకు మంచి లేదా మేలు 
జరుగుతుందో అదే ధర్మము. మరియు ఏ ఆలోచనలు, వాక్కులు, 
క్రియలు, పద్దతులు మరియు సాధనలు ఈ ప్రపంచములో 
భౌతిక మరియు మానసిక ఆనందము మరియు జీవాత్మ అంతిమ 
అక్ష్యము అయిన మోక్షము (పరమాత్మను) పాందుటకు 
సహకరిస్తాయో అదే ధర్మము. 'ధరయతి ధర్మ ఇతి అహు' 
'పృధివిమ్‌ ధర్మన (ధితం' అనగా ఏదయితే ఈ విశ్వమును 
సంరక్షిస్తోందో అదే ధర్మము. 'ధర్మో రక్షిత రక్షతః' అనగా ఎవరైతే 
ధర్మమును రక్షిస్టారో, వారిని ధర్మము రక్షిస్తుంది. శ్రీరాముడు 
ధర్మమునకు ప్రతీక. 


ధర్మ సూతములలో ముఖ్యమైనవి స్వీయ నియంత్రణ 
మరియు త్యాగము. ధర్మము రెండు విధములు. (ఎ) “అపర 
(వ్యవహారిక, ప్రాపంచిక) ధర్మము'. ధర్మము మానవులలో సత్వ 
గుణమును అభివృద్ది చేసేందుకు హిందూ ధర్మ పవ్శిత 
గంధములలో వివరించిన ఏ కర్మలు, స్వార్గము లేకుండా 
చేయదగినవో (మంచివి లేదా చేయకూడనివో (చెడువి) 
ఆదేశములు మరియు (క్రమశిక్షణ. ఇవి పరమాత్మునిపై 
నమ్మకము పెంచుతాయి. ఇవి వారికి ఈ జీవితములో తృప్తిని 
ఇచి, తదుపరి జీవితములో ఉత్తమ _గమ్యమును 
నిర్దేశించబడుతుంది. దేశ, కాల పరిస్థితులను బట్టి, అపర 
ధర్మము మారుతూ ఉంటుంది. అపర ధర్మము సాధారణ లేదా 


55 


ప్రాథమిక స్థాయి. ఇది తదుపరి స్థాయి అయిన పర ధర్మము 
సాయికి ఎదుగుటకు మొదటి దశ. తదుపరి దశ (బి) “పరః? 
(పరమాత్ముడు) ధర్మము' లేదా 'పరమారిక ధర్మము”. ఇది 
పధాన ధర్మము. జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యము అయిన 
పరమాత్ముని పరిపూర్ణత పొందుటకు, పరమారిక ధర్మము 
నిర్దారించగలదు. ఎవరైతే ఎకోరిక లేకుండా పరమాత్మునిపై 
అనన్య మరియు నిరంతరమూ భక్తి పారవశ్యము కలిగి ఉంటారో 
వారు మహామాయ యొక్క బానిసత్వము నుండి విముక్తి (జనన, 
మరణ పునఃజన్మ యొక్క చక్రము నుండి విముక్సి పొంది 
పరమాత్ముని పరిపూర్ణత పొందగలరు (భాగవతము 11 : 14: 21). 
ఎధర్మము అయినా భక్తిని (పేరేపించకపోతే అది ధర్మమే కాదు 
(భాగవతము 1 :2 : 8). ధర్మము భక్తితో ఉంకేనే, అదేయే ధర్మము 
(భాగవతము 11 : 19:27). జీవాత్మకు పరమాత్మునిపై మనస్సులో 
నికల్మషమెన, నిర్మమలమైన మరియు నిష్కామమైన. (గైమ, 
అంకితభావము మరియు భక్తి ఉండవలెను (భాగవతము 1:2: 6). 
భక్తి అన్ని ధర్శ్మములకు, పాంతములకు, సాంపదాయములకు, 
ఆచారములకు, పద్దతులకు అతీతము. భక్తికి వయస్సుతో, 
హోదాతో, అంతస్తుతో, కులముతో, ధనముతో, చిన్నా, పెద్ద, 
తక్కువ లేదా ఎక్కువ అనే వ్యత్యాసమే లేదు. పరమాత్ముని 
ముందు జీవులు అంతా సమానమే. భక్తిని ఎ వ్యకియైనా, ఏ 
దుస్తులతోనైనా, ఏ పద్దతిలోనైనా, ఏ (ప్రదేశములోనైనా, ఏ 
సమయములోనైనా పాటించవచ్చు. భక్తి విశ్వవ్యాప్తి ధర్మము. 
అటువంటి ధర్మము ఏదయితే భక్తియే ఆధారముగా, ప్రధానముగా 
స్థాపిస్తుందో అది విశ్వ ధర్మము, అదియే సనాతన ధర్మము 
(శాశ్వతమైన ధర్మము) అని పిలుస్తారు. పరమాత్ముడు ధర్మ 
సంస్థాపనమునకు అధిష్టానము వహిస్తాడు (భగవధీత 4 : 9. 
సనాతన (శాశ్వతమైన) ధర్మము పరమాత్మనిలో స్థాపించబడి, 


56 


శక్తిగా ఆయనియందే ఉన్నది. పరమాత్ముడు సృష్టి సమయములో 
సనాతన ధర్మమును వేదములు ద్వారా పరమపిత [బహ్మకు 
బహిగతము చేసినారు. వాటినే బుషలు వేదములు, 
ఉపనిషత్తులు మరియు పురాణములు ద్వారా మానవులకు 
పునరుత్పత్తి చేశారు. 


ధర్మము 


సద్గుణములు, స(తవర్తన యొక్క నాలుగు స్తంభములు 
(భాగవతము 3 : 12 : 41): 


ళీ 


విద: పరమాత్మ జ్ఞానము ద్వారా పొందిన పవితత. 
దానము: కరుణతో కూడిన దాతృత్వము. 

తపస్సు: కారిన ధ్యానము, తపనుు. 

సత్యము: యదార్దము. 


4. 
ళా 


ఖీ 
ఖం 


ఖీ 
9 శ 


4. 
ళా 


వ్యక్తిగత ధర్మములు 


పతీ వ్యక్తి కింద పేర్కొన్న సూత్రములను వారి నైతిక మరియు 
నీతి విధులను అనుసరించవలెను: 


% దమః: జానేందియములను, కర్మేంందియములను 
స్వాదీనములో ఉంచుకొనవలెను. 

అరవ: నిజాయతీగా ఉండవలెను. 

% అహింస: ఏ జీవినీ హింసించరాదు. 

ఫి సత్య: ఆలోచనలు, మాటలు మరియు క్రియలలో 
ఎల్లప్పుడూ సత్యముగా, నిజాయతీగా ఉండవలెను. 

% అగరక్రోధ: ఎప్పుడూ కోపము తెచ్చుకోకూడదు. 


57 


% సంతోష: ధర్మ బథ్ధముగా లభించిన వాటితో తృప్తిగా 
మరియు ఆనందముగా ఉండవలెను. 

% (బబహ్మచర్యము: శరీరమునకు సంబంధించిన కోరికలను 

స్వాధీనములో ఉంచుకొనవలెను. 

త్యాగము: స్వార్దమును త్యజించుము. 

అపైశున: ఎవరిమీదా చాడీలు చెప్పవద్దు. 

అపరి్మిగహః: అనవసరమైన బహుమతులు 

ఆమోదించకుము. 

హీ: వినయముగా ఉండుము. 

మార్తవ: సౌమ్యముగా ఉండుము. 

దయ: దయ మరియు కరుణ కలిగి ఉండుము. 

శాంతి: మనస్సును స్వాధీనములో ఉంచుకొని 

(ప్రశాంతముగా ఉండుము. 

ఢి క్రమ: క్రమించటము ఒక మహాలక్షణము. 

ఈ శౌద: శరీరమును మరియు మనస్సును పవితముగా 
ఉంచుకొనుము. 

ఈ అద్రోహః: ఎవ్వరికీ ద్రోహము చేయకూడదు. దుర్చుధి, పగ 
లేకుండా ఉండుము. 


ON ON 
శం ౪6 


ళీ 


4. 
ళా 


ఖీ 
ఖం 


ఖీ 
ఖం 


ఖీ 
ఖం 


ఖీ 
ళం 


గమనిక: పైన పేర్కొన్న లక్షణములతో సంపూర్ణ 
పరిపూర్ణత సాధించుట [ప్రారంభ దశలో చాలా కష్టము. 
కానీ ఒక నిర్దిష్ట దశ తర్వాత, అభివృద్ది కోసము నిరంతర 
కృషి చేస్తే సంపూర్ణ పరిపూర్ణత పొందవచ్చును. 


పరివారిక (కుటుంబ) ధర్మము 
పరివారిక (కుటుంబ) ధర్మము వివాహము అయిన 


58 


తరువాత మొదలవుతుంది. భార్య భర్తల మధ్య పరస్పర (పేమ, 
త్యాగము మరియు గౌరవము ఉండవలెను. భార్యను 
“ధర్మపత్ని” అని పిలుస్తారు. భార్య యొక్క సహకారము భర్తకు 
ఒక అద్బుతశక్తి ఒకరు లేకుండా మరొకరికి గుర్తింపు ఉండదు. 
(ఉదాహరణ: అగ్ని మరియు దాని దహన శక్తి కన్ను మరియు 
చూపుడు శక్తి. భార్యను “సాహధర్మ చారిణి” అనికూడా 
పిలుస్తారు (అనగా భార్య, భర్త యొక్క ఆధ్యాత్మిక సాధనలో 
భాగస్వామి భార్యను “అర్హాంగిని” అనికూడా పిలుస్తారు (అనగా 
భార్య, భర్త శరీరము యొక్క సగభాగము) (బృహదారణ్యకోప నిషత్‌ 
1 లేదా 3 : 4 : 3). హిందూ ధర్మ విధులలో రెండు ఆధ్యాత్మిక 
మారములు... ఉన్నపి బు ప్రవృత్తి చూర్గము:. వివాహము 
అయినవారి [ప్రాపంచిక కార్యకలాపాలతో ముడిపడి ఉన్నవారికి. 
(బి) నివృత్తి మాగము సన్యాసము స్వీకరించి, ప్రాపంచిక 
కార్యకలాపాల నుండి ఉపసంహరణము చేసుకుని ఉన్నవారికి 
(భాగవతము 1:9: 26 నుండి 28 వరకు. మానవ జీవితము 
యొక్క అంతిమ లక్ష్యము, పరమాత్మతో ఇక్కత. పరివారిక 
(కుటుంబ) ధర్మము ద్వారా ఈ లక్ష్యము పొందుతారు (గమనిక: 
గృహస్త ఆశమము, ప్రవృత్తి మాగము కూడా - పేజి సంఖ్యలు 
79, 80, 198, 199 చూడుము): 


శ హిందూ ధర్మ పవిత (గంధములలో వివరించిన 
పకారము కర్తవ్యమును విధులను (చర్యలను) 
నిర్వర్తించుము. 

భి కర్మ్వఫలితములను పరమాత్మునకు అర్పించుము. 

% ఎప్పుడూ సత్యమునే పలుకుము. 

% బీవితము పరమాత్మునకు, పేదలకు, నిస్సహాయములో 
ఉన్నవారికి సేవ కొఅకు ఉద్దెశించబడినది. 


59 


జీవనోపాధి నిజాయితి, ధర్మ మాగముల ద్వారా 
సంపాదించుము. 

నిజాయితీగా కష్టపడి ధనమును ఆర్డించుము. 

“మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార దేవోభవ 
అతిధి దేవోభవ" తలిదం[డులు, విద్యను ఇచ్చిన 
గురువు, ఇంటికి వచిన అతిధి పరమాత్మునితో 
సమానము. పరమాత్ముని ప్రతినిధులు. ప్రతీవారికి వారి 
భాతిక శరీరము తలిదండులు ద్వారా లభించినదని 
మరచిపోకూడదు. వారి బాగోగులు చూస్తూ వారిని 
ఎల్లపుడూ సంతోషపరచుము. 

తలిదం[డులకు, పిల్లలకు, పేదలకు మరియు భార్యకు, 
ఆహారము ఇచ్చిన తరువాతే ఆహారము తీనుకొనవలెను. 
భార్యాభర్తలకు ఒకరికి మరొకరిపై పూర్తి విశ్వసనీయత కలిగి 
ఉండవలెను. 

పెద్దలు, (స్త్రీల ఉనికినిలో ఎప్పుడూ అక్రమ భాష 
ఉపయోగించరాదు. 

సంపద, అధికారము మరియు స్థాయి గురించి గొప్పలు 
చెప్పకూడదు. 

దుస్తులు మరియు బాహ్యరూపమునకు అధిక (శథ 
చూపకూడదు. 

శరీరమును పరిశుభముగాను, హృదయములో మరియు 
మనస్సులో పవ్మితముగా ఉంచవలెను. 

పిల్లలను డేమతో పెంచి, సరైన విద్యాబుథ్తులు నేర్పించి, 
వివాహము చేయవలను. 

[కియాశీలుడై ఉండవలెను. సోమరి మరియు పిరికివాడు 
కాకూడదు. 


60 


సోదరులకు, సోదరీమణులకు (పేద వారయితే) మరియు 
పేదవారికి సహాయము చేయవలను. 

మంచివారిని మరియు ఉత్కుష్టమైనవారిని 
గౌరవించుము. 

సామాజిక సేవ చేయుము. మొక్కలు, చెట్లు నాటుము. 
స్వార్తరహిత చర్యలు, ఆధ్యాత్మిక అభివృధికి సహాయము 
చేయుము. 

గమనిక: వ్యక్తిత ధర్మములోని అంశములు కూడా 
వర్తిస్తాయి. పేజి సంఖ్యలు 57, 58, గమనిక కూడా పె 
లక్షణములకు వర్తిస్తుంది. 


సమాజ ధర్మము 


సమాజము సమీకృతముగానూ మరియు 


పరిశుభముగానూ ఉండుటకు, |ప్రతీవ్యక్తి [క్రింద పేర్కొన్న 
విధులను, నియమములను పాటించవలెను. 


అహింస: "ఆహింనో పరమో ధర్మః". అహింస, క్రమశిక్షణ 
మరియు సద్దుగుణములు. 

అపహరణ: ఎవరి వస్తువులు అపహరించ కూడదు. 
సత్యము: "సత్యమేవ జయతే". ఎల్లప్పుడూ సత్యమే 
పలుకుము. సత్యమే జయించును. 

కోపము మరియు మోహము: కోపమును మరియు 
మోహమును నియం|తించుకోనుము. 

దాతృత్వము: పేదలకు, వికలాంగులకు, వృథ్తులకు 
శక్తికొలది దానము చేయుము. 


61 


ఢి ఆతిధ్యము: అతిధులకు వినయముతో ఆతిధ్యము 
ఇయ్యవలెను. 

శ దయ మరియు వినయము: పొరుగున ఉన్నవారితో దయ 
మరియు వినయముతో ఉండుము. 


రాష్ట ధర్మము 


(పతి వ్యక్తికి వారి దేశము పట్ల కొన్ని బాధ్యతలు మరియు 
విధులు ఉన్నవి. ఆ బాధ్యతలు నరవేర్పుటకు వారు దేశము 
కొజకు కొన్ని త్యాగములు చేయవలెను. 


మానవ ధర్మము 


(పతి వ్యక్తికి మానవత్వము పట్ల కొన్ని బాధ్యతలు మరియు 
విధులు ఉన్నవి. అందరూ, అన్ని జీవుల పట దయ కలిగి 
ఉండవలెను. ఇతర జీవులకు సేవ, సహాయము మరియు కొంత 
త్యాగము చేయవలెను. 


ధర్మము సాయిలు 


ధర్మము స్థాయిలు - అనుబంధము "ఎఫ్‌" పేజి సంఖ్య 
226 చూడుము. 


అరిషడ్‌ వరములు (అందరిలోనూ ఉండే 6 దుష్ట సూక్ష్మ 
శకులు) 


పతి జీవులలోనూ మహామాయ యొక్క గుణముల 
పభావముల వలన అరిషడ్‌ వగ్గములు (అందరిలోనూ ఉండే 6 
దుష్ట సూక్ష్మ శకులు) ఉండును (భగవధీత 2 : 62, 63, 71;3 : 37 


62 


నుండి 40 వరకు; 6 : 24; 16 : 21). మహా మాయ యొక్క 
బానిసత్వము వలన కలిగే అవిద్య (అజ్ఞానము, అహంకారము) 
వలన కలిగే కామము, [కోధము, లోభము, మోహము, మదము 
మరియు మాశ్చర్యము వలన కలిగే దుర్గుణములు నిరంతరము 
జీవాత్మ సమతౌల్యమును తప్పించును. 


% కామము (కోరిక): ఇతర జీవులపై లేక ప్రపంచముపు 
వస్తువులపై జ్ఞానేందియముల ద్వారా మనస్సులో కోరిక 
పుడుతుంది. కోరిక తీరితే లోభమునకు దారితీస్తుంది. కోరిక 
తీరకపోతే కోధమునకు దారితీస్తుంది. 

% క్రోధము (కోపము): కోపము ఎక్కువ అయితే లోభమునకు 
దారితీస్తుంది. 

ఫి లోభము (దురాశ): లోభము ఎక్కువ అయితే 
మోహమునకు దారితీస్తుంది. 

భి మోహము (పేమ): మోహము ఎక్కువ అయితే 
సమతౌల్యామును తప్పుతుంది. 

% మదము (అహంకారము): సమతౌల్యము తపితే 
అహంకారము ఎక్కువ అవుతుంది. 

ఢి మాశ)]ర3ము (అనురాగము): మాశ్చర్యము వలన 
అనుభందము, స్వారము మరియు అసూయ పెరుగును. 


అరిషడ్‌ వరములు మితిమీరితే సమతౌల్యము తప్పి, 
బుద్ది (వివక్షత) నష్టపడుతుంది. బుద్ది నష్టముతో జ్ఞాపకశక్తి 
క్షీణించి మైమరుపుతో, అయోామయముతో సర్వనాశనమునకు 
దారితీస్తుంది (భగవధీత 2 : 63). అరిషడ్‌ వరముల వలన 
అనేక దుర్గుణములు (అసూయ, ద్వేషము, దురాశ, అబద్ధము, 
దొంగతనము, దుర్మాగము, కిరాతకము, కపటనాటకము, వంచన, 


63 


పాపములు చేయుటకు ఉన్నుఖత్వము) పెరుగును. 
దుర్లుణములకు ప్రదేశములు పాచికలు (అ(పామాణికత), 
మద్యము (నిషా, మహిళలు (తీవమైన భావావేశములు, 
వాంఛలు) మరియు క్రూరతము (భాగవతము 1 : 17 : 32,38;9 : 
19 : 14). వాటి ప్రభావములతో వివక్షతలేని చర్యల వలన తనకు, 
ఇతరులకు మరియు ధర్మమునకు అపరిమిత నష్టము, 
ఫలితముగా సమాజానికి హాని మరియు బాధలకు కారణము 
అవుతారు. ఎవరైతే ఈ దుష్ట సూక్ష్మ శకులను (దురుణములను) 
నియంతించుకుంటారో వారికి ఆధ్యాత్మిక అభివృద్దికి 
తోడ్పడుతుంది (అనుబంధము "జి" పేజి సంఖ్యలు 227, 228 
చూడుము). 


కామము (కోరిక) 


ఇందియములు, మనస్సు మరియు బుద్ది కోరికలకు 
పీఠములు. ఇవి తృప్రిపరచలేని అగ్ని వంటివి. ఇవి జీవాత్మను 
తప్పు(తతోవ పటించును (భగవధీత 3౩ : 39, 40). కోరికలు రెండు 
విధాలుగా పుట్టును. (ఎ) ఇతర జీవులను, ప్రపంచపు వస్తువులను 
గమనించి వాటి కోసము కోరిక పుట్టును. (బి వాసనలు లేదా 
సంస్కారములు (అనగా గత జీవితములోని కోరికలు సూక్ష్మ 
రూపములో అవ్యక్తముగా మనస్సులో నాటుకున్నవి. కోరికలలో 
చాలా స్థాయిలు ఉన్నవి. కోరికలు స్థాయి పెరుగుతున్న కొలదీ, 
బాధలు మరియు సమస్యలు స్థాయి కూడా అంతగా 
పెరుగుతాయి. కోరికల స్థాయిలు [కింద వివరింపబడినవి: 


4, 
శ 


+ 


స్పర్ధ: కోరిక అనే భావన. 
ఈ ఇచ్చా: కోరిక పూర్తిగా వ్యక్త రూపము దాల్సినది. 


64 


తృప్తి: జీవితమునకు ఆవశ్యకమైన, అవసరమైన కనీస 
పాధమిక అవసరములతో సంతృప్తి పొందుట (ధర్మము). 
తృష్ణ (ఆశ): జీవితమునకు అవసరమైన కనీస [ప్రాధమిక 
అవసరముల కంక మరింత ఎక్కువ కావాలనే కోరిక 
(అధర్మము). 

అత్యాశ: తనకు అవసరము లేకపోయినా మరింత 
ఎక్కువ కావాలనే కోరిక (అధర్మము). 

దురాశ: ఎవ్వరకూ ఏమీ లేకుండా, ఎవ్వరు ఏమైనా అన్నీ 
తనకే కావాలనే కోరిక (అధర్మము). 


పంచ కోశములు 


అన్ని జీవుల శరీరములకు ఐదు పారలు, తొడుగులు లేదా 


కోశములు ఉన్నవి (తైతెరీయోప నిషత్‌ 2 : 5 : 1 మరియు 
అధ్యాయము 3 విభాగము 1 నుండి 6 వరకు). 


అన్నమయ కోశము: పంచ భూతములతో 
తయారుచేయబడ భాతిక స్తూల శరీరము. 

పాణమయ కోశము: భౌతిక శరీరము యొక్క జీవనోపాధికి 
అవసరమైన సూక్ష్మ శ్వాస. 

మనోమయ కోశము: సూక్ష్మమైన మనస్సు. 

విజ్ఞానమయ కోశము: సూక్ష్మమైన బుద్ది. 

ఆనందమయ కోశము: సూక్ష్మమైన ఆనందము (ఆధ్యాత్మిక 
తొడుగు). 


అవిద్య (అజ్ఞానము) లేదా పంచ క్లేశములు 


అవిద్య (అజ్ఞానము అనగా, జీవాత్మ శరీరముతో 


65 


తాదాత్మ్యము లేదా మమైక్యము చెంది శరీరమే నేను (జీవాత) 
అని భావించుట) వలన శరీరము యొక్క నొప్పి/బాధ యొక్క 
మూలములను పంచ క్లేశములు అందురు (భాగవతము 3 :9 : 20 
మరియు 10: 84: 33; యాగ సూ[తములు 2 : 3). 


ఖీ 
ళం 


ఖీ 
ఖం 


ళీ 


4. 
శ 


OM 
భం 


OM 
భం 


అవిద్య: పాధమిక అజ్ఞానము. 

అస్మితము: అహంకారము. 

రాగము: ఆకర్షణ మరియు అనుబంధము. 

ద్వేషము: విరక్తి విముఖత, లేదా ద్వేషము. 

అభినివేశము: మరణము యొక్క భయము. జన్మించినవి 
అన్నీ మరణించవలసినదే. మరణము అనివార్యమైన 
అంతిమ వాస్తవము. ఈ సత్యము తెలుసుకుని, 
మరణమును ఎవికారము లేకుండా ఆమోదించడానికి 
మానసిక వైఖరి అవలంభించుకొనవలాను. 


అజ్ఞానము: ఐదు విధముల అజ్ఞానము (భాగవతము 3 : 12 : 2). 


తామసము: నేను (జీవాత) గురించి అజ్ఞానము. 
మోహము: నేను (జీవాత్ర) శరీరముతో తాదాత్ముము 
చెంది శరీరముమే నేను అనే భావన. 

మహామోహము: శరీరమునకు ప్రపంచపు ఆనందముల 
కోసము తృష్ణ. 

తమసిరము: కోపము. 

అంధతమసిరము: మరణముతో తన (జీవాత) అంతము 
అవుతుందనే భావన. 

గమనిక: ఎ మంచికర్మలు చేసినా (మంచి పనులు 
మ్మాతమే) ఫలితములు కోరకుండా లేక ఆశించకుండా 


66 


పరమాత్మునకు అర్పితము చేయవలెను (భగవదీత 5 : 
10; 9 : 27; ఈశావాస్యోప నిషత్‌ - 1). 


"ఏ తత్‌ ఫల సర్వం గథ్రీపరమేశ్వరార్పణమస్తు" 
(ఎ మంచికర్మలు (మంచి పనులు మా।తమే) చేసినా వెంటనే, ఆ 
కర్మ ఫలములు శీపరమాత్మునకు ఆర్పిస్తున్నాను). 


“(శీరామ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే" 


అర్దము: శిరామ శ్రీరామ శ్రీరామ అని మూడు మార్లు మనస్సులో 
రమించిన వారికి విషు మరియు శివ సహ(సనామములు 
జపించినంత ఫలములు రామ నామము ఇచ్చును. 
రామనామము అంత మహాశక్తివంతమైన మహా మంతము. 


67 


హిందువుల జీవన విధానము 


మన మబముషులు, పూర్వికులు హిందువుల జీవన 
విధానములలో హిందూ ధర్మ పవిత [గ్రంధములలో ఉన్న 
అంశములను (కర్మ యోగము, జ్ఞాన యోగము మరియు భక్తి 
యోగము) జోడించి ఏర్పాటు చేశారు. అనగా హిందువులు వారికి 
తెలియకుండానే ఆ అంశములు పాటించేవారు. ఇందులో కర్మ 
యోగమునకు అధిక [ప్రాముఖ్యత ఉంది. కాబట్టి భరత దేశము 
కర్మ భూమి అని కూడా పిలుస్తారు. ఏయే కర్మలు చేయతగినవి 
లేదా చేయకూడనివి అనే అంశములపె హిందూ ధర్మ పవిత 
గంధములు మూల ఆధారములు. హిందువులు అందరూ 
హిందూ ధర్మ పవిిత గంధములలోని సూచనలను, ఆజ్ఞలను, 
ఆదేశములను తప్పక పాటించవలెను (భగవధీత 16 : 24. 
హిందువుల యొక్క ప్రధాన జీవనోపాది వ్యవసాయము మరియు 
గోవుల సంరక్షణ. వర్షపు మరియు శీతాకాలములలో గోవులకు 
రాతి ఆశయముల కొఐకు గోశాలలను ఏర్పాటు చేసుకునేవారు. 
గోశాలకు సంశ్కృత పదము గోత్రము. గోసంపద ఎక్కువగా 
పెరిగినప్పుడు రాతి ఆశయముల కొరత కారణముగా గోవులను 
ఉమ్మడి గోశాలలలో ఉంచేందుకు ఏర్పాటు చేసుకునేవారు. 
అందుచే గోవులు కలసిపోవటముతో కుటుంబముల మధ్య 
వివాదములు వచ్చేవి. వారి వివాదములను పరిష్కరించుటకు 
బుషులు, యోగీశ్వరులు, మహాపురుషులు మరియు 
మహాత్ములను న్యాయమూరులుగా (గోతాధిపతులుగా) 
ఎంచుకునేవారు. ప్రజలు మరియు వారి వారసులు వారి గుర్తింపు 
కొబకు  గోతాధిపతుల పేర్లను ఉపయోగించుకొనోవారు. 
హిందువులందరికీ గోతాధిపతులు ఉంటారు. ఉదాహరణ - 


68 


భరద్వాజ, శ్రీవస్తవ, కశ్యప, కౌండన్య మొదలైన గోత్రములు. 
వరములు 


మానవులలో నాలుగు వర్ణములు ఉన్నవి. చర్మము, రక్తము, 
మాంసము, ఎముకలు మరియు జీవాత్మకు ఏ వరము లేదు. 
వర్ణములు సమాజము మరియు ప్రాపంచిక వ్యవహారములు 
(క్రమపథ్టీతిలో జరుగుటకు మాత్రమే నిర్హింపబడినవి (నిరాలంబ 
ఉపనిషత్‌ - 6 ). జన్మతః మానవులందరూ శూదులే అని 
నిర్ణింపబడినది. వర్గములు మానవులలో ఉండే స్వాభావిక 
గుణాత్మక (మహామాయ యొక్క గుణములు, లక్షణములు, 
కర్మలు) ఆధారముగా నిర్ణింపబడినవి. మానవులలో 
స్వాభావికముగా ఉండే గుణములు మరియు కర్మలు 
అనుసరించి సమాజములో నాలుగు వర్ణములు నాచేత 
సృష్టింపబడినవి (భగవధీత 4 : 13; 18 : 41, 42, 43, 44). శ్రీకృష్ణ 
పరమాత్మ భగవధితలో మహామాయ యొక్క గుణముల 
పభావములను చాలా అధ్యాయములలో విస్తృుతముగా 
వివరించినారు. ఎవరిలోనయితే సహజముగా సత్వ గుణము 
యొక్క లక్షణములు (జ్ఞానము, నిజాయితీ, నిష్కల్మషమైన 
మనస్సు, అహింస, దయ, నిస్వార్లము, కరుణ, దాతృత్వము, 
ఆధ్యాత్మిక మరియు నైతిక సుగుణములు) అత్యధికముగా 
ఉన్నవ వారిని సాంకేతముగా (బాహ్మణులుగానూ, 
గురువులుగానూ (ఇతరులకు ఆధ్యాత్మిక జ్ఞానము 
బోధింపతగినవారు) పరిగణింపబడినారు. ఎవరిలోనయితే సత్వ 
గుణము మరియు రజో గుణము యొక్క లక్షణముల మిశమము 
(దయ, దానము, తీవమైన భావావేశములు మరియు యుద్దము, 
రాజ్య పాలన లక్షణములు) అత్యధికముగా ఉన్నవో వారిని 


69 


సాంకేతముగా క్ష[తియులుగా పరిగణింపబడినారు. 
ఎవరిలోనయితే రజో గుణము మరియు తమో గుణముల యొక్క 
మిశమ లక్షణములు (తీవమైన భావావేశములు మరియు 
అజ్ఞానము) అత్యధికముగా ఉన్నవో వారిని (వ్యాపారస్తులు, 
సేద్యకారులు, పశుపోషకులు, కళాకారులను సాంకేతముగా 
వెశ్యులుగా పరిగణింపబడినారు. ఎవరిలోనయితే తమో గుణము 
(సోమరితనము మరియు అజ్ఞానము) ప్రబలముగా ఉన్నవో 
వారిని సాంకేతముగా శ్నూదులు (సేవకులుగా) 
పరిగణింపబడినారు (భాగవతము 10 : 24 : 20). 


గమనిక: ఈ విధమైన వరీకరణము మతాచార్యులు లేదా 
ఉపాధ్యాయులు, పాలకులు (రాజకీయ నాయకులు), 
వ్యాపారవేతలు, మరియు కార్మికులు ఏదో ఒక విధముగా 
వర్గీకరణము ప్రతీ ఇతర ధర్మములలోనూ, సమాజములోనూ 
మరియు దేశములోనూ ఉన్నవే. 


పూర్వము వరముల మధ్య ఉత్తమము లేక ఎక్కువ, 
అధమము లేక తక్కువ వర్గము అనే భావనే లేదు. పవిత 
విధులను (యజ్ఞములు, యాగములు) నిర్వర్తించుటకు అన్ని 
వర్ణముల (ముఖ్యముగా శూదుల) యొక్క సహకారము 
అత్యవసరము. అందులో శూదుల స్థానము అతిముఖ్యము 
మరియు అతెఉతమము. (బ్రాహ్మణుల పురుషార్థము (జీవిత 
అక్ష్యము) మోక్షము (నాలుగువది) పొందుట. క్షత్రియుల 
పురుషార్హము (జీవిత లక్ష్యము) కామము (మూడవది) భోగములను 
అనుభవించుట. వైశ్యుల పురుషమెర్టము (జీవిత లక్ష్యము) అర్ధము 
(రెండవది) ధనార్దన. శూదుల పురుషార్టము (జీవిత లక్ష్యము) 
ధర్మము (మొదటిది ఆధాత్మిక యోగ్యత మరియు మానవ సేవ 


70 


(మానవ సేవయే మాధవ సేవ). పురుషార్థములలో ధర్మమునకు 
(ప్రధమ మరియు ఉతమ స్థానము. అందుచే శూదులు వారి 
సేవతో, పరమాత్ముని పొందుతారు (భాగవతము 3౩ : 6 : 33). 
బాహ్మణులు పరమాత్ముని నోరుని, క్షత్రియులు పరమాత్ముని 
భాహువులను, వైశ్యులు పరమాత్ముని తొడలను మరియు 
నూదులు పరమాత్ముని పాదములను సూచిసాయి (భాగవతము 
2:1:3;3: 6: 30, 34. శూదులు పరమాత్ముని పాదములు 
సూచిస్తాయి అనే అంశము మీద అనేక వివాస్పదమైన 
వ్యాఖ్యలు ఉన్నవి. చాలామంది ఈ శ్లోకముల అంతఃరారము 
పూర్తిగా అవగాహన చేసుకోకుండా "పాదములు సూచిస్తాయి" 
పదము బదులు కొంతమంది పాదములనుండి పుట్టారు అనే 
అర్థము తీసుకొని, శూదులను పాదములతో పోల్చి తక్కువ 
చేశారనే భావనతో వివాదములు సృష్టించారు. ఈ శ్లోకముల 
అంతఃరారము, ఆ ఆ వర్గములకు (ఆ ఆ గుణముల వలని, 
పరమాత్ముని ఆ ఆ అవయవములలో ఉన్న శక్తితో మాతమే 
పోలిక. మరియు పాదములు లేకపోతే ఎ జీవి సుఖముగా 
జీవించలేవు. అందరూ పరమాత్ముని పాదములనే పూజిస్తారు, 
అందరూ పెద్దల, మహాత్ముల పాదములకే నమస్కరిస్తారు. 
పాదములు ఎంత పూజ్యనీయమో శూదవర్గము అంత 
పూజ్యనీయము అని అర్థము. పరమాత్ముడు సర్వాంతర్యామి. ఈ 
విశ్వము ఆంతా సమానముగా వ్యాపించి ఉన్నారు. పరమాత్ముడు 
లేని ప్రదేశమే లేదు. అందుచే సనాతన ధర్మములో రాళ్ళను, 
పుట్టలను, పర్వతములను, నదులను, చెట్లను, జంతువులను 
కూడా పరమాత్సునిగా భావించి పూజించాలని ఉన్నది. 


గమనిక: ఈ వివాస్పదమైన అంశమును చాలా సంస్పలు, 
తమ స్వంత [పయాజనముల కొజకు,  తారానాయికి 


71 


తీసుకుపోయి, సమాజములోనూ మరియు భారత దేశములోనూ 
విభజినలు సృష్టించారు. వర్ణముల యొక్క వర్గీకరణ ఒక వ్యక్తి 
యొక్క సాాభావిక గుణములు మరియు లక్షణములు 
ఆధారముగానే వర్లించబడినది. కాలక్రమేనా అది 
వారనత్వముగా మారి, సాాభావిక గుణములు మరియు 
లక్షణములు లేకుండానే, అర్హతలేని వారు లేక అనమర్హులు 
గురువులుగానూ, రాజులుగాను అయి ఆ ఆ పదవులకు 
అ(ప్రతిష్టలు తీసుకువచ్చారు. (గమనిక: డాక్టరు కుమారుడు, 
తగిన విద్యార్హత లేకుండా డాక్టరు అవలేడు, ఇంజనీరు 
కుమారుడు, తగిన విద్యార్హత లేకుండా ఇంజనీరు అవలేడు). 
కాలక్రమేనా ఈ వారసత్వము తప్పుడు సంకేతమును యిచ్చి ఒక 
వర్ణముపై మరొక వర్గము ఆధిక్యత అల్లుకుని, మతి(భమ చెంది 
సనాతన ధర్మమును వక్రీకరించారు. మహర్షి వాల్మీకి 
(రామాయణము రచయిత) శూద వరమున జన్మించి, అయన 
జీవితము యొక్క మొదటి భాగములో క్రూరమైన బందిపోటు 
దొంగ. భగవాన్‌ వేద వ్యాసుడు, సత్యవతికు (మత్యకారుని కుమార్తె) 
జన్మించారు. వారు తమ కఠిన తపస్సుతో తమ గుణములను 
మరియు లక్షణములను పరిపూర్ణము చేసుకుని మహర్వులు 
అయ్యారు. మరియు భారతదేశ చరిత పరిశీలిస్తే అనేక గొప్ప 
వ్యక్తులు తక్కువ (ప్రస్తుత నమ్మకము ప్రకారము) వర్ణములలో 
జన్మించినా మహోన్నతమైన కార్యములు చేశారు. మహాత్మా 
గాంధీజీ "శూదులను అంటరానివారుగా తప్పుడు భావన 
హిందూ ధర్మములో భాగముగా ఉన్నట్లయితే నేను హిందూ 
ధర్మమును పాటించను" అన్నారు. 


72 


ఆశ్రమములు (జీవితములో దశలు) (భాగవతము 3 : 12 : 41) 


ళీ 


(బహ్మచర్య ఆశమము (విద్యార్ది దశ). 
గృహస్త ఆశమము (గృహస్తుని దశ). 
వనప్రస్త ఆశమము (విరమణ దశ). 
సన్నాస ఆశమము (సన్నాసి దశ) 


ఖీ ఖీ ఖీ 
9 శ శం భ్య 


4. 
ళా 


(బహ్మచర్య ఆశ్రమము (విద్వార్సి దశ) 


(బబహ్మచర్యము అనగా పరమాత్ముని (బహ్మజ్తానము) 
కొజకు [బబహ్మవిద్యు ద్వారా అన్వేషణ, అభ్యాసన. పిల్లలకు 5 
సంవత్సరములు వయస్సు పూర్తి అయిన పిదప, 
ఉపనయనము చేసి, విద్యార్థిగా (బహ్మవిద్యను అర్షిస్తూ) 
విద్యాభ్యాసము కొజికు గురుకులమునకు (గురువు యొక్క 
నివాసము) పంపుతారు. గురువు అనగా జీవాత్మకు మరియు 
పరమాత్ముకు మధ్య గోడగా ఉన్న అవిద్యను (అజ్ఞానమును) 
తొలగించువారు. పరమాత్ముని అంశము అయిన జీవాత్మ, 
మహామాయ యొక్క ఆకర్షణకులోనై స్వయముగా మహామాయ 
బానిసత్వము స్వీకరించి, పరమాత్ముని నుండి విముఖత అయి, 
మహామాయ బానిసత్వము వలన కలిగిన అజ్ఞానముతో ఉంటాడు. 
జీవాత్మను ఆవరించిఉన్న అజ్ఞానమును తొలగించితే 
స్వయంసిదధిగా జీవాత్మకు ఉన్న జ్ఞానము (ప్రకాశించును. గురువు, 
అనగా స్వయముగా పరమాత్ముని తెలిసికొని, చూసి, 
పరమాత్సునితో ఒక్కయైు, పరమానందమును 
అనుభవిస్తున్నవారు. గురువు, గురు ప్రార్థన "గురుర్‌ బబహ్మ 
గురుర్‌ విష్ణు గురుర్‌ దేవో మహేశ్వరః, గురుర్‌ సాక్షాత్‌ 
పరబహ్మ తస్మై (శ్రీగురవే నమః”. బహ్మచర్య ఆశమము 


73 


(విద్యార్ది దశ) విద్యాభ్యాసము కోసము విద్యార్ది గురుకులములో 
గడిపిన సమయము. (గమనిక: ఎ ఎ వర్గము విద్యార్ది ఏ ఎ 
స్థాయిలో ఉన్నాడో ఆ ఆ స్థాయికి తగిన విద్య మాత్రమే గురువు 
బోధిస్తారు). విద్యాభ్యాసము పూర్తి అయిన పిదప ఆ విద్వార్దిని 
'స్నాతకము' (అనగా విద్య అనే నీటిలో విజయవంతంగా 
స్నానము చేసినవాడు) అంటారు. గురువు ఆయన ఆశమము 
(నివాసము) వద్ద విద్యాభ్యాసము పూర్తి అయిన పిదప తన 
విద్యారులకు వీడ్కోలు సమయములో క్రింది అంశములను 
బోధిస్తారు (తైత్తిరీయోప నిషత్‌ 1: 11:1 నుండి 6 వరకు): 


% సత్యము వద: ఎల్లప్పుడూ సత్యమే పలుకుము 
(ఆలోచనలోనూ, మాటలులోనూ మరియు చేతలలోనూ). 
భి ధర్మం చార: హిందూ ధర్మ పవిత (గంధములు 
(ప్రకారము ఎల్లప్పుడూ సదుణములను ఆచరిస్తూ మంచి 

పనులు చేయుము. 

శ సంతానము, అనే దారమును  కత్తిరించకుము, 
కొనసాగింపుము. 

% పరమాత్ముని, దేవతల మరియు తలితండుల 
సంక్షేమము, శ్రేయస్సు, హిందూ ధర్మ పవిత్ర గంధముల 
అధ్యయనము, బోధనలను మరియు విధులను 
నిర్లక్ష్యము చేయకుము. 

% ఎల్లప్పుడూ సమతుల్యముగా, స్వీయ నియంతముగా 
ఉండుము. 

% నీ విధులను సంతోషముగా, ఉల్లాసముగా నిర్వర్తించుము. 

% "మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, 
అతిధి దేవోభవ" (తలి, తండి, గురువు, అతిథి నీకు 
భగవంతునితో సమానము). 


74 


శ నిష్కళంకమైన పనులు సాధన చేయుము. 

% దానము, (విశ్వాసముతో, విధేయతతో, పేమతో, దయతో, 
నయమతతో, సిగ్గుతో, భయముతో, ఆనందముతో మరియు 
పుష్కలముగా), ఇవ్వవలెను. 

% ఎప్పుడైనా, యేవిధమైన సందేహము వచ్చినా మహాత్ముల 
పద్ధతులను అనుసరించుము. 

+ ఇవి ఆదేశములు, బోధనలు, సూచనలు. ఇది వేదము 
యొక్క రహస్యమైన సిద్దాంతము. కాబట్టి వీటిని 
పూజించవలెను. 


ఆడపిల్లలు 


పూర్వము ఆడపిల్లలు కూడా మొగపిల్లలు వల 
విద్యాభ్యాసము చేసేవారు. సమాజములో మరింత మార్పులు 
వచ్చిన మీదట, ఆడపిల్లలకు ఇంట్లోనే, పురుషు బంధువుల దగ్గర, 
విద్యాభ్యాసము చేయుట సంప్రదాయముగా మారినది. ఆడపిల్లల 
సహజ (ప్రవృత్తి వలన వారు సామవేదము నుండి వచ్చిన 
శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్యము 
నేర్చుకునేవారు. పూర్వకాలములో అనేకమంది మహిళ 
గురువులు ఉండేవారు. పురుష గురువులకు ఇవ్వబడిన గౌరవము 
మరియు స్థానము మహిళ గురువులకు ఇచ్చేవారు. వారిలో 
ముఖ్యమైన మహిళ బుషలు, బుషి గార్గి వాచక్ను, బుషి 
వచక్నుని కుమార్తె వాక్కు (అనగా విద్యకు దేవత అయిన 
మహాసరస్వతిదేవి) అనే శీర్షిక పొందిన, బుషి పత్యస్వతి, బుషి 
విక వర, యుపి ఘోష, మరియు బుషి ఆపల. బృహదారణాకోప 
నిషత్‌ లో మహర్షి యాజ్నవల్క్యను క్లిష్టమైన ప్రశ్నలు అడిగిన 
వ్యకులు తన ధర్మపత్ని మై[తేయి, మహిళ బుషి గార్గి వచక్ను. 


75 


హిందూ ధర్మము ప్రకారము (స్టీలు 


ఆదినుండి (స్తీ శక్తిని గుర్తించి, గౌరవించి, ఆదరించి, 
ఆరాధించి, పూజిస్తున్నది హిందూ ధర్మమే. హిందూ ధర్మములో 
అందరి దేముళ్ళలోనూ మహోన్నతమైన దేవత, ఆదిశక్తి 
"నీలలితామాత". ఇంకా మహాసరస్వతిదేవి_ (జ్ఞానమునకు 
అధిష్నాతి, మహాలక్ష్మిదేవి (సంపదకు అధిష్టాతి) మరియు 
మహాపార్వతిదేవి (శక్తికి అధిష్టాత్రి మహోన్నతమైన దేవతలుగా 
హిందూ సమాజము పరిగణిస్తుంది. త్రీమూర్తులు (బహ, విష్ణు 
మరియు మహేశ్వరుడు) వారి వారి ధర్మ్వపత్నిల శకులు 
లేకుండా వారి వారి విధులను నిర్వర్తించలేరు. భూమాత, 
నదులలో ఉన్న (స్తీ శక్తిని గుర్తించి, ఆరాధిస్తున్నది హిందూ 
ధర్మమే. మనువు స్వయభువ ప్రకారము "ఎక్కడైతే (స్రీలు 
సత్కరింపబడతారో, దేవతలు సంతోషించి, అక్కడ 
శుభములు కలుగచేస్తారు. ఎక్కడ (స్త్రీలను గౌరవించరో 
అక్కడ ఏ పవిత్ర కర్మలు (యాగములు, నిత్యకర్మలు) 
చేయకూడదు, చేసినా ఫలించవు" (మను స్మృతి 3 : 56). 


హిందూ సమాజము (స్రీలకు అత్యంత గౌరవమిస్తున్నది. 
హిందూ ధర్మములో ఆడపిల్లలకు స్వయంవరము (స్వయముగా 
వరుడును ఎంపిక చేసుకొనుట) ద్వారా వారు స్వయముగా 
ఎంచుకున్న పురుషునితో వివాహము చేసుకునే స్వాతంతము 
ఉన్నది. (స్తీలు తల్లి, సోదరి, భార్య మరియు కుమార్తె పాతలు 
నిర్వహణలో నిజంగా స్వచ్చమైన డమ, అభిమానము, దయ, 
పవిత్రత మరియు నిస్వార్దతో కుటుంబములోని సభ్యులందరినీ 
ఆకట్టుకుంటారు. వారి (పేమ (ప్రాపంచిక ఇతర గపేమల 
కంకే ఎంతో ఉన్నతమైనది. హిందూ సమాజములో తల్లి, సోదరి, 


76 


భార్య లేదా కుమార్తెకు ఏ అవమానము జరిగినా తట్టుకోలేరు. 
కుటుంబములో ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమెను లక్ష్మీదేవి 
(సంపదకు అధిష్టాత్రి) వారి ఇంటిలో పుట్టినట్లు భావిస్తారు. 
కుమార్తె (కుమారుడు కంక) పెరుగుతున్న సమయములో 
తలీదం[డులు, బంధువులు అత్యంత ఆనందము పొందుతారు. 
ఆడపిల్లతో ఆ కుటుంబములో కళ్ళకు ఇంపైన శుభమైనకళ 
ఉంటుంది. ఆడపిల్ల వివాహ సమయములో 'కన్యా దానము' అనే 
పక్రియ అన్ని దానముల కంబు ఉత్కుష్టమైన దానము. 
కాలక్రమేనా ధర్మము (సత్వ గుణము లక్షణములు) స్థాయి 
తగ్గటము వలన (ప్రజలు వారి స్వార్దపూరిత వైఖరి (రజో, తమో 
గుణముల లక్షణములు) ఎక్కువె, ఆడపిల్ల పుట్టితే ఒక భారము 
(ఆమె పెంపకము, వివాహము ఖర్చు మరియు చివరకు 
వివాహము తర్వాత ఆమె మరొక కుటుంబమునకు వెళిపోవును. 
అదే మొగ పిల్లవాడు పుటితే పెరిగి, సంపాదించి కుటుంబమును 
పోషిస్తాడు, తరువాత ముసలితనములో తలిదండ్రులను 
చూసుకుంటాడు మరియు తలీదండులను పున్నాగ నరకము 
నుండి విముక్తి చేస్తాడు) అనే తప్పుడు భావన ఏర్పడినది. తల్లీ 
మరియు ఇతర స్రీలు కూడా అదే అభిపాయమును 
కలిగిఉండటము వారి స్వంత లింగమునకు అవమానకరము. 
కొన్ని రాజపుట్‌ కుటుంబములలో ఆడపిల్ల పుట్టితే అది వారికి 
అవమానకరముగా భావిస్తారు. 


గహస్త ఆశ్రమము (గృహస్తుని దశ) 


గృహస్త ఆశమము వివాహము అయిన వెంటనే 
మొదలవుతుంది. హిందూ ధర్మ పవ్శిత (గంధముల యొక్క 
ఆజ్ఞలను అనుసరించి భార్య మరియు భర్త ఇద్దరూ గృహస్తు 


77 


జీవితమును గడుపుతారు. హిందూ ధర్మము (ప్రకారము, వివాహ 
వ్యవస్థ ఒక పురుషుడు మరియు ఒక స్తీ మధ్య పవిత్రమైన దైవ 
సంబంధము (అనుబంధము "ఎచ్‌" పేజి సంఖ్యలు 229 నుండి 
233 వరకు చూడుము). ఈ సంబంధము వారిదరి జీవితాంతము 
వరకూ కొనసాగుతుంది (హిందూ ధర్మములో విడాకులు లేనే 
లేవు. సరైన వివాహ ముహూర్త సమయములో (ముహూర్త 
బలము), వివాహ మంతములు సరిగా ఉచ్చరిస్తే (మంత 
బలము), దంపతులుల చూపులు కలసినట్లయితే మరియు 
మనస్సులో పవిత్రమైన ఆలోచన ఉన్నట్లయితే (మనోబలము) 
వీటి [పప్రభావములతో దంపతుల మధ్య డేమ, అనురాగము, 
ఉదారభావము మరియు పరస్పర గౌరవము నిత్యమూ, 
జీవితాంతము కొనసాగుతుంది. (ప్రతిజ్ఞలు తీసుకొనే 
మంతములు వారి ఇద్దరి మూడు పురుషార్టములు (జీవిత 
అక్ష్యములు) (అనగా ధర్మము, అర్హము, కామము) నేరవేరుటకు 
భాగస్వాములు. నాలుగో పురుషార్థము అయిన మోక్షము పూర్తిగా 
వ్యక్తిగత బాధ్యత. వివాహ వేడుకలలో ఒకరి నొకరు అర్దము 
చేసుకొనుటకు, ఆ జంట జీవితకాల సంబంధము ఎర్పడుటకు 
మరియు వారి కుటుంబముల మధ్య అవగాహన ఎర్పడుటకు 
చేస్తారు. వివాహము ఒక పవితమైన దైవ సంబధిత వ్యవస్థ. 
కాలక్రమేనా ఈ వ్యవస్థకు, వరకట్నము' విధానాన్ని. పెట్టి ఒక 
భయంకర చీకటి వ్యాపార సంస్థగా మార్చి, లావాదేవీలు 
పడుతూ, వివాహబంధముగా మారి మలినపరచారు. [ప్రస్తుతము 
వివాహము ఒక పవిత్రమైన దైవ వ్యవస్థకు బదులుగా కోరిక, 
మోహము మరియు తీవమైన లైంగిక వాంఛగా మారి ఆ పవమిత 
సంబంధము యొక్క విలువ కోల్పోయింది. హిందూ ధర్మము 
(ప్రకారము భార్య, భర్తను పుణ్య కార్యములను చేయమని 
పోత)హిస్తూ, ఆ కార్యములకు సహకారము చేస్తునందుకుగాను, 


78 


ఆమె భర్త యొక్క పుణ్య ఫలములలో సగభాగము భార్యకు 
దక్కుతుంది. గృహస్తు తన రోజువారీ విధులు నిర్వహిస్తూ 
మరియు అతని చర్యలను పరమాత్మునికి అంకితము చేసిన, 
గృహస్తు జీవితము బంధము, బానిసత్వము కాదు (భాగవతము 4: 
30 : 19). గృహస్తు యొక్క ముఖ్యమైన మార్గదర్శకములు: 


ర 
౪9 


భార్యను అర్హాంగిని అంటారు. ఈ పదము ఆది 
దంపతులు పార్వతి పరమేశ్వరులకు పతీక. 
అదేవిధముగా భార్య, భర్త శరీరము యొక్క సగభాగము 
(బృహదారణ్యకోప నిషత్‌ ౩ లేదా 5 : 4 : 3). భార్య, భర్త 
యొక్క ఆధ్యాత్మిక జీవితములో సహ - ధర్మ - చారిణి 
అనగా భాగస్వామి. భార్య మరియు భర్త ఇద్దరూ వారి 
ఆధ్యాత్మిక అభివృధి కొజికు మరియు వారి జీవిత 
అంతిమ లక్ష్యమైన మోక్షము కొకు ఒకరికొకరు 
సహాయము చేసుకొనవలెను. 

నిత్య అగ్ని హోూతము (అగ్నికి హూమము అనే 
రోజువారీ కర్మ జరుపవలెను. అగ్ని స్వచుమైన 
పరమాత్మగా పరిగణింప బడుతుంది మరియు 
హూమములను సంబంధిత దేవలకు అందిస్తుంది. 
సత్యమును, విజ్ఞానమును పొందుటకు నిరంతరము 
వేదములు అధ్యయనము చేయుము. జీవనోపాధిని 
ధర్మముగా సంవాదించుము. 

అతిధులను గౌరవించి ఆతిధ్యము ఈయుము. 

పిల్లలను డేమతో మరియు ఆప్యాయతతో పెంచి వారికి 
ఉత్కృష్టమైన లక్షణములు నేర్చుము. 

పేదలకు దానము, (విశ్వాసముతో, విధేయతతో, పేమతో, 
భయముతో, సిగుతో, ఆనందముతో, నమతతో, దయతో, 


79 


పుష్కలముగా), ఇవ్వవలెను. 

అతనితో నివసిస్తున్న తలిదండ్రులు మరియు ఇతర 
బంధువులు యొక్క శద వహించవలెను. 

స్రీలకు గౌరవము, మర్యాద ఇచ్చి వారు సంతోషముగా 
ఉండేలా చూసుకొనవలెను. మనువు స్వాయంభువ 
మాటల (ప్రకారము, "ఏ కుటుంబములో (స్ర్తీలు బాధతో 
నివసిస్తూ ఉంటారో ఆ కుటుంబము తప్పక 
నశించిపోవును. ఏ కుటుంబములో (స్ర్తీలు సంతోషముగా 
ఉంటారో ఆ కుటుంబము సిరిసంపదలతో అందరూ 
సంతోషముగా ఉంటారు." 

భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి సంపూర్ణ విశ్వసనీయత 
ఉండవలెను. 

కుటుంబములో సంతోషకరమైన వాతావరణము 
సృషించుటకు భార్యాభర్తలిద్దరూ భాద్యత వహించవలెను. 
మనువు స్వయంభువ సందేశము (ప్రకారము "ఎ 
కుటుంబములో భర్త భార్యను, భార్య భార్తను సంతోష 
పరిచి ఆనందముగా ఉంటారో ఆ కుటుంబములో 
ఆనందము చిరకాలము ఉంటుంది. అటువంటి 
కుటుంబములో పిల్లలు  గ్రేమతో పెరుగుటకు 
ఆదర్శవంతమైన పర్యావరణము ఉంటుంది." 


గమనిక: వ్యక్తిగత ధర్మము, పరివారిక ధర్మము మరియు 
(ప్రవృత్తి మార్గము లోని అంశములు కూడా వర్తిస్తాయి. పేజి 
సంఖ్యలు 57 నుండి 61 వరకు, 198 మరియు 199 
చూడుము). 


80 


వనప్రస్త ఆశ్రమము (విరమణ దశ) 


హిందూ ధర్మ పవిత (గంధముల ప్రకారము వనపస్త 
ఆశ్రమము, 60 సంవత్సరముల వయసువచిన తరువాత 
(అప్పటికి వారి పిల్లలు పెరిగి, వివాహము అయి వారు వారి 
జీవితములో స్థిరపడి ఉంటారు), గృహస్తు భార్యతోసహా వనప్రస్త 
ఆశ్రమము ప్రారంభము చేయవలెను. వనపస్త ఆశమములో ఈ 
(ప్రపంచపు విషయములపై అనుబంధము నుండి నిర్లిప్తతము 
మరియు పరమాత్మునుతో అనుసంధానము కొజికు సాధన. ఇది 
తత్వజానము (సత్యమును అవగాహన - ఈ ప్రపంచము, 
అనుబంధములు మహామాయ యొక్క పరిణామములే) మరియు 
ఆత్మజ్ఞానము పొందుటకు అనుకూల వాతావరణము. వనప్రస్త 
ఆశమము సమయములో వారు కేవలము తమ భాతిక శరీరము 
ఉండుటకు కనీస ఆహార మరియు అవసరములతో సాధారణ 
జీవితమును సాగిస్తూ, ఆధ్యాత్మిక అభివృది మరియు అంతిమ 
అక్ష్యము అయిన మోక్షము పొందుటకు సాధన చేయవలెను. 
వారి పిల్లల, బంధువుల వ్యక్తిగత జీవితములలో జోక్యము 
మరియు పునరావృతము చేయకూడదు. వారు సలహాలు 
ఏమైనా అడిగినప్పుడు, అప్పుడు మాత్రమే మీ సలహాలు 
ఇయ్యవచ్చును. వారు మీ సలహాలను పాటించాలని 
భావించవద్దు. 


సన్నాశస ఆశ్రమము (సన్నాసి దశ) 

సన్నాాస ఆశ్రమము (సన్నాసి దశ) [పాపంచిక 
కార్యకలాపములను నుండి ఉపసంహరణము. (ప్రాపంచిక 
బంధముల నుండి విముక్తి మాగమును పాటిస్తూ, బహ్మ జ్ఞానము 


81 


కోసము జీవిత విధానములను అవలంభించుట. వారు 
కతృత$ః భావములను, కర్మఫలములు  విడిచిపెట్టుతారు 
(నారద పరివాజకోప నిషత్‌ 4:1 నుండి 14 వరకు; 5:1 నుండి 
15 వరకు; సన్నా$నోప నిషత్‌ 1:1,2,3;2 :1 నుండి 21 వరకు). 


ఉమ్మడి కుటుంబ వ్యవస్ట 


హిందువుల జీవిన విధానములో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 
ఒక ముఖ్యమైన అంశము. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా 
అరిషడ్‌ వరముల (కామము, (క్రోధము, లోభము, మోహము, 
మదము మరియు మాశ్చర్యము వలన కలిగే దుర్గుణములు, 
స్వార్గమును అదుపులో ఉంచుకునేందుకు గొప్ప అవకాశము. 
ఈ వ్యవస్త పరస్పర పేమ, గౌరవము, అవగాహన, త్యాగము, 
మానసిక శాంతి, సామరస్యము, ఆనందము మరియు ఏకత్వముల 
గొప్ప శక్తికి దారితీస్తుంది. కుటుంబములో పెద్దల ఆధ్వర్యములో 
అనుకూల వాతావరణము, పిల్లలు అభివృది మరియు 
సమతుల్య వ్యక్తిత్వముతో కలిసి పెరుగుటకు అవకాశము 
ఇస్తుంది. దురదృష్టవశాత్తు, ఇటీవల ధర్మ పరమైన మరియు 
ఆధ్యాత్మిక వైఖరి యొక్క క్షీణత మరియు పెన పేర్కొన్న అరిషడ్‌ 
వరముల ప్రభావములు ఎక్కువై, ఫలితముగా భాతిక విలువలు, 
పశిమ సంస్కృతి యొక్క [పప్రభావములకు ఆకర్షింపబడి, ఈ 
ఉమ్మడి కుటుంబము వ్యవస్థ కనిపించకుండా పోయింది. 
మరియు ఈ రోజుల్లో పిల్లలు తల్లితండ్రులను ఒక భారముగా 
భావించి, వారి తలిదం[డుల బాగోగులు పటించుకోవటములేదు 
(వారి స్వంత పిల్లల నుండి వారు ఇటువంటి అనుభవము 
పొందితే వారు ఎలా బాధపడతారో వారికి ఇప్పుడు అర్థము 
కాదు). ఇది హిందూ సామాజమునకు నిజముగా తలవంపు. 


82 


హిందువుల ఆహారము 


అన్ని జీవులకు ఆహారము ఒక ప్రధాన పాత పోషిస్తుంది 
(తైతెరీయోప నిషత్‌ 3౩ : ఐ. సంప్రదాయ హిందువుల 
కుటుంబములలో వేదములలో మరియు మనుస్మృతిలో 
సూచించిన ఆహారపు పద్దతులను అనుసరిస్తారు. విశ్వము 
మహామాయ నుండి ఉదృువించినది. కాబట్టి అన్ని మొక్కలు 
మరియు మొక్కల నుండి ఉత్పత్తి అయే అన్ని ఆహార 
పదార్గములలోనూ మహామాయ యొక్క మూడు గుణములు 
సూక్ష్మ రూపములో ఉన్నవి. ఆహారములో, శక్తి (1/3), పదార్హము 
(1/3) మరియు గుణములు (1/3) ఉన్నవి. ఆహారము తెన్న 
తరువాత జీర్ణమయి, ఆహారములోని శక్తి రక్త వ్యవస్థ లోనికి పోయి 
శరీరమునకు శకి మాంసము, ఎముకలుగా మారుతుంది. 
పదారము వ్యరముగా బయటకు పోవును. గుణములను 
మనస్సు పీల్చుకుంటుంది. కాబట్టి జీవుల మనస్సు, ఆలోచనలు 
మరియు చర్యల మనస్సు పీల్చుకున్న గుణముల శాతము మీద 
ఆధారపడి ఉంటుంది. "ఆహారము ఏదో మనస్సు అలాగే, 
మనస్సు ఏదో మనిషి అదో". [కింద పేర్కొన్న కొన్ని 
ఆహారపదార్గములలో ఏ గుణము అధిక శాతము ఉంటుందో 
పేర్కొనబడినది (భగవధీత 17 :7 నుండి 10 వరకు). 


ఈ సాత్విక (సమతుల్య) ఆహారము: తేజము, బుద్ది, 
ఆరోగ్యము మరియు ఆనందము పెంచును. ఆవు పాలు, 
వెన్న, నెయ్యి తాజా కూరగాయలు, తినేఆకులు, 
తాజాపండ్లు, రసములు, ధాన్యములు, పప్పులు, బాదము, 
జీడిపప్పు, ఎండుదాక్ష మొదలైనవి. 


83 


% రాజసిక (ఉద్వేగభరిత) ఆహారము: బాధ, విచారము 
మరియు అనారోగ్యము కలిగించును. చేదువి, పుల్లనివి, 
కారమువి, ఉప్పువి, వగరువి, పొడివి, క్రారమైనవి, ఎండినవి, 
గాఢమైనవి, అతివేడివి, అల్లము, మసాలా దినుసులు, 
చింతపండు, నిమ్మకాయ, ఉలిపాయ, వెల్లులీ, సుగంధ 
దవ్యములు, గుడ్లు, చేపలు, తెల్లని మాంసము 
మొదలైనవి. 

శ తామసిక (హింసాత్మక) ఆహారము: మగత, నిద 
మరియు హింస కలిగించును. సగము వండినవి, సగము 
పండినవి, ఎక్కువగా పండినవి, రుచిలేనివి, 
చెడిపోయినవి, కాలానుగుణముకాని పండ్లు మరియు 
కూరగాయలు, పులియబెటినవి, నిల్వఉన్న ఆహారము 
(ఆహార వండిన 1 %* గంటల తర్వాత నిల్వఉన్న దిగా, 
చెడిపోయినావిగా పరిగణించబడుతుంది), 
ఘనిభవించినవి, పకియచేసినవి, తగరములో 
నిల్వచేసినవి మరియు ఎరుపు మాంసము మొదలైనవి. 


ఆహారము తయారచేయుట కూడా ఒక ముఖ్యమైన పాతను 
పోషిస్తుంది. ఆహారము  తయారుచేస్తున్నప్పుడు క్రింది 
అంశములు దృష్టిలో ఉంచుకొనవలెను: 


శ ఆహారము తక్కువ మంటతో వండవలెను. సమయము 
తీసుకుంటుంది, అయితే నెమ్మదిగా ప్రక్రియ 
ఉండవలెను. ఓవెన్‌, మైక్రోవేవ్‌ వేడి మంచిది కాదు. 

% వంటచేసే, వడ్డించే వ్యక్తి యొక్క ఆలోచనలు, భావములు 
మరియు ప్రయోజనములు కూడా ఆహారములోనికి 
సూక్ష్మ రూపములో వెళ్ళి ఆహారము భుజించేవారి 


84 


మనస్సులోనికి వెడుతుంది. 

ఆహారము స్వయముగా వినియోగము కోసము ఎప్పుడూ 
తయారు చేసుకోకూడదు. ఆహారము తయారు 
చేసుకున్న తరువాత, మొదట దానిని పరమాత్మకు 
సమర్పణ చేయాలి. అప్పుడు ఆ ఆహారము పరమాత్మని 
(ప్రసాదముగా అవుతుంది. ఆ పప్రసాదములో కొంతభాగము 
అతిధులకు, పక్షులకు, జంతువులకు మరియు సూక్ష్మ 
జీవులకు (పర్యావరణ సమతుల్యనము కొజికు) పెట్టి 
తరువాత కుటుంబ సభ్యులకు (క్రమములో పిల్లలకు, 
తలిదం[డులకు, పెద్దలకు) పెట్టిన తరువాత మ్మాతమే 
కుటుంబ యజమాని తీసుకొనవలెను (భగవదీత ౩ : 13 
నుండి 15 వరకు; 4 : 31). ఉప్పును వ్యక్తిగత అవసరముల 
కొజకు (తర్వాత జోడించటమునకు) ఎప్పుడూ వేరుగా 
వడించకూడదు. 

ఆహారము ౪% కడుపు యొక్క సామర్ధ్యము వరకు మ్మాతమే 
తినవలెను, అప్పుడు 1/4 సామర్ధ్యము వరకు నీరును 
తాగవలెను. మిగిలిన 1/4 సామర్ధ్యము (గాలి మరియు 
సరైన జీర్ణక్రియ ప్రసరణకు) ఖాళీగా ఉండవలెను. 
ఆహారము శరీరము యొక్క జీవనోపాధి కోసము ఒక 
యజ్ఞముగా భావించవలెను (శరీరము లోపల 
పరమాత్ముడే, జీవాత్మగా నివసిస్తున్నారు, అదియే ఒక 
ఆలయము అనే ఒక పవితమైన భావముతో ఆ 
పరమాత్మునకు ఆహారము సమర్పించవలెను). ఈ 
యజ్ఞములో, నోరు యజ్ఞకుండము (పవిత సమర్పనకు 
స్థానము), కడుపులో ఆకలి అగ్ని (పవిత్రమైన అగ్ని), హవిస్‌ 
(కడుపు వెళ్ళే ఆహారము (బలి, అనగా పవిత్రమైన 
త్యాగము యొక్క పదార్గముగా భావించవలెను 


85 


(భగవధీత 9 : 27. ఆహారము కేవలమూ 
ఆనందించుటకు, ఆకలితోఉన్న కడుపు నింపుటకు 
మాతమే కాదు. 

శ ఆహారము నిలబడి తినరాదు. తినే సమయములో 
ఎప్పుడూ లేవకూడదు. ఆహారము తయారుచేసిన 
విధానమును మరియు దాని రుచి గురించి ఎప్పుడూ 
ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదు. తినే సమయములో 
ఎప్పుడూ కోపము తెచ్చుకోకూడదు. 


ఈ నియమములు పాటించినట్లయితే, మనస్సు 
పీల్సుకునే ఆహారములోని గుణములను పరిశుభపరిచి, దైవికమై 
ఆధ్యాాతితకు మరియు జ్ఞానోదయమునకు అర్హత కలిగించును. 


పంచ యజ్ఞములు (లేదా ఐదు బుణములు) 


ఈ సృష్టిలో అన్ని జీవులు పర్యావరణ వ్యవస్థకు చెందినవి. 
జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. పరమాత్ముడు 
ఈ సృష్టిలో శాశ్వతమైన నైతిక క్రమము కొనసాగేలా 
నిర్దేశించినారు. ప్రతి మానవునకు క్రింది వివరించిన ఐదు 
బుణములు ఉండును. ఈ బుణములను తీర్చకుండా ఏజీవి 
మోక్షము పొందలేవు (మను స్మృతి 3౩ : 118. ఈబుణములు, 
గృహస్త ఆశమము సమయములో ప్రవృత్తి మాగము పాటిస్తూ 
హిందూ మత పవ్శిత గ్రంధములలో ఉన్న నిత్య కర్మలు, 
యజ్ఞములు ద్వారా మాత్రమే తీరును (పేజి సంఖ్యలు 78, 79 
మరియు 201, 202 చూడుము. 


శ దేవ (పరమాత్మునికి) బుణము: పరమాత్ముడు 
ఈవిశ మును (ప్రతి జీవికి అవసరము అయిన ఆకాశము, 


86 


సూర్వుడు, చందుడు, వాయువు, అగ్ని, జలము మరియు 
భూమి మొదలైనవి) సృష్టించినారు. కాబట్టి ప్రతి జీవి 
పరమాత్మునకు బుణపడి ఉన్నాడు (భగవధీత 3 : 11, 12. 

శి బుషి (బుషులకు) బుణము: బుషఘలు మోక్షము 
పొందుటకు అవసరము అయిన జ్ఞానమును ఈ 
(ప్రపంచమునకు అందించినారు. కాబటి ప్రతి జీవి 
బుషులకు బుణపడి ఉన్నాడు. 

% పిత బుణము (పూరి్వకులకు బుణము): 
పూర్వీకులు (తలిదండులు) ప్రతి జీవిని ఉనికిలోనికి 
(పుట్టుటకు కారణము) తీసుకువచ్చారు. కాబటి (ప్రతి జీవి 
వారి పూర్వీకులకు బుణపడి ఉన్నాడు. 

భి మానవ (మానవజాతికి) బుణము: మానవుడు ఒంటరిగా 
జీవించలేడు. తన జీవితము యొక్క అవసరములకు 
ఇతర మానవుల మీద ఆధారపడి ఉండవలసి ఉంటుంది. 


కాబట్టి మానవజాతికి బుణము. 
% భూత (ఉప మానవులందరికీ) బుణము: ఇతర జీవులు 
పర్యావరణ వ్యవస్థ నిర్వహణకు మరియు 


సమతుల్యమునకు ఎంతో అవసరము ఉన్నది. కాబట్టి 
మానవులు ఉప మానవులందరికీ బుణము. 


సంస్కారములు 


హిందువుల జీవితములో ధర్మము మరియు ఆధ్యాత్మిక 
పురోగతి ప్రధాన అంశములు. హిందువులు క్రింది 
సంస్కారములు ప్రధానముగా జరుపుకుంటారు. 


శ గర్పాధానము: శోభనము. 


87 


ల 
౪ 


ఖీ 
ఖం 


ఖీ 
ళం 


ళీ 


4. 
ళా 


ఖీ 
భం 


ప్రున్సవనము: గర్భవతి యొక్క గర్భధారణము మొదటి 
సంకేతము. 

సీమంతము: తలి (గరృ్శము యొక్క 7వ నెలలో) 
వెంటుకల మధ్య పాపట తీయుట. 

జాత కర్మ: తలి తన స్రనములతో శిశువునకు మొదట 
పాలు ఇవ్వటము. 

నామ కరణము: శిశువునకు పేరు పెట్టుట (పుట్టిన 
తరువాత 11 వ రోజు. 

నిష్కుమనము: శిశువునకు మొట్టమొదట సూర్యుడును 
మరియు చం।దుడును చూపించుట. 

అన్న |ప్రాసనము: శిశువునకు మొట్టమొదట ఘన 
ఆహారము ఇచ్చుట. 

చూడ కరణము: శిశువునకు మొదటి జుట్టు కత్తిరింపు (శిఖ 
వదిలి). 

కర్త భేదము: చెవులు కుటించుట (7 లేదా 8 వ నాల). 
ఉపనయనము: ఉపనయనము (ఒడుగు) చేయుట 
(బాలలుకు మాత్రమే) 5 సంవత్సరములు తర్వాత. 
తరువాత [బహ్మచర్య ఆశమము [పారంభమవుతుంది. 
కేశాంతము: బహ్మచర్య  ఆశమము పూర్తిఅయిన 
తరువాత జుట్టు కత్తిరించి గిఖ వదిలి) మరియు 
గురుదక్షిణ ఇవ్వబడుతుంది. 

సమవర్తనము: కేశాంతము తర్వాత గురుకులము నుండి 
ఇంటికి తిరిగి వచ్చుట. 

వివాహము: వివాహము. 

వనప్రస్త ఆశమము: విరమణ దశ. 

సన్నా$స ఆశమము: సన్నాసి దశ. 

అంత్యేష్టి మరణము తరువాత అంతిమ కర్మలు. 


88 


హిందువుల ఆచారములు: హిందువులు [కింది 
ఆచారములను పాటిస్తారు; 


ర 
౪9 


ర 
౪ 
ర 
౪9 


శి 


శంకు సాపనము: నూతన గృహ నిర్మాణమునకు 
పారంభములో భూమిలో శంకువును స్థాపించుట. 

గృహ (ప్రవేశము: నూతన గృహములో ప్రవేశించుట. 
పుషపవతి: బాలికలకు యుక్తవయస్సు వచ్చుట 
(బాలికలకు మ్మాతమే). 

శాద్దము (పితృకర్మములు): శాద్దము అనగా శ్రద్దతో, 
భక్తితో కర్మ చేయుట. హిందువుల మరణము తరువాత 
వారి కుమారులు చేసే అంత్యక్రియలు చాలా ముఖ్యమైన 
క్రతువు. ఇందులో భాగాముగా దహనక్రియ (శ్శశానములో 
మృత దేహమును కాలుుట), తరువాత వెనువెంటనే 
మొదటి పదమూడు రోజుల కర్మలు, మాసికములు 
(చనిపోయిన మొదటి సంవత్సరములో నెలవారీ కర, 
సంవత్సరికములు (చనిపోయిన సంవత్సరము 
ఆఖరిలో మూడు రోజులు కర్మలు, తరువాత ప్రతీ 
సంవత్సరము (శశ్రాధము తప్పనిసరిగా చేయవలసిన విధి. 
హిందూ ధర్మ [గ్రంధములలో ఈ విధులను చాలా 
వివరముగా తెలియచేశారు. పితృదేవతలకు, 
ఈవిధముగా శ్రద్దతో మరియు (పేమతో ఈ క్రతువుల 
ద్యారా సేవించిన, వారి దీవెనలు మరియు 
ఆశీర్వచనములు వారి పిల్లలకు శేయస్సు మరియు దుష్ట 
శక్తుల నుండి రక్షణ కలిగిస్తాయి. వారికి పితృ (పూర్వికుల) 
బుణము (పేజి సంఖ్య 87 చూడుము నుండి 
విమోచనము కలుగుతుంది. కానీ ఈ మద్యకాలములులో 
చాలా మంది హిందువులు, వారి అశద మరియు 


89 


అజ్ఞానము వలన, ఈ ముఖ్యమైన విధి నిర్వర్తించుట లేదు. 
తల్లితండుల ఆస్తులు వారి హక్కుగా కొట్లాడైనా, కోర్టులకు 
వెళి అయినా తీసుకుంటారు కాని వారి స్వంత విధులు 
చేయరు. ఆధ్యాత్మిక దృష్టి కోల్పోయి, ఈ ఆచారములు 
మూఢ నమ్మకములని భ్రాంతితో, వారికి సమయము 
లేదని కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. 
ఇది చాల దురదృుష్టకరము. 


షోడశ - ఉపచారములు (పదహారు సేవలతో నిత్య పూజ) 


హిందువుల ఆచారములలో పరమాత్ముడను షోడశ 
ఉపచారములతో (పదహారు సేవలతో నిత్య పూజు ఆరాధన 
చేస్తారు. ఆరాధన ఆరంభించే ముందు (ఎ) స్నానము 
చేయవలెను; (బి) శుభముగా ఉతికిన దుస్తులను ధరించవలెను; 
(సి గణపతికి మొదట ప్రార్దన; (డి పరమాత్మని విగ్రహము 
లేదా ఫోటో సమీపములో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 
దీపము వెలిగించవలెను; (ఇ) ఆచమనము, పరమాత్మని 24 
నామములతో ధ్యానించవలెను (అప్‌ సంకల్పము 
చేయవలెను; (జి) విగహములో [ప్రాణ పతిష్ట చేయవలెను; (ఎహ్‌) 
ఆధ్యాత్మిక గురువును ధ్యానించవలను. తరువాత 
పరమాత్ముడను (ఎవరికి ఇష్టమైన నామ రూపములతో) సేవలు 
లేక పూజ [క్రింది పదహారు విధముల చేయవలెను. ఇవి భక్తుని 
మనస్సులోని'భావనలు: 


ఈ ఆవాహనము: పరమాత్ముని ఆహ్వానించుట. 
%* ఆసనము: పరమాత్మునకు కూర్చునేందుకు ఆసనము 
సమర్పించుట. 


90 


పాద్యము: పరమాతునకు పాదములు కడుగుకునేందుకు 
నీరును సమర్పించుట. 

అర్హ్యము: పరమాత్మునకు చేతులు కడుగుకునేందుకు 
నీరును సమర్పించుట. 

ఆచమనీయము: పరమాత్ముడు [త్రాగుటకు నీరును 
సమర్పించుట. 

స్నానము: పరమాత్ముని పంచాముతములతో (ఆవు 
పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తీన్‌, పంచదార) 
స్నానము చేయించుట. 

వ్యస్తము: పరమాత్మునకు కట్టుకునేందుకు పట్టు 
వస్త్రములు సమర్పించుట. 

యజ్ఞోపవీతము: పరమాత్మునకు యజ్ఞోపవీతమును 
సమర్పించుట. 

గంధము: పరమాత్సునకు గంధము సమర్పించుట. 
పుష్పము: పరమాత్ముని వివిధ పేర్లు మరియు 
సుగుణములతో జపిస్తూ పువ్వులతో పూజించుట. 
ధూపము: అగరవత్తులు వెలిగించి వాసనగల పొగను 
పరమాత్స్మునకు అర్పించుట. 

దీపము: ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించిన 
దీపమును పరమాత్మునకు అర్పించుట. 

నైవేద్యము: ఆహారము (పండ్లు లేదా వండిన 
పదార్ధములు) పరమాత్మునకు అర్పించుట. (మధ్య, 
మధ్యలో త్రాగుటకు నీరును అరించవలెను). 
తాంబూలము: పరమాత్ముునకు తాంబూలము 
(తమలపాకులు, వక్కలు) సమర్పించుట. 
నమస్కారము: పరమాత్మునికి నమస్కరిస్తూ ప్రదక్షిణము 
చేయుట. 


91 


ఢి ఉద్వాసననము; పూజానంతరము పరమాత్ముని 
స్వస్థానమునకు చేర్చుట. 


గమనిక: ఏ పదహారు దశల పరమాత్ముని పూజ తరువాత 
పరమాత్ముని ప్రసాదము (నైవేద్యము ఇచ్చినవి) మొదట 
ఇతరులకు పెట్టి తరువాత పరమాత్ముని బహుమతిగా 
ఆ (ప్రసాదమును తినవలెను. 


హిందువుల పండుగలు, ఉతువములు 


మన పూర్వీకులు అన్ని జీవుల అభివృధి, ఆరోగ్యము, 
(పకృతి, పర్యావరణము సంరక్షణ, సమాజిక ఐక్యత, వారి 
ఆనందము అందరితోనూ పంచుకునేందుకు మరియు 
ఆధ్యాత్మిక వికాసము కొజకు హిందువుల పండుగలలో, 
ఉతృవములలో ఈ అంశములను అంతరతముగా అమరి 
ఏర్పాటుచేసినవి. వివిధ (పాంతములు, భాషలు, 
సాంప్రదాయములవారు చిన్న, చిన్న మార్పులతో చాల 
ఉత్సాహముతో, ఆనందముతో పండుగలు, ఉత్సవములు 
జరుపుకుంటారు. వీటిలో మార్పులు ఉన్నా వాటి ముఖ్య 
లక్ష్యములు ఒక్కశే. కొన్ని ప్రాంతములలో కొన్ని పండుగల 
(ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలములో ఈ 
పండుగల, ఉత్సవముల లక్ష్యములు అర్థముకాక, తెలియక 
కొంతమంది జరుపుకొనుట లేదు, లేదా రజో, తమో గుణముల 
(ప్రభావములు ఎక్కువె భావావేశములతో, ఉగవాదములతో 
హింసాత్మకముగా మారి వికృత విధములలో జరుపుతూ వాటిలో 
ఉన్న లక్ష్యములకు వ్యతిరేకముగా చేస్తున్నారు. కొంతమంది 
హిందువులు పాశ్చాత్య దేశముల సంస్కృతికి ఆకర్షితులై, 


92 


హిందువులు పండుగలు మాని, వారి పండుగలు అత్యంత 
ఉత్సాహముతో జరుపుకుంటున్నారు. భారత దేశములో 
కొంతమంది చాందమానము మరికొంతమంది సౌరమానము 
అనుసరిస్తారు. అందుచే ఆ ఆ మానముల (క్యాతెండర్‌ 
మరియు సాధారణముగా ప్రపంచవ్యాప్రముగా అనుసరించే 
(గెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము హిందువుల పండుగలు, 
ఉత్సవములు జరుపుకునే రోజులలో అంతరము ఉండవచ్చు. 
హిందువుల పండుగలు, ఉత్సవములు చాల ఉన్నవి. ముఖ్యమైన 
కొన్ని హిందువుల పండుగల, ఉత్సవముల వివరములు 
[కిందృ్వవాయబడినవి; 


ఇ బోగి లేదా లోడి; బోగి లేదా లోడి పండుగ 13 
జనవరి జరుపుకుంటారు. వ్యవసాయము మరియు 
ఆరోగ్యము కొజకు ఆ సమయములో వర్షములు 
అవసరము. అందుకు ఆ రోజు వరముల కొజకు 
దేవేందుడను ప్రార్డిస్తూ బోగి లేదా లోడి మంటలు వేస్తారు. 
మకర సంక్రాంతి: మకర సం[క్రాంతి పండుగ 14 జనవరి 
జరుపుకుంటారు. ఆ రోజున సూర్యుడు మకర రాశిలోనికి 
(ప్రవేశిస్తాడు. ఆ రోజునుండి సూర్యుని కిరణములు 90 
డిగ్రీలతో మకర రేఖకు ఉత్తరమునకు ప్రయాణము 
మొదలవుతుంది. ఈ రోజునుండి ఉత్తరాయణము 
(ప్రారంభమవుతుంది. అనగా శీతాకాలము చివరి రోజులు 
మరియు వ్యవసాయము ఆరంభ సమయము. ఆ రోజున 
భూదేవిని ఆరాధిస్తారు. 
% మహాశివరాత్రి; మహాశివరాతి పండుగ ఫిబవరి లేదా 
మార్చిలో వస్తుంది. ఆ రోజు అర్దర్వ్శాతి మహేశ్వరుడు, 
పరమపిత (బహ్మ మరియు  విషుమూర్తిలకు 


OM 
భం 


93 


ల 
ఖం 


ల 
ఖం 


అగ్నిస్తూపముగా (లింగోదువము) వంటి నిర్గుణ, నిరాకార 
పరమాత్సుడు, (లింగము వంటి) మరియు సగుణ, సాకార 
పరమాత్ముడు (నీవని రూపము వంటి) కనిపించారు. ఆ 
రోజు పార్వతిదేవి మరియు శివుని కళ్యాణమహోత్సవము 
జరుపుతారు. 

హూలి: హోలి పండుగ ఫిబవరి లేదా మార్చిలో 
వస్తుంది. రాక్షసరాజు హిరన్యకసిపుడు, అందరూ అతనినే 
ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని స్వంత 
కుమారుడు విష్ణుభక్తుడైన (ప్రహరాదుడు విష్ణువును 
(హిరన్యకసిపుడు విష్ణువును ప్రధమ _ శత్రువుగా 
భావించేవాడు) ఎల్లప్పుడూ ఆరాధించేవాడు. కాబట్టి 
హిరన్యకసిపుడు, తన కుమారుడు పహరాదుడను హత్య 
చేయించాలని నిర్ణయించుకొని, తన సోదరి హూలికను 
(హూలికకు అగ్ని కాల్పలేదని వరము ఉంది) 
ప్రహరాదుడుతో సహా అగ్నిలో ప్రవేశించమని 
ఆజ్ఞాపించాడు. హోలిక కాలి బూడిద అవుతుంది కానీ 
పహరాదుడను అగ్నినుండి విష్ణుమూర్తి కాపాడుతారు. 
చెడు(హూలిక) మీద భక్తి మరియు మంచి (ప్రహరాదుడు) 
విజయము పొందుతుందని భావనతో హోలి పండుగ 
జరుపుకుంటారు. 

యుగాది లేదా ఉగాది: యుగాది లేదా ఉగాది పండుగ 
మార్చి లేదా ఏప్రిల్‌ లో వస్తుంది. యుగాది లేదా ఉగాది 
అనగా యుగము లేదా శకము యొక్క ఆరంభము. ఆ 
రోజున పరమాత్ముడు సృష్టిని (పారంభించిన రోజు. ఆ 
రోజున కొత్త సంవత్సరము, మొదటి నల మరియు మొదటి 
రోజు పారంభము. 


94 


ర 
౪9 


OM 
భం 


వసంత నవరాత్రి; వసంత నవరాత్రి పండుగ మార్చి 
లేదా ఏపిల్‌ లో వస్తుంది. వసంత మబుతువును 
(ముఖ్యమైన సౌర (సూర్యుని), మరియు వాతావరణము 
కూడలి. నీతాకాలము పోయి వేసవికాలము 
మొదలవుతుంది) ఆహ్వానిస్తూ వసంత నవరా।తి (తొమ్మిది 
ర్యాతులు) జరుపుతారు. నవరాతి, తొమ్మిది రాతుల 
పండుగ సమయములో, శక్తిదేవిని (పరమాత్ముని శక్తి 
విశ్వమునకు కారకమైన తలి రూపములో), దుష్ట శక్తుల 
నుండి రక్షణ, [పాపంచిక సంపద, [శ్రేయస్సు మరియు 
ఆధ్యాత్మిక జ్ఞానము కోసము తొమ్మిది రూపములలో భక్తితో 
ఆరాధిస్తారు. తొమ్మిది రాతుల అనంతరము 
పదవరోజున శ్రీరామ నవమి పండుగ మొదలవుతుంది. 
శ్రీరామ నవమి: శీరామ నవమి పండుగ ఏపిల్‌ లో 
వస్తుంది. ఆ రోజున మధ్యాహ్న సమయములో, విష్ణుమూర్తి 
మానవుని అవతారము ఎత్తి, శీరాముడుగా జన్మించిన రోజు. 
శీరాముడు మానవ రూపములో ధర్మమును పాటించి 
(ప్రజలందరికి ఆదర్శమూర్తిగా నిలిచాడు. శీరాముడే 
ధర్మము, ధర్మమే శీరాముడు. ఆరోజున రామునకు, 
సీతాదేవికి కళ్యాణమహోత్సవము జరుపుతారు. 
కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి: కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి 
పండుగ ఆగష్టు లేదా సెప్టెంబరులో వస్తుంది. ఆరోజున 
అర్గరాతి సమయములో, విష్ణుమూర్తి మానపి 
అవతారము ఎత్తి, శ్రీకృష్ణపరమాత్సునిగా జన్మించిన రోజు. 
విష్ణుమూర్తి, ఎత్తిన అన్ని అవతారములలో, 
కృష్ణావతారములో పరిపూర్ణ అంశములతో ఎత్తిన 


95 


ల 
ఖం 


అవతారము. అందుకు కృష్ణావతారము పరిపూర్ణ 
అవతారము అంటారు. ఆ రోజున అర్హర్మ్నాతి సమయములో 
శీకృష్టపరమాత్మను బాలుడు రూపములో ఉయ్యాలలో 
ఊపుతారు. 

గణేషి చతుర్తి: గణేష్‌ చతుర్థి పండుగ సెప్పెంబర్‌ లేదా 
అక్టోబరులో వస్తుంది. గణపతి (గణములకు అధిపతి) లేదా 
విఘ్నేశ్వరుడు (విఘ్నములను _తొలగించువాడు) 
జ్ఞానమునకు,  వివేకమునకు, అభ్యుదయమునకు, 
శ్రేయస్సుకు, అదృష్టమునకు ప్రతీక. ఆ రోజున గణపతి 
జన్మించిన రోజు. గణపతి ఉత)వములు 10 రోజులు 
అతెవైభవముగా జరుపుకుంటారు. 

శరద్‌ లేదా శావణ నవరాత్రి మరియు దసరా: శ్రావణ 
నవర్శాతి మరియు దసరా పండుగ అక్టోబరు లేదా 
నవంబరులో వస్తుంది. శరద్‌ లేదా శావణ బుతువు 
(ముఖ్యమైన సౌర (సూర్యుని), మరియు వాతావరణము 
కూడలి. వర్షాకాలము పోయి ఫీతాకాలము 
మొదలవుతుంది) శ్రావణ నవరా।తిగా (తొమ్మిది ర్యాతులు) 
జరుపుతారు. నవరా(తి, తొమ్మిది రాతుల పండుగ 
సమయములో, శక్తిదేవిని (పరమాత్ముని శక్తి విశ్వమునకు 
కారకమైన తల్లీ రూపములో), దుర్గాదేవిని (మహిష అనే 
రాక్షసరాజును సంహరించినది) దుష్ట కుల నుండి రక్షణ, 
పాపంచిక సంపద, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక 
జ్ఞానము కోసము, తొమ్మిది రూపములో భక్తితో ఆరాధిస్తారు. 
తొమ్మిది రాతుల అనంతరము పదవరోజున దస్‌ - హర 
(అనగా పది - ఐదు జ్ఞానేందియములు + ఐదు 
కర్మేందియములను నియంతించుట) దసరా లేదా 
విజయ దశమి పండుగ అటివైభవముగా జరుపుకుంటారు. 


96 


శ దీపావళి: దీపావళి పండుగ అక్టోబరు లేదా 


నవంబరులో వస్తుంది. దీపావళి అనగా దీపముల వరుస. 
శీరాముడు, రాక్షసరాజు రావణుడను చంపిన తరువాత, 
సీతాదేవి మరియు వానర సైన్యముతో కలిసి 
అయోధ్యకు తిరిగి వచిన రోజుగా పరిగణిస్తారు. ఈ 
పండుగ చెడుపై, మంచి యొక్క విజయమును 
సూచిస్తుంది. దీపములు చీకటిని వెదజలి, వెలుగును 
(ప్రసాదిస్తాయి. ఆ వెలుగులో మనము అన్నింటినీ 
స్పష్టముగా చూసి వాటిని తెలుసుకోగలము. దీపము 
జ్ఞానమునకు సంకేతము. అలాగే జ్ఞానము, అజ్ఞానమును 
పోగొట్టి, అన్నింటినీ స్పష్టముగా అరము చేసుకోగల శక్తిని 
ఇస్తుంది. జ్ఞానముతో అన్ని అవరోధములను దాటి 
ఆత్మజ్ఞానమును పాంది (నేను' ను - ఆత్మానుభవము 
పొంది) అనంతమైన, శాశ్వతమైన, ద్‌వ 
పరమానందము పొందుతారు. ఇది దీపావళి పండుగలోని 
అంతరార్థము. 


97 


వేదములు 


“వేదము” అనగా బబహ్మజ్ఞానము. వేదముల శాశ్వతమైన 
దైవ జ్ఞానమును, సత్యములను పరమాత్ముడు తనలో ఉంచుకొని, 
ఆయనచే రక్షించబడుతున్నవి. సృష్టి సమయములో 
పరమాత్ముడు, ఈ శాశ్వతమైన దైవ జ్ఞానమును, సత్యములను 
పరమపిత (బహ్మకు వెల్లడిచేసినారు (భగవధీత 3 : 15; 17 : 23). 
వేదములలో ఉన్న జ్ఞానముతో, పరమపిత |బహ్మ, ఏమియులేని 
స్పితినుండి, ఈ (బహ్మాండమును సృష్టించినారు. వేదములు 
'అపౌరషేయ' (మానవులచే వెల్లడింపబడినవి కావు), 'శబ్దాది్మక' 
(శబముల ఆధారముగా ఉన్నవి. అనగా పుస్తకములలో 
వాయబడినవి లేక చదివేవి కావు), 'అలౌకిక' (మానవుల 
మేధస్సు, మనస్సు మరియు భావములకు అతీతము) మరియు 
'ప్రమాణ' (అధీకృతమైన జ్ఞానము). వేదములు 'శుతులు' 
నోటినుండి శబ్బ్దములతో ఉచారింపబడేవి. ఈ [బహ్మాండము 
యొక్క సృష్టి సమయములో పరమపిత |బహ్మ, వేదములను 
బుషులకు వెల్లడించినారు (భాగవతము 3 : 12 : 37). 
ఎప్పటికపుడు ఆ బుషలు ఈ భూమిమీద (ప్రజలకు 
వేదములను వెల్లడించినారు. వేదములలో 7 కోట్ల శ్లోకములు 
కలవు, కానీ ప్రస్తుతము సుమారు 20,379 శ్లోకములు మాత్రమే 
అందుబాటులో ఉన్నవి. కీ. పూ. 3102 ముందు భగవాన్‌ వేద 
వ్యాసుడు వేదములను విభజించి పునరుత్పత్తి చేసినారు. అవి 
(ఎ) బుగ్వేదము (21 శాఖలు), శు యజుర్వేదము (109 శాఖలు), 
(సి) సామవేదము (1,000 శాఖలు), మరియు అధర్వణ వేదము 
(50 శాఖలు) (భాగవతము 1:4: 20). వేదములు మొత్తము 1,180 
శాఖలలో ఉన్నవి. నాలుగు వేదములు యొక్క ప్రాధమిక 
అక్ష్యము జీవులకు పరమాత్మని తత్వమును తెలియచేయుట 


98 


(భగవటీత 15 : 15). వేదములలో ఉన్న శాశ్వతమైన దైవ 
జ్ఞానము, సత్యములు జీవులకు దైవానుభూతి పొందే అవకాశము 
ఇస్తుంది. 'సత్యము ఏవ జయతే' సత్యము మా।తమే జయిస్తుంది 
(ముండకోప నిషత్‌ 3: 1: 6. ఇది భరతదేశము యొక్క ఆదర్శము. 
దీనిని భారత జాతీయ ముదపెన చెక్కబడి ఉన్నది. వేదము 
నాలుగు విభాగములుగా ఉన్నవి. అవి: 


ర 
౪ 


మంతములు లేదా సంహితములు: ఇవి శ్లోకములు, 
(పార్తనలు, దీవెనలు, దైవము కోసము సమరిణ 
సూతములు మరియు శ్లోకములు యొక్క ఉచ్చారణలు. 
ఇవి దేవతలను కీర్తించి చేసే యజ్ఞములు, యాగములు 
మరియు వేద ఆచారములు. అన్ని వేద శ్లోకములు వ్యక్తిని 
పరమాత్మునిపట స్పూర్తి కలిగిస్తాయి. 

(బాహ్మణములు: ప్రతి వేదము యొక్క (బాహ్మణము 
విభాగము వివరణాత్మక భాగము. యజ్ఞములు, యాగములు 
చేసే పద్దతులు, ఆచారములు, ఆదేశములు, అర్థములు, 
నేపథ్యములు, వ్యాఖ్యలు మరియు పరమాత్మని వివిధ 
రూపములు అయిన దేవతలకు చేసే యజ్హిముల, 
యాగముల వివరములు ఉన్నవి. (బ్రాహణముల 
విభాగములో 1,180 శాఖలు ఉన్నవి. వాటిలో ప్రస్తుతము 
కొన్ని శాఖలు మాతమే అందుబాటులో ఉన్నవి 
(ఐతరేయ, తైత్తిరీయ, కౌషీతకీ మొదలైనవి). 
ఆరణ్యకములు: ఆరణ్యకములు విభాగములో 
పరమాత్ముడను, వేదముల సారంశము ఐన పరమార్దిక 
సత్యములను వివరిస్తాయి. ఈ విభాగము ఉపాసకులకు 
(భకులకు) సాధనకు ఉపయోగకరమైనది. ఆరణ్యకములు 


99 


యొక్క 1,180 శాఖలలో కొన్ని పూర్తి శాఖలు మా(తమే 
ఇప్పుడు అందుబాటులో ఉన్నవి. 

ఉపనిషత్తులు:  మంతములు లేదా సంహితములు 
చివర ఆధ్యాత్మిక వివరణలు (సారాంశము) 
ఉపనిషత్తులలో ఉన్నవి. అందుకే ఉపనిషత్తులను 
వేదాంతములు అనికూడా అంటారు. ఉపనిషత్తులలో 
అలాకిక (పరమాత్ముని) మరియు లౌకిక (ప్రాపంచిక) 
ఆధ్యాత్మిక సత్యములు మరియు మోక్షము పొందుటకు 
మాగములు వివరముగా చెప్పబడినవి. వేదముల 1,180 
శాఖలకు సంబంధించిన 1,180 ఉపనిషత్తులలో 
(ప్రస్తుతము 108 ఉపనిషత్తులు మాత్రమే అందుబాటులో 
ఉన్నవి. 


(యైన వివరించిన నాలుగు విభాగములు కలిపి వేదములు 
అంటారు) 


ర 
౪9 


ర 
౪ 


పురుషారములు 


పురుషార్థములు (మానవుల లక్ష$ములు లేక అనుసరించ 


వలసినవి). వేదములలో ఉన్న అత్యధిక దైవ సత్యములు 
జీవాత్మకు, పరమాత్ముడను పొందుటకు, సహకరించును. 
పురుషార్థములు కింది వివరించబడినవి (భాగవతము 1:9: 26 
నుండి 28 వరకు): 


ధర్మము: ధర్మమును (నైతిక విధులు, స్వీయ 
నియంతణ మరియు త్యాగము) పాటించుట. 

అరము (ధనము): కేవలము [ప్రాధమిక అవసరములు 
కోసము ధర్మ మాగముల ద్వారా ప్రాపంచిక సంపద లేదా 


100 


ఆస్తులు సంపాదించుట. 

% కామము (కోరిక): ధర్మ మాధముల ద్వారా ఇంద్రియముల 
కోరికలను సంతృప్తి పరచుట. 

% మోక్షము: బీవాత్మ యొక్క అంతిమ లక్ష్యము అయిన 
మోక్షము పరమాత్ముని కృపతో పరిపూర్ణత పొందుట. 


బుగ్వేదము 


బుగ్వేదము అనగా ఆరాధన. ఇవి దైవ శ్లోకములు. 
బుగ్వేదము యొక్క ప్రధాన దైవము పరమపిత (బహ. గోతము 
ఆ[తేయ. ఛందస్సు గాయి. ఇది ఐదు విభాగములుగా ఉన్నది 
(ఎ) అశ్వలయని, (బి) సంఖ్యని, (సి) శాకల, (డి) పౌశల మరియు 
(ఇ) మాండుకేయ. దీనిలో ఇం[దుడు, వాయువు, అగ్ని, వరుణుడు 
మొదలగు దేవతల సుగుణములను వర్ణిస్తూ మరియు వారిని 
ప్రశంసిస్తూ గానములు కలిపి 10.600 శ్లోకములు (10 
మండలములలో (విభాగములు) ఉన్నవి. ఒక శ్లోకము మూడు 
భాగములుగా ఉంటుంది. మొదటి భాగము ప్రబోధము, రెండవ 
భాగము ప్రార్గన రూపములో దేవత యొక్క ప్రశంసలు మరియు 
మూడవ భాగము ప్రతేక అభ్యర్దన ఉంటుంది. రిషి మైల, భగవాన్‌ 
వేద వ్యాసుని శిష్యుడు, బుగ్వేదమును అభ్యసించినారు. 
బుగ్వేదములో [బ్రాహ్మణము లేదా వైదికము గురించి 
వివరించినారు. దీనిలో సూర్యుడు (సూర్య), చం[దుడు (నోము, 
ఇం[దుడు, వాయువు, అగ్ని, వరుణడు (నీరు), మరియు భూదేవిని 
మొదలైన పకృతి యొక్క అన్ని శకులు శేయస్సు కొకు 
యజ్ఞములు, యాగములు ఉన్నవి. బుగ్వేదములో అత్యంత 
ముఖ్యమైన అంశము విశ్వము యొక్క అంతిమ వాస్తవికత, 
స్వరాత్మక నిర్మాణము మరియు వాటి క్రమము. ఇదియే 


101 


కాలక్రమేనా ధర్మము లేదా సనాతన ధర్మము అయినది. 
యజ్ఞములో, యాగములో వేసిన హవిస్సును అగ్నిదేవుని ద్వారా 
దేవతలకు చేరి, దానితో వారు సంతుష్టి పొంది, శక్తి పుంజుకొని, 
వారు (పజలను దీవిస్తూ, వారి వారి శకుల ద్వారా పజలకు 
శుభములు చేకూరెెదరు. బుగ్వేదములో అతి ముఖ్యమైన 
యజ్ఞములు రుదయజ్ఞము మరియు నోమయజ్ఞము. సోమరసము 
ఒక మూలిక నుండి తయారు చేయబడుతుంది. 


యజుర్వేదము 


యజుర్వేదము (ప్రార్థనా ప్రకరణము. యజుర్వేదము 
(ప్రధాన దైవము శివుడు (రుదుడు). గ్మోతము భరద్వాజ. ఛందస్సు 
(తిష్టుప్‌. యజార్వేదములో ఆచారములు మరియు యజ్న 
సూత్రములు ఉన్నవి. దీనిలో 1975 శ్లోకములు (40 
అధ్యాయములలో) ఉన్నవి. రిషి వైసంపాయన, భగవాన్‌ వేద 
వ్యాసుని శిష్యుడు, యజార్వేదమును అభ్యసించినారు. 
యజార్వేదములో రెండు విభాగములు ఉన్నవి (ఎ) శుక్ల 
యజుర్వేదము (బి కృష్ణ యజుర్వేదము. యజుర్వేదము 
మానవులకు కర్మయోగముపైన ఆసక్తిని _పేరేపించును. 
అందుచే యజుర్వేదమును కర్శవేదముగా సూచిస్తారు. 
యజార్వేదములోని మంతము, "దేవోవః సవిత ప్రప్రయతు 
శేష్టమయ కర్మ్శనే" (విశ్వ సృష్టికర్త! (శేష్టమైన పనులు 
నిర్వహించుటకు మాకు స్పూర్తిని ఇముు. 


సామవేదము 


సామవేదము అనగా వేదమును స్వర, రాగములతో 
(శావ్యముగా గానము చేయుట. దీనిలో నినాదముల, శ్రావ్య 


102 


గీతముల జ్ఞానము ఉన్నది. సామవేదము ప్రధాన దైవము 
విష్ణుమూర్తి. గోతము కశ్యప. ఛందస్సు జగతి. రిషి జైమిని, భగవాన్‌ 
వేద వ్యాసుని శిష్యుడు, సామవేదమును అభ్యసించినారు. 
భారతీయ శాస్త్రీయ సంగీతము సామవేదము నుండి 
ఉదృవించినది. దీనిలో 1,875 శ్లోకములు (21 అధ్యాయములలో 
ఉన్నవి. ఈ వేదము కూడా బుగ్వేదమును ఆధారితముగా 
ఉన్నది. సామవేదము యొక్క భాగములను నోమయజ్ఞము 
సమయములో బుషులు పాడుతారు. ఇందుడు, సోమ 
(చం[దుడు), వాయువు, అగ్ని, వరుణుడు, మరియు భూదేవి 
దేవతలను ఈ వేదముతో ఆవాహన చేస్తారు. ఛాందోగ్యోప నిషత్‌, 
సామవేదము యొక్క అనుబంధ గంధము. 


అధర్వణ వేదము 


అధర్వణ వేదములో పాండిత్యము మరియు పద్దతులు 
ఉన్నవి. దీనిలో చాలా సూతములు ఉన్నవి. అధర్వణ వేదము 
(ప్రధాన దైవము ఇం(దుడు. గోత్రము వైజ్ఞాన. ఛందస్సు (తిష్టుప్‌. 
దీనిలో 5,977 శోకములు (20 అధ్యాయములలో) ఉన్నవి. రిషి 
సుమంతు, భగవాన్‌ వేద వ్యాసుని శిష్యుడు, అధర్వణ వేదమును 
అభ్యసించినారు. దీనిని (బహ్మవేదము అని కూడా పిలుస్తారు. 
దీనిలోని మంటతోచ్చారణలో పలికే మాటలు వివిధ యజ్ఞములలో, 
యాగములలో (బ్రాహ్మణులు ఉపయోగిస్తారు. మూలికలు 
మరియు నీరు యొక్క వ్యాధినిరోధక శకులను, సంస్కృత 
అక్షరముల ప్రాముఖ్యత మరియు వాటిలోని శక్తి పాప కర్మల 
ఫలితములు వాటికి |ప్రాయశితములు, ఆచారదోషముల 
నివారణములు మొదలైన వివరముల గురించి ఉన్నవి. 


103 


మహా వాక$ములు 


వేదములలో ముఖ్యమైన సందేశము ప్రతీదానిలో మరియు 
పతీజీవిలో దైవత్వము (బహ్మము) ఉన్నది. అవి పూర్తిగా 
పరిణామము చెంది పరిపక్వము అయితే అవియే |బహ్మము 
అవుతాయి. [బ్రహ్మము అన్నిటిలోనూ సమానముగా వ్యాపించి 
ఉన్నారు. రాళ్ళు, చెట్టు, జంతువులు, మానవులు మరియు 
దేవతలు (బహ్మము యొక్క అభివ్యక్తి వివిధ దశలలో ఉన్నవి. 
జీవాత్మ యొక్క సత్యము బహ్మము. వేదములలోని మహా 
వాక్యములు ఈ సత్యమును [కింద విధముగా ప్రకటించాయి: 


% అహం బహ్మాస్మి (యజుర్వేదము - బృహదారణ$కోప 
నిషత్‌ 1 లేదా3:4: 10) 

"అహం (బహ్మాస్మి' అనగా "నేను [బబహ్మము'. 'నేను' 
అనగా 'ఆత్మ' (శరీరము కాదు) (బహ్మము యొక్క 
అంశము లేదా పరావర్తనము అనే భావన దృఢముగా 
విశ్వసిస్తే ఆత్మ మరియు బహ్మము ఏకత్వమును 
అనుభవించవచుును. మహామాయ యొక్క అజ్ఞానము 
కారణముగా 'నేను ఈ శరీరము', 'ఈ శరీరము నాది? 
"ఈ గృహము నాది”? 'నేను చేస్తున్నాను' అనే భావన 
మనస్సులో దృఢముగా నాటుకు పోయినది. జ్ఞానము ఈ 
అజ్ఞానమును తొలగించి 'నేను బహ్మము', ''బహ్మమే నేను? 
'ఈ విశ్వము అంతా [బహ్మమే' అనే భావన ఏర్పుడుతుంది. 


శ (ప్రజ్ఞానం (బబహ్మ (బుగ్వేదము - ఐతరేయోప నిషత్‌ 3 
:1:3) 
'ప్రజానం బహ్మ' అనగా 'జ్ఞానము (బహ్ము'. 


104 


ర 
ళం 


బహ్మ జ్ఞానము (మేధస్సు, తెలివి, బుద్ది) ఈ విశ్వముగా 
మారినది. జ్ఞానము అంతిమ వాస్తవమునకు ఆధారము. 
మహామాయ (అజ్ఞానము) ఈ జ్ఞానమును ఆవరించి 
కప్పబడి ఉన్నది. జ్ఞానము అనే అగ్నిలో అజ్ఞానము 
దహనము అవుతుంది. అప్పుడు ఆత్మయే |బహ్మము అని 
గుర్తిస్తారు. 


తత్వమసి (సామవేదము - ఛాందోగ్యోప నిషత్‌ 6:8: 
7) 

'తత్వమసి' అనగా 'అది నేను'. అది అనగా 
(బహ్మము. [బహ్మము నేను (ఆత్ర). బహ్మము ఏది అయి 
ఉన్నదో అది నేను. నేను ఏది అయి ఉన్నదో అదియే 
(బహ్మము. [బహ్మము ఒక్కక్రే సత్యము. ప్రపంచములోని 
సూక్ష్మ సారాంశము ఆత్మ (నేను. ఆత్మ, మహామాయ 
యొక్క బానిసత్వము క్రిందఉన్న, (జీవాత్ర) మహామాయ 
యొక్క అజ్ఞానముతో కప్పబడి ఈ సత్యమును అవగాహన 
చేసుకోలేక నేను శరీరమును అనే భావనతో వ్యవహరిస్తూ 
ఉంటుంది. మహామాయ యొక్క అజ్ఞానము, జ్ఞానముచే 
తొలగబడిన వెనువెంటనే ఆత్మ ఈ సత్యమును [గ్రహించ 
గలదు. 


అయ మాత్మా బహ్మ (అథర్వణ వేదము - 
మాండూకోోప నిషత్‌ - 2) 

“అయ మాత్మా (బహ్మ' అనగా 'నా ఆత్మ (బహ్మ'. 
ఆత్మ యొక్క సూక్ష్మ సారాంశము సత్యము. జీవాత్మ, 
మహామాయ యొక్క అజ్ఞానముతో మోసగింపబడి ఆత్మ, 


105 


బహ్మము కంకు వేరుకాదు అనే భావన మర్చిపోయింది. 
జీవాత్మ తన స్వభావమైన జ్ఞానముతో తన నిజస్వరూపము 
బ్రహ్మము అని గుర్తిస్తే ఆత్మ (బహ్మముతో 
విలీనమైపోవును. 


గమనిక: అత్మ, బహ్మము యొక్క శాశ్వతమైన అంశము 
లేదా (బహ్మమే. పరమాత్మ, ఆత్మ లోపల నివసిస్తున్నారు. 
ఆత్మకు, పరమాత్మ యొక్క చిత్మక్తికి అనుసంధానింపబడి 
ఉన్న జీవశక్తి జీవాత్మ శరీరములో ప్రవేశించిన 
వేనువెంటనే ఆ శరీరమును శ్రియాశీలపరుస్తుంది. 
అజ్ఞానముతో ఆశక్తి శరీరము యొక్క శక్తి అని భావిస్తారు. 
ఆశక్తి కేవలము (బహ్మముదే. ఆత్మ, బహ్మము ఒక్కకే. ఈ 
విశ్వమంతా [బహ్మమే. బహ్మము తప్ప వేరొకటి లేదు. 


వేదాంగములు (ముండకోప నిషత్‌ 1:1:5; భాగవతము 3:3 


వేదాంగములు అనగా వేదముల అవయవములు. 


వేదాంగములు, వేదములను అర్దము చేసుకునేందుకు 
సాంకేతికపరమైన అనుబంధ విజ్ఞానము. ఆరు వేదాంగములు 
ఉన్నవి. వాటి వివరములు: 


ఢి శిక్ష (ధ్వనిశా[స్తము): ఉదాంరణకు అనుగుణముగా స్వర, 


శబ్దముల శా(స్తము. 


ఢి వాశకరణము: సంస్కృతభాష యొక్క నియమములు, 


రూపభేదములు మరియు పదములమథ్య సంబంధిత 
శాస్త్రము. 


106 


ఛందస్సు: పద్యలక్షణములు, అధ్యయనము, లయలు 
యొక్క శాస్త్రము. 26 ఛందస్సులు ఉన్నవి. 

నిరుక్తము: వేద పదముల, శబ్ద లక్షణము అర్గము 
వివరించు శా|స్తము. 

జ్యోతిషము (ఖగోళ శాస్త్రము): ఖగోళముల యొక్క 
శాస్త్రము. 

కల్పము (సూత్రములు): ఆచారములు, శిషాచారములు, 
యజ్ఞములు మరియు యాగములు యొక్క సూతములు. 


ఉప వేదములు (భాగవతము 3 : 12 : 38) 


ఉప వేదములు అనుబంధ విజ్ఞానము. నాలుగు ఉప 


వేదములు సాంకేతిక అంశములను వివరిస్తాయి. 


ర 
౪9 


ఆయుర్వేదము (జాషధ జ్ఞానము): ఇది బషధముల 
మరియు వైద్య శాస్త్రము. బుగ్వేదము సంబంధము కలిగి 
ఉన్నది. 

ధనుర్వేదము (విలువిద్యా జ్ఞానము): విలువిద్య 
మరియు యుద్దము యొక్క శాస్త్రము. ఇది యజుర్వేదము 
సంబంధము కలిగి ఉన్నది. 

గాంధర్వ వేదము (సంగీత జ్ఞానము): ఇది శాస్త్రీయ 
సంగీత శా।|స్తము. ఇది సామవేదము సంబంధము కలిగి 
ఉన్నది. 

స్థాపత్య వేదము (వాస్తు జ్ఞానము): భవన నిర్మాణ కళ 
మరియు వాస్తు శాస్త్రము. ఇది అధర్వణ వేదము 
సంబంధము కలిగి ఉన్నది. 


107 


ఉపనిషత్తులు 


“ఉప నిషత్‌” అనగా సమీపముగా [క్రింద భక్తి శద్దలతో 
రూర్చునట. 'ఉప' అనగా పరమాత్మునికి (గురువు) సమీపముగా, 
'నిషత్‌' అనగా క్రింద భక్తి శద్దలతో కూర్చునట. ఉప నిషత్‌ శబ్ద 
(ప్రమాణము అయినందున గురువు శిష్యునకు బోధించే 
సమయములో, శిష్యుడు గురువు సమీపములో క్రింద భక్తి శదలతో 
కూర్చొనవలెను. మంతములు లేదా సంహితములు చివర 
ఆధ్యాత్మిక వివరణలు (సారాంశము) ఉపనిషత్తులలో ఉన్నవి. 
అందుకే ఉపనిషత్తులను వేదాంతములు అనికూడా అంటారు. 
ఉపనిషత్తులలో, వేదములలో ఉన్న పరమార్షిక, ఆధ్యాత్మిక 
అంతిమ సత్యములు, సంభాషణ పద్దతిలో చెప్పబడి ఉన్నవి. 
అందుచే ఉపనిషత్తులను జ్ఞాన కందము (వేదముల వాస్తవమైన 
జ్ఞానమునకు మూలము) అని పిలుస్తారు. జీవాత్మ ఆదినుండి 
మహామాయ యొక్క బానిసత్వములో ఉన్నది. అవిద్య 
(అజ్ఞానము) (ప్రభావము వలన, ప్రతిజీవీ (ప్రాపంచిక 
ఆకర్షణలకులోనై వాటిలోని ఆనందములను (ఇవి తాత్కాలికము, 
పరిమితము) అనుభవించాలని కోరుకుంటారు. వారి స్వాభావిక 
బలహీనతతో  ఎండమావివంటి తాత్కాలిక సంతోషము, 
సంపదలు, పేరు మరియు కీర్తి కొజుకు వారి జీవితమంతా కర్మలు 
చేస్తూ, ఆ కర్మల ఫలితములు అనభవించుట కొజుకు అంతమైన 
జన్మలు ఎత్తుతూ, సంసార చక్రములో (జన్మ మృత్యు, 
పునఃజన్మలు) నిరంతరమూ తిరుగుతూ ఉంటారు. కానీ వారి 
కోరికలకు అంతము ఉండదు. ఉపనిషత్తులు, జీవాత్మ 
మహామాయ యొక్క బానిసత్వము నుండి విముక్తిపొంది, 
అనంతమైన శాశ్వతమైన దైవ పరమానందము పాందే 
మాగములు వివరిస్తాయి (తైత్తిరీయోప నిషత్‌ 2 : 7. వేదముల 


108 


1180 శాఖలకు సంబంధించిన 1,180 ఉపనిషత్తులలో 
ప్రస్తుతము 108 ఉపనిషతులు అందుబాటులో ఉన్నవి 
(ముక్తికోపనిషత్‌ 1 : 3, 6 నుండి 8 వరకు). ఈ 108 ఉపనిషత్తులు 
తత జ్ఞానము కలిగి ఉన్నవి. ఈ ఉపనిషత్తులు 
బుక్వేదీయములు - 10, శుక యజుర్వేదీయములు - 19, కృష్ణ 
యజుర్వేదీయములు - 32, సామ వేదీయములు - 16, అధర్వణ 
వేదీయములు - ౩1 ఉన్నవి (మొత్తము 108). మరియు ఈ 108 
ఉపనిషత్తులను ముఖ్య ఉపనిషత్తులు - 10, సన్నాాసమును 
(ప్రధానముగా బోధించిన ఉపనిషత్తులు - 17, యోగవిద్యలను 
పధానముగా బోధించిన ఉపనిషత్తులు - 20, వేదాంత 
విజ్ఞానమును ప్రధానముగా బోధించిన ఉపనిషత్తులు - 24, వైష్ణవ 
సిద్ధాంతమును ప్రధానముగా బోధించిన ఉపనిషత్తులు - 14, శైవ 
సిద్దాంతమును ప్రధానముగా బోధించిన ఉపనిషత్తులు - 15, శక్తి 
(దేవీ) సిద్ధాంతమును ప్రధానముగా బోధించిన ఉపనిషత్తులు - 8 
(మొత్తము 108) విభజించిరి. వాటిలో, 10 + 2 (12) ఉపనిషత్తులు 
(ప్రధాన ఉపనిషత్తులు అని పిలుస్తారు. అవి: (ఎ) ఈశావాస్యోప 
నిషత్‌, (బి) కేనోప నిషత్‌, (సి) కరోప నిషత్‌, (డి) ప్రశ్నోప నిషత్‌, 
(ఇ) ముండకోప నిషత్‌, (ఎఫ్‌ మాండూక్యోప నిషత్‌, (జి) 
తెత్తిరీయాప నిషత్‌, (గూచ్‌) ఐతరేయోప నిషత్‌, (జె) ఛాందోగ్యోప 
నిషత్‌, (కె బృహదారణ్యకోప నిషత్‌, (ఎల్‌) శ్వేతాశ్వతరోప నిషత్‌ 
మరియు (ఎమ్‌) కౌషీతకీబాహ్మణోప నిషత్‌. వీటిలోని కొన్ని 
ముఖ్య ఉపనిషత్తులలోని ముఖ్య అంశములు క్లుప్తముగా 
(వాయుచున్నాను. 


109 


ఈశావాస్యోప నిషత్‌ 


ఈశా అనగా (బహ్మము. ఈశావాస్యోప నిషత్‌ శుక్ల 
యజుర్వేదాంతరతము. "ఈశా వాస్య మిదగం సర్వం" (అనగా 
ఇదంతా ఈశ్వరుని ఆజ్ఞ). దీని ముఖ్య ఉద్దేశము పరమాత్మ (కారణ 
భూతుడు), విశ్వము (కార్యము యొక్క ఐక్యత మరియు జీవాత్మ 
యొక్క పరిపూర్ణ జ్ఞానము పొందుటకు మార్గములు బోధిస్తుంది. 
బహ్మము ఈ విశ్వమంతా సమానముగా వ్యాపించి ఉన్నారు. 
ఈశావాన్యోప నిషత (బహ్మ విద్య (పరమాత్ముడు స్వభావము 
గురించి జ్ఞానము), ఉపాసన (భక్తి భావము) మరియు ఉపాసక 
(భకుడు) గురించి వివరిస్తుంది. 


ర 
౪ 


ఆయాత్మ చలించును, చలించదు. ఆయాత్మ దూరములో 
నున్నది; దగ్గరగా నున్నది. ఆయాత్మయే 
సర్వవ్వ్యాపకముగా నున్నది. ఈ (ప్రపంచమునకు వెలుపల 
లోపలగూడ నున్నది (5). 

అన్ని (ప్రాణులు తన ఆత్మకంకే భిన్నములు కావనీ, తన 
ఆత్మయే అన్ని జీవులలో నున్న ఆత్మ అనీ దర్శించే జ్ఞాని, 
ఆ దర్శన వివేకము చేత దేనిని ద్వేషింపడు (6). 
కర్మోపాసనలు రొండింటినీ కూడా ఒకడే 
యాచరింపదగునని తెలిసుకొని ఈ రెండింటిని కూడా 
నాచారించు మనుష్యుడు - కర్మచేత భయరూపమగు 
మృతువు నతిక్రమించి, ఉపాసనచేత దేవతాస్వరూప 
భావము నొందును (11). 


110 


కేనోప నిషత్‌ 


కేనోప నిషత్‌ సామవేదాంతరతము. ఇది పర(బహ్మము, 
ప్రపంచము యొక్క అంతర్లీన సంపూర్ణ సూత్రము మరియు 
పరిపూర్ణ ఈశ్వరుడను వివరిస్తుంది. ఎవరైతే ప్రాపంచిక 
వ్యవహారముల నుండి తమ ఆలోచనలు వెనక్కి మరలించి, 
పరమాత్ముడు యొక్క అంతిమ వాస్తవము మీద దృష 
కేందీకరించగలరో వారికి పరబహ్మము యొక్క జ్ఞానోదయము 
కలిగి మహామాయ యొక్క బానిసత్వము నుండి విముక్తి 
కలుగుతుంది. జీవాత్మ, పరబహ్మము యొక్క ఉపాసనతో 
క్రమముగా జ్ఞాని అయి జీవాత్మ, పరమాత్మ ఎకత్వ అనుభూతి 
పొందుతాడు. 


ఈ ఆయాత్మ చెవికి చెవి, మనస్సునకు మనస్సు, వాక్కునకు 
వాక్కు మరియు [ప్రాణమునకు [పాణము, కన్నుకు కన్ను. 
వీటియందు ఆత్మ భావము వదలి, ఇందియ వ్యవహార 
జీవితము వదలుకొనిన (బహ్మ జ్ఞానులు అమృత పదవిని 
పొందుతారు (2 : 1). 

+ పరబహ్మమును నేతములతో చూచుటకు వీలుకాదు; 
వాక్కుతో చెప్పుటకు వీలుకాదు. మనస్సుతో 
చింతించుటకు వీలుకాదు; అట్టి ఆత్మను బోధించుట 
ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి 
తెలియబడని వాటికి అతీతముగా నున్నది. మా 
గురుదేవులు ఈ రీతిగా చెప్పుచుండుట వినియుంటిమి (1 
:3). 

శి ఈ మానవ జన్మయందు పరమాత్మను గూర్చి 
తెలిసికోనినచో, అతనికి సత్యమైన (బహ్మానందము 


111 


ఢి సెదించుచున్నది. ఆ ప్రకారముగ ఈ జన్మయందు 
భగవంతుని గూర్చి తెలిసికోనలేనిచో గొప్ప వినాశము 
సంభవించుచున్నది. ధీరులగువారు సమస్తభూత కోట్ల 
యందును అద్వితీయాత్మ తత్త్వమును తెలిసికొని ఈ 
లోకము నుండి (దేహము నుండి) వేరై జనన మరణ 
రహితులగుచున్నారు (అమృతత్వమును 
పొందుచున్నారు) (2:5). 


కఠోప నిషత్‌ 


కఠోప నిషత్‌ కృష్ణ యజుర్వేదాంతరతము. గౌతముడు 
(వాజశవసుడు) అను బుషి విశ్వజిత్‌ అను పేరు గల యజ్ఞము 
చేసి అందులో తన సర్వస్వమును బుత్తిక్కులకు దానముగా 
నిచ్చెను. అతని పుతుడగు నచికేతుడు, తండి దక్షిణలు 
పంచిపెట్టుచుండగా, బాల హృదయములో తండి యొక్క భావి 
(శేయస్సును గురించి త్మీవమైన శద అవహించెను. అప్పుడు 
నచికేతు ఈ రీతిగా భావించెను "దానమిచ్చిన గోవులు ఇంక 
నీరు త్రాగలేనివి, గడ్డిని తినలేనివి, వట్టిపోయినవి. కాబట్టి 
అట్టి గోవులను దానము చేయువారు నరకలోకమునకు 
వెళ్ళగలరు". నచికేతుడు తండ్రిని సమీపించి "తండీ! 
నన్నోవరికి దానమిచ్చెదవు?" అని అడిగెను. తండి బదులు 
పలుకకపోగా, అదే ప్రశ్నను రెండవసారి, మూడవసారి అడిగెను. 
చిరాకుతో, కోపముతో "మృత్వువున కిచ్చాదను" అని తండి 
జవాబు చెప్పెను. నచికేతుడు యమసదనమునకు వెళ్ళాను. ౩ 
దినముల పిమ్మట వైవస్వతుడు (యముడు) రాగానే ఇంటిలోని 
పెదలు ఈ విధముగా చెప్పిరి "అతిధిగా వచిన (బాహ్మణుడు 
అగ్ని వలె గృహములో ప్రవేశించును. ఆ బాహ్మణుని యజమాని 


112 


తృసప్తిపరచవలెను. ఎవరి గృహములో (బాహ్మణుడు నిరాహారుడై 
యుండునో, అట్టి అజ్ఞాని ఆశలు, ఆకాంక్షలు, సత్సాంగత్యము, 
మై, యజ్ఞములు, పుణ్యదానములు, పుుత పశుసంపదలు 
అన్నియు నాశనమగును. అప్పుడు వైవస్వతుడు "అతిధిగా 
వచ్చియున్న బాహ్మణోత్తమా! నీవు నా గృహములో మూడు 
రాతులుపవాస ముంటివి. దానికి పాయశితముగా మూడు 
వరములను ఈయదలచితిని కోరుకోనుము. నీకు 
నమస్కరించుచున్నాను. నాకు శుభమగుగాక" అని నచికేతునితో 
చెపెను (1:1 నుండి 9 వరకు). 


అప్పుడు నచికేతుడు "ఓ వైవస్వతా!నా తండి గౌతముడు 
నామీద కోపము లేక, కరుణ కలిగి, సమాధానపడి, నీవు పంపిన 
నేను, తిరిగి వెళ్ళగానే నన్ను అంగీకరించునటుల చేయుము. 
ఇయ్యది నీవిచ్చాదనన్న మూడు వరములలో మొదటిది" అని 
వచించెను. నచికేతుడడిగిన మొదటి వరమునకు యముడు 
అంగీకారము తెలుపుతూ "పూర్వము నీ తండి యిట్టి పేమ 
కలిగియుండెనో అట్టి [ప్రేమనే నీయందు కలిగియుండును" అని 
పలికెను (1 : 1 : 10, 11. తరువాత నచికేతుడు "ఓ వైవస్వతా! 
స్వర్గసాధనమైన అగ్ని (యజ్ఞము) నీకు బాగా తెలియును. 
(శద్రాళువెన నాకు ఆ యజ్న విజ్ఞానమును రెండవ వరముగా 
కోరుచున్నాను". దానికి యముడు "ఆ యజ్ఞము శాశ్వత స్వర్గ 
సుఖము ననుభవించుటకు సాధనము, సకల లోకములకు 
ఆధారము." ఆ పిమ్మట యముడు ఆ అగ్ని విజ్ఞానమును 
వివరించెను (1 : 1 : 13, 14 15). తరువాత నచికేతుడు 
"మనుష్యుడు (జీవాత్ర) తన దేహమును విడిచి వెళ్ళిన పిమ్మట, 
కొందరతడున్నాడని, కొందరతడు లేడని పలుకుచున్నారు. నీ 
చేత బోధింపబడినవాడినై నేనా రహస్యమును నీనుండి 


113 


శవణము చేయగోరుచున్నాను. మూడవ వరము ఇదియే". 
యముడు "నచికేతా! ఆత్మ విషయమగు నీ ధర్మము అత్యంత 
సుక్షమైనది. ఈ విషయముపై పూర్వము దేవతలుకూడా 
సంశయము గల వారైరి. సూక్ష్మాతి సూక్ష్మమగుటచే ఇది అంత 
తేలికగా తెలిసికొనుట సాధ్యముకాదు. ఈ విషయమున నన్ను 
నిరంధింపకుము:. దినిని" విడిచిపెటి మరియొక. వరమును 
కోరుకొనుము". అప్పుడు నచికేతుడు "ఓ మృత్వుదేవా! నీకంకే 
గొప్పవాడు ఆత్మ ధర్మమును చెప్పగలవాడు మరొకడు లేడు. ఈ 
వరముతో సమానమైన వరము మొరొకటి లేదు (1:1: 21, 22. 
"నన్ను పరీక్షించుట మాని ఆత్మజ్ఞానమును మాత్రమే నాకు 
చెప్పుము" (1: 1: 29 అని పట్టుబర్పును. అప్పుడు యముడు 
సంతుష్టుడై ఆత్మజ్ఞానము గురించి వివరముగా (శేయస్సు, 
(పేయస్సు; విద్యు అవిద్య; గురుబోధన; కోరికలు, కర్మలు, 
కర్మ్వఫలములు; ఓం కారము - ప్రణవము; ఆత్మతత్త్వము - 
మనస్సు, ఇందియములు) నచికేతుడునకు బోధించెను 
([(పథమాధాశయము. ౫ వ వల్‌" “మరియు 3 వ వరి; 
ద్వితీయాధాయము). అందులో కొన్ని ముఖ్యమైనవి: 


% వివేకి, (పేయస్సు (పపంచమును) త్యజించి, శ్రేయస్సుని 
(పరమాత్ముని) కోరుకుంటాడు (1 :2 : 1,2,3). 

% అవివేకి, అవిద్యతో (అజ్ఞానముతో) ధనమోహముతో 
పరలోకము లేదు అని తలచి మృత్యుదేవత 
వశమగుచున్నాడు (1:2 :6). 

శ ఆయాత్మ (పరమాత్మ, అల్పుబుద్దులచే బోధించిన, 
తెలిసికొనుటకు శక్యము కాదు. కాని ఆయాత్మ, 
(బాహైక్యము పొందిన సద్దురువు చేత బోధించిన, దానిని 
పొందవచు్సుు(గ:2:ఖ8. 


114 


యోగి, అత్మధ్యాన సాధన ద్వారా, పురాణమైన, 
చర్మచక్షువున కగోచరమై, హృదయకుహరమందు గుప్తమై 
సంసార బంధమున చిక్కుకొని బుధ్ధి మధ్యస్వుడై యుండి 
ఆ పరమాత్మను దర్శించి సుఖదుఃఖములను 
త్యజించుచున్నాడు (1 :2 :12). 

ఓం (పణవము) పరబహ్మ. ఈ అక్షర పర1బహ్మమును 
తెలిసికొనిన వానికి సర్వకార్యములు సిధించును (1 : 2: 
16). 

ఈ ఆత్మ జన్మించదు, మరణించదు, నిత్యమైనది, 
శాశ్వతమైనది, దేనినుండి ఉదృవించలేదు మరియు ఈ 
ఆత్మ నుండి ఏదియు ఉదృవించలేదు (1 : 2 : 18). 
అత్మతత్త్వము అణువుకంకె అణువుగాను, మహత్తుకంకైు 
మహత్తుగాను ప్రతి జీవి యొక్క హృదయకుహరము 
నందు నివసించుచున్నది (1:2 : 20). 

ఆత్మ ప్రాప్తి వేదాధ్యయన, (గంథార శ్రవణము, 
పాండిత్యము చేత సాధ్యము కాదు. సాధకుడు 
స్వాత్మభూతుడగు ఆత్మను పాందవలయునని కోరునో 
అటివానిచే స్వయముగా అత్మలభ్యుడగునని 
తెలిసికొనవలెను (1: 2: 23). 

ఆత్మని రధములోని యజమానిగా తెలిసికొనుము. 
శరీరము రధముగాను, బుద్ధిని సారధిగాను, మనస్సును 
కళ్ళాముగాను, ఇందియములు గురములుగాను, వాటి 
మాగములు ఇం[దియ విషయములుగాను తెలిసికొనుము. 
ఆత్మను ఈ దేహేందియ మనస్సుతో కూడినపుడు 'భోక్త' 
అంటారు (1:3: 3, 4. ఎవనికి విజానమను సారథియు, 
స్వాధీనములో నున్న మనస్సు అనుకళ్ళామును 
(మనోనిగహము) ఉండునో, అట్టివాడు జీవిత మార్గము 


115 


యొక్క గమ్యమగు [బహ్మపదమున చేరుచున్నాడు (1:3: 
9). 

జ్ఞానేదియములు కంకఖె శబ్బాది విషయములు 
సూక్షమైనవి. శబ్దాది విషయములు కంకు సూక్ష్మమైనది 
మనస్సు. మనస్సు కంకు బుధ్ధి గొప్పది. బుధ్ధి కంకి 
మహాతత్త్వము పరమైనది. మహాతత్వ్వము కంకొ 
పరమైనది అవ్యక్తము, అవ్యక్తము కంకఖె పరమైనవాడు 
(ప్రత్యగాత్మ పురుషుడు. ఆ పురుషుడు కంకు (శేష్టమైనది 
మరొకటి లేదు (1 :3 : 11, 12. 


ముండకోప నిషత్‌ 


ముండకోప నిషత్‌ అధర్వణ వేదాంతగతము. (బహ్మ 


విద్యను పరం పరగా పరమ పిత [బహ్మ - అధరు$డు - అంగిరుడు 
- సత్యవహుడు - అంగిరసులకు ఉపదేశించెను. గృహస్తుడగు 
శానకుడు, అంగిరసుడను శ్యాస్త ప్రకారము పూజించి "హే 
భగవాన్‌! దేనిని తెలుసుకున్నచో అన్నింటినీ తెలిసికొనినట్లు 
అగును? అది యేది?" అని ప్రశ్నించెను. ఈ ఉపనిషత్తులో 
అంగిరసుడు, శానకునకు బోధించి వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 


శి పర విద్యు అపర విద్య అని రెండు విద్యలు 


తెలియతగినవి. అపరవిద్యు (వేదములు, వేదాంగములు), 
ఎ విద్యుచే, అక్షరుడగు పరమాత్మ యొక్క స్వరూపము 
పాప్తించునో అది పరవిద్య (బహ్మ విద్య) (1:1:4,5). 


ఢి ఈ పరబహ్మ తత్వము దర్శించుటకుగాని, 


గహించుటకుగాని వీలుకానిది, సంబంధములేనిది, 
రంగులు రూపములుగాని, న్నేతములు డోతములుగాని, 


116 


ల 
భం 


హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది, 
సర్వవ్యాపకమైనది. సర్వగతము, అత్యంత సూక్తము, 
అవ్యయము, సమస్త భూతముయొక్క ఉత్పత్తి స్థానమై 
యున్నది (1:1:6). 

అక్షర [బహ్మము నుండి యీ సర్వ జగత్తు పుట్టుచున్నది. 
అక్షర |బహ్మము జ్ఞాన తపస్సుతో అభివృద్ధి 
యగుచున్నది. ఆ (బహ్మము నుండి అవ్యాకృతము 
(అన్నము), అవ్యాకృతము నుండి హిరణ్యగరుుడు, 
మనస్సు, ఆకాశాది పంచభూతములు, సప్త లోకములు, 
కర్మలు, కర్వఫలములు పుట్టుచున్నవి. (1:1:7,8). 
(ప్రకాశించి ప్రజ్వలించుచున్న అగ్ని నుండి, ఆ అగ్నితో 
సమాన రూపముగల నిప్పురవ్వలు వేలకొలది ఎట్లు 
పుట్టుచున్నవో అదే రీతిగా అక్షరము నుండి అనేక 
విధములైన జీవులు జన్మించుచున్నారు. ఆ అక్షర 
పరబహ్మమునందే లీనమగుచున్నారు (2:1 :1. 
మాయోపాధితోకూడిన విరాత్సురుషుని నుండి 
(బాణములు, మనస్సు, అన్ని ఇంద్రియములు, ఆకాశము, 
వాయువు, అగ్ని, జలము, పృథివి జన్మించుచున్నవి (2 :1 
:3). 

ఏది కాంతి గలదో, అణువు కంఖెను అణువైనద్‌ో, 
దేనియందు పృథివ్యాది లోకములను, మనుష్యాదులను, 
ఉంచబడినారో అదియే ఈ అక్షర |బహ్మము. అదియే 
పాణము, వాక్కు, మనస్సు. సత్యము, నాశరహితము. 
మనస్సునకు లక్ష్యముగా చేయదగినది (2 :2 : 2). 
దేనియందు స్వగ్గలోకము, భూమి, అంతరిక్షము, సకల 
పాణాదికరణములతో కూడిన మనస్సు, సమరితమై 
ఉన్నవో, ఆ అక్షర (బహ్మమునే, అద్వితీయునిగాను, 


117 


మీయొక్క అత్మనుగాను తెలుసుకోనుడు. ఈ ఆత్మజ్ఞానము 
మోక్షమునకు వారధియెయున్నది (2:2: 5). 


మాండూకోోప నిషత్‌ 


మాండూకో్యోప నిషత్‌ అధర్వణ వేదాంతరతము. 


ర 
౪9 


ON 
భం 


'ఓమ్‌' ('అ' కారము + 'ఉ' కారము + 'మ' కారము + '-- 
' (మాతారహితమైనవి బిందువు మరియు నాదములను 
సూచించును) అని చెప్పబడే అక్షరమే భూతకాలము, 
వర్తమానకాలము, భవిషత్కాలము మొతమంతయును 
ఓంకారమే. ఇంకనూ |తికాలతీతమై యేదైతే కలదో 
అదికూడా ఓంకారమే. ఓంకారము [బహ్మరూపమే. ఈ 
ఆత్మయే [బహ్మము. ఈ ఆత్మయే నాలుగు పాదములు 
కలది (1:1:1,2). 

జాగదవస్థ సానముగ కలవాడు బహిః ప్రజ్ఞకలవాడు, స్తూల 
భోక్త అయిన వైశ్వానరుడు ప్రధమ పాదము (1 : 1:3). 
స్వప్నము నానముగ కలవాడు అంతః ప్రజ్ఞకలవాడు, 
సూక్ష్మ భోక్త అయిన తైజసుడు ద్వితీయ పాదము (1 :1:4. 
ఏ చట. ఏ నమయంలో నిద్రించుచున్నవాడైమ యెట్టి 
కోర్కెను కోరడో, యే స్వప్నమును చూడడో, అది సుషి. 
సుషుప్తియే స్థానంగా కలవాడు (ప్రాజాడు మూడవ 
పాదము. ఇతడే సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి, 
అంతటికి కారణము, సమస్త భూతముల  యుక్క 
ఉత్పతిలయాలకు స్థానము (1:1: 5,6). 

ఆ తురీయుడు పై మూడు స్థానములకు అతీతుడు, 
అదృశ్యుడు, వ్యవహారమునకు అందనివాడు, 


118 


[గ్రహించుటకు వీలుకానివాడు, లక్షణ రహితుడు, 
చింతింపరానివాడు, శబ్దముతో నిర్దేశింప వీలుకానివాడు, 
ఏకాత్మ ప్రత్యయసారుడు, పపంచోపశముడు, శాంతుడు, 
శివుడు, అద్వైతుడు, అతడే తురీయుడు. అతడే ఆత్మ. 
అతనిని తెలిసుకోనవలెను (1 :1:7). 


గమనిక: బృహదారణ్యకోప నిషత్‌ 4 లేదా6:3:9 నుండి 
32 వరకు, మరియు పేజి సంఖ్య 185, 186, 187 చూడుము. 


తైత్తిరీయ ఉపనిషత్తు 


త్రైత్తిరీయోప నిషత్‌ కృష్ణ యజుర్వేదాంతరతము. దీనిలో 


బహ్మ జ్ఞానము మరియు సృష్టి వివరణలు ఉన్నవి. ఓం, 
పరబహ్మమునకు మరియు ఈశ్వరుడునకు, చిహ్నము (1; 1:98. 
ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన [కింది విధముగా ఉండవలెను. ఇవి 
వేదములలో గుప్రముగా ఉన్న ఆదేశములు, బోధనలు, శిక్షణ 
మరియు [పార్దన(1:11:1 నుండి 6 వరకు): 


ళీ 


4. 
ళా 


ON ర 
శం ౪6 


ఖీ ఖీ 
ళీ శం ౪6 


ఈ 
ళా 


ఖీ 
ఖం 


సత్యం వద. ఎప్పుడూ సత్యమునే పలుకుము. 

ధర్మం చర. ఎప్పుడూ దర్శ్మమునే పాటించుము. 
వేదములు అధ్యయనము చేయుము. 

గురువును ఆదర్శముగా భావించుము. 

సంతానమునకు విచ్చేదము చేయకుము. 

ఐశ్వర్యము కొజుకు మంగళయుక్తమగు కర్మలు చేయుము. 
దేవ, పితృ కార్యములు చేయుము.తల్లితండులను, 
ఆచార్యులను, అతిధిని దైవముగా భావించుము. 
అనిందకార్యములు చేయుచూ,  నిందకార్యములు 
విడువుము. 


119 


శి దానము ఫలములు ఆసించకుండా, పుష్కలముగా, 
విశ్వాసముతో, వినయముతో, శద్దతో చేయుము. 


“సత్యం, జ్ఞానం, అనంతం బహ్మ”. ఇట్టి పరబహ్మము 
హృదయాకాశము నందు బుధ్ధి గుహయందున్నది. ఆత్మ శబ్దమే 
గుణముగా కలిగి సమస్త భూతములకు అవకాశమునకు ఆకాశము 
పుటినది. ఆ ఆకాశము నుండి సబ, స్పర్శ రెండు గుణములు గల 
వాయువు పుటినది. ఆ వాయువు నుండి సబ్బ, స్పర్శ, రూపము 
మూడు గుణములు గల అగ్ని పుట్టినది. ఆ అగ్ని నుండి నబ, 
స్పర్శ, రూపము, రసము నాలుగు గుణములు గల జలము 
పుటినది. ఆ జలము నుండి సబ్బ, స్పర్శ, రూపము, రసము, 
గంధము ఇదు గుణములు గల భూమి పుట్టినది. ఆ భూమి నుండి 
ఓషదులు పుటినవి. ఆ ఓషదులు నుండి అన్నము పుట్టినది. ఆ 
అన్నము నుండి పురుషుడు (అనగా పురుష, స్త్‌ లింగములు 
రెండునూ) పుట్టినవి (2:1:1. 


పరమాత్మ అనేక విధములుగా కావలెనని తలంచెను. 
పరమాత్మ ఈ సమస్త జగత్తును సృజించెను. సృజింపబడిన ఈ 
జగత్తిను అనుసరించి, ప్రవేశించి, మూర్తస్వరూపముగానూ, 
అమూర్తస్వరూపముగానూ, తానే అయ్యెను (2 : 6 : 2). సృష్టికి 
ముందు అవ్యాకృతమైన పరబహముగా నుండెను. అట్టి 
అవ్యాకృత పరబహ్మము నుండియే |పవివికమగు నామరూప 
విశేషముగల జగత్తు పుష్టిను. స్వకర్తృకమైన పర1బహ్మము, తృప్తి 
హేతువగు ఆనందకరమైన రస స్వరూపముగా నున్నది (2 :7:1). 
వరుణపుతుడు బృగువు బహ్మవిద్యను చెప్పమని తండిని 
అడుగగా, వరుణుడు పర|బహ్మ విద్నాపాప్తియందు దేహమును, 
పాణమును, నేతములను, కోతములను, వాక్కును, మనస్సును 


120 


సాధనములైన ద్వారములు. తపస్సు చేతనే 
బహ్మస్వరూపమును తెలిసికోగలరని చెప్పెను. బృగువు 
తపస్సు చేసి తండి దగరకివచ్చి 'అన్నము [బహ్మము' అని 
చెప్పగా, వరుణుడు ఇంకనూతపస్సు చేయమని చెప్పును. 
బృగువు తపస్సుచేసి తండి దగరకివచి ప్రాణము [బబహ్మము' 
అని చెప్పగా, వరుణుడు ఇంకనూతపస్సు చేయమని చెప్పును. 
బృగువు తపస్సుచేసి తండి దగరకివచ్చి ' మనస్సు [బహ్మము' 
అని చెప్పగా, వరుణుడు ఇంకనూతపస్సు చేయమని చెప్పును. 
బృగువు తపస్సుచేసి తండి దగరకివచ్చి 'విజానము [బబహ్మము' 
అని చెప్పగా, వరుణుడు ఇంకనూ తపస్సు చేయమని చెప్పును. 
బృగువు తపస్సు చేసి "ఆనందము నుండియే సమస్త 
భూతములు పుట్టి, ఆనందముచేతనే జీవించుచూ, 
అంతమునందు ఆనందమును గూర్చి పోయి, తామంతటను 
ఆనందస్వరూపమై (ప్రవేశించి ఆనందమే యగుచున్నవి. 
కనుక ఆనందమే పర(బబహ్మ స్వరూపముగా దెలిసికొనెను"”. 
ఈ పర|బహ్మవిద్య్వ శేష్టమగు హృదయ గుహయందలి 
పరమాకాశము నందుంచబడియున్నది (3:6:1 నుండి 6 వరకు). 


ఐతరేయోప నిషత్‌: 
ఐతరేయోప నిషత్‌ బుక్వేదాంతరతము. 


% సృష్టికి పూర్వము నిత్యసత్య శుదధబుద పర1బహ్మము తప్ప 
మరొకటి లేదు. ఆ పరబహ్మము సృష్టి చేయుటకు 
సంకల్పించెను (1:1: 1). 

% పరమాత్మ సృష్టి చేయదలచి క్రమముగా నాలుగు 
లోకములు - అంభోలోకము (స్వగ్గలోకము), మరీచిలోకము 


121 


(ఆకాశము), మరలోకము (భూలోకము), జలలోకము సృష్టి 
చేసెను (1:1:2. 

% ఈ లోకములను పరిపాలించగల వారిని సృుష్లి 
చేయదలచి ఆ జలము మధ్యలో నుండి ఒక విరాట్‌ 
పురుషుని (పరమాత్ముడు) చేసెను. ఆ విరాట్‌ పురుషుని 
నుండి ఈ సర్వ జగత్తు, ఆకలిదప్పులు జన్మించినది (1:1 
3,4,5). 

% ఆకలిదప్పులు తీర్చుటకు అన్నమును స్మ్నష్ని చేసెను (1: 
3:2). 

% ఆ పరమాత్మ ఈ పిండశరీరము నన్ను వదలి యే రీతిగా 
నుండగలదని అలోచించి, శిరస్సును ఛేదించి 
(బహ్మరందము), విదృతిమాగము ద్వారా లోపలి 
(ప్రవేశించెను. ఇది ఆనంద స్థానము (సహససారము). ఆ 
ఆత్మకు మూడు నివాస స్థానములు (నేతములు, కంఠము, 
హృదయము) ఉన్నవి (1:3 : 11,12). 


ఛాందోగోకప నిషత్‌ : 
ఛాందోగ్యోప నిషత్‌ సామవేదాంతగ్గతము. 


ఫి “ఓం” అనే అక్షరమే ఉధీధము. ఒఓంకారమును 
ఉపాసించవలెను. ఇది ప్రణవగాన వివరణము. ఈ సమస్త 
సృష్టి యొక్క సారము పృథివి. పృధివి రసమయముగా 
ఉన్నది. జలము భూమియొక్క సారము. ఓషదులు 
జలము యొక్క సారము. పురుషుడు ఓషదుల సారము. 
వాక్కు పురుషుని యొక్క సారము. బుక్కు 


122 


OM 
భం 


ON 
భం 


OM 
భం 


(బుక్వేదమంతములు వాక్కు యొక్క సారము. సామము 
(సామవేదమంతములు) బుక్కు యొక్క సారము. 
ఓంకారము సామవేద సర్వస్వమై యున్నది. ఈ ఓంకారమే 
సర్వమునకు సారభూతమై సర్వోత్క్సుష్టమై యున్నది. 
ఈ ఓంకారము పరమాత్మ యందుండును (1 :1 :1,2,3). 
పణవమే ఉధీధము, ప్రకాశించు భానుడే  ఉధీథము 
మరియు ప్రణవము. సూర్యుడు ఓంకార జపముతో 
సంచరించుచున్నాడు. సూర్యుడు తన పుతుడగు 
కొపీతకి- ఇటు చపునుళనను. ప్రణవ గానము శోయు 
విధముగా నీవునూ చేయుము. నా కిరణములను 
ఉదీథముగా భావించుము. దేవతలు చేయునట్టి 
[(ప్రనవగానము '(ధ్వానము)ఇదియే:గ; 511;2). 

ఈ లోకములో ఆకాశము సారభూతమైనది. జీవులందరూ 
ఆకాశము నుండి పుట్టుచున్నారు, చివరకు ఆకాశమునందే 
లీనమగుచున్నారు. ఆకాశము అన్నిటికంకే పెద్దది, 
సర్వదా అన్నింటికీ ఆధారమైనది. ఉధీథ గానము 
అన్నిటికంకే (శేషము, ఉత్తమము మరియు అనంతమై 
యున్నది. ఉధీధమునే ధ్యానించువారు ఉత్తమ 
జీవితమును గడిపి, ఉత్తమమైన దివ్యలోకములను 
పాొందాదరు (1:9 :1,2). 

యజ ధర్మములు మూడు రూపములుగా ఉన్నవి. 
(ఎ) ఆధాయనము, దానము; (బి ,బహ్మచర్యము 
(బహ్మవిద్య ఉపాసనము); (సి గురుకుల వాసము, 
ఆచార్య సేవ. వీటిని ఆచరించుట వలన పుణ్యలోక ప్రాప్తి, 
(బహ్మ సన్నిధానములో అమృత పదవి లభించును (2:23 
. 


123 


ర 
౪9 


అరుణుని పౌతుడు అరుణ ముని. అరుణ ముని 
కుమారుడు శ్వేతకేతునకు తత్త్వము (జ్ఞానము) బోధిస్తూ, ఈ 
దేహమునకు మూలము జలము. జలమునకు మూలము 
తేజస్సు. తేజస్సుకు మూలము "సత్‌". మరణించు 
మనుష్యుని వాక్కు మనస్సునందు, మనస్సు 
పాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు 
పరమగు ఆత్మయందు లయము నొందుచున్నవి. 
అయ్యది పరమాత్మ తత్త్వము, మిక్కిలి సూక్ష్మమైనది. ఈ 
సర్వస్వము పరబహ్మ స్వరూపము. ఇదియే (బహ్మము. 
"తత్వమసి" ఆ [బహ్మము నీవే అయి ఉన్నావు (6:8 :6, 
7). 

ఈ |బహ్మపురము (పురుషుడు, - లింగ బేధము లేదు, (స్తీ 
లేదా పురుషుడు, నివసించు పురము) నందు, హృదయ 
గుహలో చిన్న పద్మము కలదు. ఆ పద్మములో సూక్షమగు 
అంతరాకాశము కలదు. బయలులోనున్న ఆకాశము, 
వాయువు, అగ్ని, జలము, సూర్యుడు, చందుడు, విద్యుత్తు, 
నక్షతములు (ఉండినవియు, లేనివియు) సర్వము ఆ 
హృదయ సూక్ష్మ ఆకాశములో సితమై యున్నవి. 
సత్యకామమై, సత్య సంకల్పుమై ఉన్న ఇట్టి ఆత్మను 
తెలుసికోనవలెను. ఆత్మతత్త్వుమును, సత్యకామములు 
తెలిసినవారు. సర్వలోకములలోనూ స్వతం|తముగా 
సంచరించెదరు (8:1:1 నుండి 6 వరకు). 

దేవతల పక్షమున ఇం[దుడు, రాక్షసుల పక్షమున 
విరోచనుడు ప్రజాపతి (బహ్మదేవుని సన్నిధిలో ౩2 
సంవత్సరములు తపస్సు చేసి, (బహ్మతత్త్వమును 
బోధించమని అడిగిరి. అంతట (ప్రజాపతి |బహ్మ క్రింద 
విధముగా చెప్పును; 


124 


"ఈ సర్వస్వమునందు కనిపించు పురుషుడే, 
ఆత్మ" (8:7:1,2,3,4. 

"ఈ దేహమునకు మరణించు స్వభావము కలదు. 
ఈ దేహము, అమృతమగు ఆత్మకు, 
ఉపాధిగానున్నది. ఆ ఆత్మ దేహముతో 
నున్నప్పుడు అహంభావముతో యుండును. 
దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలము రాగద్వేషములు 
నశించవు. శరీరములేని ఆత్మకు రాగద్వేషములు 
లేవు. శరీరములులేని ఆకాశము, వాయువు, 
విద్యుత్తు, పిడుగులకు ఉపాధిలు లేవు. ఇవన్నియు 
ఆకాశమునకు అవ్వలగావెళి, పరంజ్యోతిలో లీనమై, 
అచ్చట స్వస్వరూపముతో ప్రకాశించు రీతిగా, 
(ప్రత్యగాత్మ యీ శరీరమును వెడలి, పరమ జ్యోతి 
యందొకటియ్ర, స్వస్వరూపమున (ప్రకాశించును (8: 
12:1, 203). 

ఈ ఆత్మ జ్ఞానమును (బహ, (ప్రజాపతికి 
బోధించేను. ప్రజాపతి మనువనకు, మనువు 
(ప్రజలకు బోధించెను (8 : 15 : 1). 


బృ్రహదారణక్యకోప నిషత్‌ 


బృహదారణ్యకోప నిషత్‌ శుక యజుర్వేదాంతరతము. 
బృహదారణ్యకోప నిషత్తులో మూల తత్తములైన పరమాత్మ, 
ఆత్మ తత్వశ్శాస్తము బోధిస్తుంది. మరియు ధ్యానము, ఉపాసన 
(శవణము, మననము, నిదిధాసనము) రీతులను బోధిస్తుంది. ఈ 
ఉపనిషత్తులో మహర్షి యాజ్నవల్క్యను క్లిష్టమైన (ప్రశ్నలు 
అడిగిన వ్యక్తులు అతని ధర్మపత్ని మైత్రేయి మరియు మహిళ 


125 


బుషి గారి వచక్ను. ఈ ఉపనిషత్తులో వివిధ దేవతలను 
వివరించి చివరకు ఒకేఒక్క సత్యము ఉన్నది. అది ఆత్మ. ఆత్మ 
పరమాత్ముని ప్రతిబింబము, అంశము. ఈ ప్రపంచములో 
పతీదానికి నామము, రూపము మరియు క్రియ కలవు. 
ఇవన్నియూ పరమాత్ముని పరిణామములే. ఈ ఉపనిషత్తులోని 
పవమాన మంతము మరియు ముఖ్యమైన ఇతర మంతములు 
[కింద వివరించబడినవి: 


శ "ఆసతో మా సధమయ, తమసో మా జ్యోతిగమయ, 
మృతోకర్మా అమృతం గమయ" అనగా మృత్యవే 
అసత్తు. సతే అమృతము. మృత్వువును దాటించి నాకు 
అమృతమును యిమ్ము(1 లేక 3 :3 : 28). 

% "అహం (బహాస్మీతి" అనగా ఈ సమస్త ప్రపంచము 
పర్నబహ్మ జానముకంకు (సృష్టికి పూర్వము 
పరబహ్మముగానే ఉండెను. ఈ పరబహ్మము నేను, 
పర్నబహ్మమైతినని, తన్నే తాను తెలిసికొనాను (1 లేక 3:4 
: 10). 
జ్ఞాన సాధనములు (8 గ్రహములు), ఉపసాధనములు (8 
అతెగహములు) కలవు అవి: ఘాణము (వాసనను 
గహించునది) గహము, గంధము అతిగహము; వాక్కు 
(గ్రహము, వ్యక్త విషయము అతిగహము; జిహ్వ (గ్రహము, 
రసము అతిగహము; నేతము గహము, రూపము 
అతిగహము; గోత్రము (గ్రహము, శబ్దము అతి[గహము; 
మనస్సు గహము, కామము అతిగహము; హస్తములు 
గ్రహము, కర్మలు అతి గహము; త్వగిందియము (చర్మము) 
గహము, స్పర్శ అతిగహము 3 లేక 5:2: 1 నుండి9 
వరకు). 


ON 
భం 


126 


ఢి నీ ఆత్మయే సర్వాంతరుడై యున్నాడు. 
సర్వాంతర్యామియే నీ ఆత్మ. సర్వమును చూచు 
దృగూప మగు పరబ్రహ్మను ఈ నీ చూపుచే చూడజాలవ. 
విను శక్తినే వినువానిని నీవు శవణముచేయజాలవు. 
విచారించు శక్తినే విచారించు వానిని విచారింప జాలవ. 
తెలిసికొను శక్తినే తెలియువానిని నీవు తెలిసికోలేవు. ఈ 
పరమసత్యమును విడిచి తక్కినదెల్ల శుక్తి రాజతమువలె 
మిధ్యః భాంతి, లేక వినాశ శీలము G3 లేక 5 :4 : 2). 


127 


స్మృతులు 


“స్మృతి” అనగా "స్మరణ, తెలివి, తలంపు, బుద్ది, 
జ్ఞాపకము". స్మృతులలో హిందువుల ధర్మ సూతములు మరియు 
(ప్రవర్తనా విధానములు ఉన్నవి. 18 స్మృతులు (మను, 
బృహస్పతి, దక్ష, గౌతమ, శంఖ, పరాశర, యాజ్నవల్క్య్య, విమ్లు, 
అ(తి, యము మొదలైనవి, 30 ఉప స్ఫృతులు (నారద, గర్భ, 
బాధయాన, విశ్వామిత్ర, స్కాంద, వ్యాస, వసిష్ట భరద్వాజ 
మొదలైనవి (కొన్ని మాతమే ప్రస్తుతము అందుబాటులో 
ఉన్నవి. ప్రకృతిలో, కాలములో మార్పు సహజము. వాటిలోని 
మార్పుల కారణముల వలన ధర్మ సూతములు మరియు 
(ప్రవర్తనా విధానములలో కూడా మార్పు అవసరము. సత్య లేదా 
కృతయుగమునకు మనుస్మృతి, [తీతాయుగమునకు గౌతమ 
స్శృతి, ద్వాపరయుగమునకు శంఖస్కృటి మరియు 
కలియుగమునకు (ప్రస్తుతము) పరాశరస్మృతి వర్తిస్తాయి. 


ధర్మ సూత్రములు 


ధర్మ సూతములలో ప్రజల వివిధ జీవిత దశలలో 
(ఆశమములలో) మరియు (స్త్రీల విధులు, ప్రవర్తనలు; రాజు 
యొక్క విధులు, వ్యవహరించే హక్కులు; న్యాయ విషయములు, 
వివిధ నేరములు, వాటికి శిక్షలు; ధార్మిక అంశములు జీవాత్మ 
పవితీకరణము, ప్రాయశిిత్తముల గురించి విస్తృుతమైన వివరము 
ఉన్నవి. 


128 


మను స్మృతి 


ఈ కల్పము యొక్క మొదటి మన్వంతరము 
ఆరంభములో పరమపిత (బహ్మ సృష్టి సహాయము కొజకు 
మొదటి మను స్వయంభువను సృష్టించినారు. మను అనగా 
పితృసామ$ వ్యవస్థ. ఆయన వాసిన మను స్మృతి (నైతిక 
నియమావళి) చాలా ముఖ్యమైనది. మను స్మృతి మనవ ధర్మ 
శాస్త్రము. దీనిలో మానవుల కర్మ బాధ్యతలు, జీవితము యొక్క 
సక్రమ మాగము, ధర్మప్రవర్తన, ఆచారములు (జీవితములోని 
అన్ని అంశములు) ఉన్నవి. పుస్తకము 5 లో “ఎక్కడైతే (స్రీలు 
సత్కరింపబడతారో, దేవతలు సంతోషించి, అక్కడ 
శుభములు కలుగచేస్తారు. ఎక్కడ (స్త్రీలను గౌరవించరో 
అక్కడ ఏ పవిత కర్మలు (యాగములు, నిత్యకర్మలు) 
చేయకూడదు, చేసినా ఫలించవు" (మను స్మృతి 3 : 56). 
"స్త్రీల శారీరక మరియు మానసిక బలహీనతలను దృష్టిలో 
పెట్టుకుని (స్రీలకు, బాల్యములో తండ్రి, యుక వయస్సులో 
భర్త, వృద్దత్వములో కుమారుడు రక్షణ, భాద్యత 
వహించవలెను. (స్త్రీలకు కొన్ని పరిధులు, పరిమితములు 
కూడా ఉన్నవి". (గమనిక: వీటికి ప్రసుత సమయములో 
విపరీత అర్హములు ఆరోపిస్తారు. (స్తీ పదమునకు సరైన అర్హము 
"స్తే అనే అక్షరము నాలుగు అక్షరముల కలయిక (స + త + 
ర + ఈ). స - సత్వుగుణము, త - తమోగుణము, ర - 
రజోగుణము, ఈ - ఈశ్వర (సంపూర్ణ నియం(తణ, శక్తి)". ఇది 
పురుషులలో ఇండదు). మానవులు చేతులు, కాళ్ళతో చేసిన 
పాపములకు తదుపరి జన్మలో కదలికలులేని మొక్కల, చెట్ల 
జన్మ పొందుతారు. నోటి మాటలతో చేసిన పాపములకు 
తదుపరి జన్మలో మాట్లాడలేని మృగముల, జంతువుల, పక్షుల 


129 


జన్మ పొందుతారు. మనస్సుతో చేసిన పాపములకు తదుపరి 
జన్మలో అత్యంత నీచమైన, అల్పమైన జన్మ పొందుతారు. 


పరాశర స్మృతి 


బహ్మరిషి వసిష్ట కుమారుడు శక్తి ముని. శక్తి ముని 
కుమారుడు మహర్షి పరాశర. మహర్షి పరాశర కుమారుడు 
భగవాన్‌ వేద వ్యాసుడు. ప్రస్తుతము జరుగుతున్న 
కలియుగమునకు పరాశరస్కృతి వర్తింస్తుంది. పరాశరస్మృతిలో 
కలియుగములో సామాన్య ప్రజల జీవితములో సామర్ద్యాన్ని 
పెంచి. అభివృద్ది పొందుటకు జీవితము యొక్క అన్ని 
సిధాంతములను వివరించినారు. కలియుగములో ప్రాంతము, 
ధర్మము మరియు సమాజము భేదములేకుండా, వైరుధ్యాలు 
అత్యంత శక్తివంతము అవుతాయి. కలియుగములో సామాన్య 
పజల జీవితములో ఆధ్యాత్మికత విలువలు తక్కువై 
అరాచకములు ఎక్కువ అవుతాయి. అందుచే ముందు 
యుగాములకంకొు కలియుగములో ఆధ్యాత్మికతకు ఎక్కువ 
పాధాన్యత ఇవ్వవలసిన అవసరముఎంతో ఉన్నది. పరాశర 
స్మృతిలో 12 ఆధ్యాయములు ఉన్నవి. 


% అధ్యాయము 1: వివిధ ఆశమముల (జీవిత దశలు), వివిధ 
వర్ణముల (కులములు) ప్రజల విధులు, భాద్యతలు, 
అతిథి సత్కారములు మరియు దాలముల వివరములు 
ఉన్నవి. 

% అధ్యాయము 2: వివాహముతో పురుషునకు, (స్తీకి వారి 
ఇద్దరి జీవితములకు పరిపూర్ణత లభిస్తుంది. వైవాహిక 
జీవిత నియమములు జనాభా పెరుదలను దృష్షిలో 


130 


ఉంచుకొని వ్యవసాయ అభివృధికి ఎక్కు [ప్రాధాన్యత 
ఇవ్వబడినది. 

% అధ్యాయము 4: భార్య, భర్త భాద్యతలు, విధులు, పాప 
కర్మల ఫలితములు వాటికి [ప్రాయశత్తముల వివరములు 
ఉన్నవి. 

% అధ్యాయము 10: ఇతర (స్త్రీలతో లేక పురుషులతో అక్రమ 
సంబంధాల వలన కలిగే పాపములు వాటికి శిక్షలు 


వివరములు ఉన్నవి. 
ఫి అధ్యాయము 12: ఆహారము, ధనారన నియమములు, 
న్యాయ వ్యవస్థ వివరములు ఉన్నవి. 
పురాణములు 


పురాణము అనగా ఎల్లప్పుడూ కొతగా అనిపించే పురాతన 
లేదా చరిత్ర. పురాణములు వేదాంతముల తరువాత వచ్చినవి. 
పురాణములు ఐదవ వేదముగా  పరిగణింపబడుతాయి 
(భాగవతము 3 : 12 : 39). పురాణములు, వేదముల మరియు 
వేదాంతముల (ఉపనిషత్తులు) ఆధ్యాత్మికత అంతరారములను, 
సామాన్య ప్రజలు అర్హము చేసుకోలేరని, చరితలోని కధలలో 
నిగూఢముగా అంతగ్గతముచేసి ప్రజలకు ఆసక్తికరముగా 
వినుటకు ఎర్చాటుచేసినవి (ఛాందోగ్యోప నిషత్‌ 7 : 1: 4). భగవాన్‌ 
వేద వ్యాసుడు 18 పురాణములు వెల్లడించారు. వాటిలో కొన్ని 
అగ్ని, భాగవతము, (బహ్మ, (బహ్మాండ, (లలితా రహస్య సహస 
నామములు ఉన్నవి, గరుడ, లింగ, మార్కండేయ (దుర్గాదేవి 
గురించి, దేవి మహాత్యముతో సహా, నారద, పద్మ, స్కాంద, 
వాయు, విష్ణు మొదలైనవి. పురాణముల జ్ఞానము లేకుండా 
కేవలము వేదముల జ్ఞానము అసంపూర్ణము (వాయు పురాణము 


131 


1: 1: 180. పురాణముల జ్ఞానముతో మానవుడు సంపూర్ణ జ్ఞానిగా 
పరిగణింపబడుతాడు (నారద పురాణము 1 : 92 : 21). 
నారాయణుడు (విష్ణుమూర్తి పురాణపురుషుడు. పురాణములు 
ఆయని శరీరము యొక్క అవయవములు (పద్మ పురాణము, ఆది 
స్కందము - 828). 


భీమద్‌ భాగవత మహాపురాణము: శిమద్‌ భాగవత 
మహాపురాణము వేదములత సమానముగా భక్తి జ్ఞానము మరియు 
వైరాగ్యము స్థిరీకరణ కోసము భగవాన్‌ వేద వ్యాసుడు ద్వారా 
వెల్లడింపబడినది. ఇది వేదముల, ఉపనిషత్తుల సారము నుండి 
ఉదృవించినది. శ్రీమద్‌ భాగవతము మహాపురాణము చదువుట 
ఒక జ్ఞాన యజ్ఞము (భాగవత మహాత్మ్యము (పద్మ పురాణము 
నుండి సంగ్రహించిన) అంశముపై విస్తృత వివరణ 2 : 60,67, 71). 
జ్ఞానము మరియు వైరాగ్యము యొక్క తల్లి భక్తి (భాగవత 
మహాత్మ్యము (పద్మ పురాణము నుండి సంగహించిన) విస్తృత 
వివరణ 1 : 45). శ్రీకృష్ణ భగవానుడు ఆయన సర్వ శక్తి కీర్తి 
ప్రకాశము, ప్రాభవము భాగవతములో నింపి సముదములో 
అదృ్యశ్యమైనారు. (భాగవత మహాత్మ్యము (పద్మ పురాణము 
నుండి సంగ్రహించిన) విస్తృత వివరణ 3 : 61). భాగవతము 12 
స్కందములుగా (పుస్తకములు) విభజించబడినది. దీనిలో 18,000 
శ్లోకములు ఉన్నవి. భాగవతము, వేదము యొక్క కోరికలను ఇచ్చే 
చెట్టు యొక్క పండు (సారాంశము), పరమహంస  సుఖదేవ 
(భగవాన్‌ వేద వ్యాసుని కుమారుడు) మహారాజా పరీక్షి తుడు 
(అర్హునుని మనుమడు, అభిమన్యుని కుమారుడు) నకు 
7 రోజులలో బోధిస్తారు. "నేను నా భకుల సేవకుడను. నా 
పియభకులు ఆరాధనాభావతో నా హృదయమును 
సంపూర్ణముగా దోచుకొనబడ్డ వాడనయి, నేను 


132 


స్వతంతుడనుకాను, వారి భక్తి ఆధీనములో ఉంటాను" 
(భాగవతము 9 : 4 : 63). "నా భకులు, నాదేవేరి (సతీమణి) 
లక్ష్మిదేవి, నా కుమారుడు టబహ్మ, నా స్వంత అన్నగారు 
బలరాముడు, నా ఆత్మ (శివడు), నా స్వంత ద్రైవవ్యక్తిత్వము 
కంకే పియమైనవారు" (భాగవతము 11 : 14: 15). "నా భక్తుల 
పాదముల ధూళితో పరిశుద్దము అగుటకు, నేను నా 
భకులను అనుసరిస్తాను" (భాగవతము 11 : 14 : 16). 


ఉప పురాణములు: 18 ఉప పురాణములు ఉన్నవి. 
వాటిలో కొన్ని ఆది పురాణము, భాస్కర, దుర్వాన, కపిల, నారద, 
నరసింహ, పరాశర, శివధర్మము, వామన, వరుణ మొదలైనవి. 


కాష పురాణములు: 18 బెష పురాణములు ఉన్నవి. 
వాటిలో కొన్ని ఆదిత్య, భారవ, దేవీభాగవతము, సనత్కుమార, 
సేసి వెటరన్‌: 


మహాకావ్యములు 


మహాకావ్యములను ఇతిహాసములు అని పిలుస్తారు. 
ఇతిహాసము అనగా చరిత సత్యములు, "ఈ విధముగా 
జరిగినది" అని అర్దము. ఇవి ప్రధానముగా రామాయణము 
(రాముడు (జీవిత) ప్రయాణము), మహాభారతము (భరత 
రాజవంశము యొక్క గొప్ప కథ) అని అర్థము. మరియు 
మహాకావ్యములు (గొప్ప సాహిత్యము) ఉన్నవి. వాస్తవానికి 
సుమారు 1,81,00,000 సంవత్సరముల [కితము మహర్షి 
వాల్మీకి రామాయణము వ్రాశారు. మహాభారతము, (శ్రీమద్‌ 
భగవధీతతో పాటు) భగవాన్‌ వేద వ్యాసుడు చెప్పుతుండగా 
విఘ్నేశ్వరుడు చవాశారు. వీటిలో హిందూ ధర్మము యొక్క 


133 


ఆధ్యాత్మిక బోధనలు, విశ్వవ్యాప్త సత్యములు, చారి[తక 
సంఘటనలు మరియు అనేక మహా రాజులు, రాక్షసులు, 
బుషులు, దేవతలు యొక్క వాస్తవ కథలు ఉపయోగించి వేదాంత 
స్మ్నూతములు వివరిస్తాయి. 


రామాయణము 


రామాయణము అనగా రాముడు యొక్క జీవిత 
ప్రయాణము. మహర్షి వాల్మీకి ఆయని జీవితము యొక్క 
మొదటి భాగములో, పాచేతనుడు అనే పేరుగల 
విద్యాభ్యాసము లేని అనాగరికమైన అటవీ బందిపోటు దొంగ. 
ఆయన తన భార్య, పిల్లలను పోషించుటకు అడవిలో 
(ప్రయాణికులను దోచుకునేవారు. ఒక రోజున దేవబుషి 
నారదుడు ఆ అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు పాచేతసుడు 
దేవబుషి నారదుడను దాడి చేసినాడు. అప్పుడు నారదుడు, 
పాచేతనసుడను "నీవు ఎందుకు దొంగతనము చేస్తున్నావు?" అని 
అడిగారు. (పాచేతసుడు "నా కుటుంబమును 
పోషించుకునేందుకు" అని జవాబిచ్చాడు. దేవబుషి 
నారదుడు "నీవు ఒక వ్యక్తిని దోచుకుంకే, నీకు పాపము వస్తుంది. 
నీ కుటుంబ సభ్యులు నీవు దోచుకున్నవి పంచుకున్నటుగా, నీ 
పాపములనుకూడా పంచుకుంటారా?"” అని అడిగారు. 
పాచేతనుడు తప్పకుండా" అని జవాబిచ్చాడు. అప్పుడు 
దేవబుషి "నీవు, నన్ను ఒక చెట్టుకు కట్టి, ఇంటికి వెళి నీ కుటుంబ 
సభ్యులను అడుగు" అన్నారు. దానికి పాచేతసుడు అంగీకరించి, 
దేవబుషిని చెట్టుకు కట్టి, ఇంటికి వెళి, తన కుటుంబ సభ్యులను, 
భార్యతో సహా, అందరినీ "నేను తెచ్చిన ధనమును మీరు 
పంచుకున్నట్లుగా, నా పాపములను కూడా పంచుకుంటారా?” 


134 


అని అడిగాడు. అందుకు అందరూ "నీకు మమ్ములను 
పోషించవలసిన బాధ్యత ఉంది. కానీ నీ పాపములతో మాకు 
ఎటువంటి సంబంధమూ లేదు" అని అన్నారు. పాచేతసుడకు 
తన జీవితములో మొదటి సారి, దొంగ జీవితమునకు 
బాధపడ్డాడు. అతను దేవబుషి నారదుని దగరకు పరుగెత్తుకు 
ఇత క్షమించమని అర్జించారు. అతని పాపములు 
పవితమగుటకు దేవ బుషి నారదుడు, "రామ" అనే పవిత 
మంతమును [పాచేతసుడతువంటి పాపునకు 
ఉపదేశించకూడదు కాబట్టి, “మ-రా” గా తారుమారు చేసి, 
పాచేతసుడకు బోధించి ధ్యానము చేయమని చెప్పారు. మ-రా 
పదము స్వయంచాలకముగా "రామ గా మారుతుంది. 
ప్రాచేతసుడు రామ ధ్యానములో లీనమై అనేక సంవత్సరములు 
తపమ్సు చేశారు. చీమలు ఆయన చుట్టూ పుట్టలు పెట్టినవి. అనేక 
సంవత్సరముల తరువాత, ఆకాశవాణి అతనిని వాల్మీకి (పుట్ట 
నుండి జన్మించిన) పిలుస్తూ నీ తపస్సు పరిపూర్ణమైనది. నీకు 
జానోదయము అయినది. ధ్యానము నుండి లెమ్ము అని పలికినది. 
మహర్షి వాల్మీకి ఒకనాడు అడవిలో వెళ్ళుచుండగా రెండు 
పావురముల (క్రౌంచ) గ్రేమజంటను చూస్తూ ఉండగా, ఒక 
బాణము అతని ప్రక్కనుండి పోయి ఆ పావురముల జంటలోని 
పురుష పావురమునకు తగిలింది. ఆ పావురము [కిందపడి 
మరణించగా ఆడ పావురము, ఆ పురుష పావురము చుట్టూ కిచకిచ 
అంటూ తిరుగుతుండగా మహర్షి వాల్మీకి అది చూచి బాధతో, ఆ 
బాణము వేసిన వేటకారుని కోపముతో "దుష్టుడా" అని అన్నారు. 
దానికి మహర్షి వాల్మీకి తను కోపము తెచ్చుకోకూడదు, 
అశబ్దములు పలుకకూడదు అని విచారించుచుండగా, పరమపిత 
బహ్మ ప్రత్యక్షమై మహర్షి వాల్మీకితో "నీవు ఇప్పుడు 
పరిపూర్ణమైనావు. నీవు విష్ణు అవతారము అయిన శ్రీరామ చర్విత 


135 


రచనకు అర్హుడవు. నీవు శీరామ చర్విత వ్రాయుము” అని చెప్పి 
మహర్షి వాల్మీకికి దివ్యశకులను ప్రసాదించినారు. పరమపిత 
(బహ్మ దీవెనలతో, మహర్షి వాల్మీకి, దివ్యదృష్టితో "రామాయణము" 
పవిత గంధమును రచించినారు. రామాయణము, రాముడు 
(విష్ణుమూర్తి అవతారము) మరియు ఆయని భార్య సీతాదేవి 
(లక్ష్మిదేవి అవతారము) యొక్క (ఇతిహాసము లేదా చరిత). 
రామాయణములో 24,000 శ్లోకములు ఉన్నవి. 
రామాయణము అధర్మము మీద ధర్మము యొక్క పోరాటము. 
శీరాముడు మానవుడిగా ధర్మమును పాటిస్తూ (రాముడే ధర్మము, 
ధర్మమే రాముడు) ధర్మమూర్తిగా, పురుషోత్తముడు (మానవులలో 
ఉత్తముడు), ఆదర్శవంతమైన కుమారుడిగా, సోదరుడిగా, 
ఎకపత్నివతుడిగా, హిందూ ధర్మ ఆదర్శములను పాటిస్తూ, 
11000 సంవత్సరములు రాజ్యమును పాలించి రామరాజ్యము 
(ప్రజలందరూ సుఖసంతోషములతో, ప్రజలకు ఆదర్శమైన 
పాలకుడిగా)  స్పాపించినారు. సీతాదేవి సంపూర్ణమైన, 
ఆదర్శవంతమైన, విశ్వాసప్మాతమైన పత్నిగా రాముని వెంట 
(మేరనాశక్తి అయి  ్రీలకు ఆదర్శమైనది. భరతుడు, 
లక్ష్మణుడు, శతుఘ్నుడు ఆదర్శవంతమైన సోదరులుగా; 
హనుమంతుడు ఆదర్శవంతమైన భక్తునిగా వ్యవహరించారు. 
అందుచేతనే రామాయణము ఇన్ని సంవత్సరములైనా 
హిందువులందరకూ ఆదర్శవంతమైన చరిత్రగా స్టిరపడినది. 
అందుచేతనే భారతదేశములో సీతారాముల గుడి లేని 
ఊరుండదు. "శీరామ రామ రామేతి రమే రామే మనోరమే, 
సహ(సనామ తత్తుల్యం రామనామ వరాననే" (అనగా శ్రీరామ 
శీరామ శీరామ అనే పవిత్ర మహామంత్రాన్ని మూడుసార్లు ధ్యానిస్తే 
మనస్సు రమిస్తుంది. నివ, విష్ణు సహ(సనామములు 
ధ్యానిన్సినంత ఫలములు రామనామము ఇస్తుంది). 


136 


మహాభారతము 


మహాభారతము భరత రాజవంశము యొక్క మహా 
ఇతిహాసము భగవాన్‌ వేద వ్యాసుడు వెల్లడించాడు. ఇది 18 
పర్వములలో 1,07,000 శ్లోకములతో అతిపెద్ద ఇతిహాసము. 
పవితమైన వేదములను దగజారిన (బాహ్మణులు, (స్త్రీలు, 
క్షతెయులు, వైశ్యులు మరియు శూదులు వినుటకు అర్హత 
లేనందున, వారుకూడా మహాభారతము ద్వారా [బహ్మానంద ఫ్రితి 
పొందుటకు ఈ [గంధమును టాశారు (భాగవతము 1 : 4: 25) 
మహాభారతము అధర్మము మీద ధర్మము యొక్క పోరాటము. 
దీనిలో శ్రీమద్‌ భగవధీత (పరమాత్మని పాట), విష్ణు 
సహ్మసనామములు కూడా ఉన్నవి. మహాభారతము ఐదవ 
వేదముగా భావించబడుతుంది. శాంతి పర్వములోో, 
మహాభారతము యుద్రము తర్వాత, శీకృష్ణుడుతో సహా 
పాండవులు ఓఘవతి నది వధ అంపశయ్యపై (బాణములు 
యొక్క మంచము) మృత్యువు కోసము వేచిఉన్న భీష్ముడు 
(ధర్మమునకు ప్రతీక దగరకు వెళ్లినప్పుడు, భీష్ముడు శీకృష్ణుని 
భక్తితో విష్ణు సహ(సనామములతో స్తుతిస్తారు. తరువాత శికృష్ణుడు 
యుధిష్టరునితో చెప్పగా, యుధిష్టరుడు భీష్ముని, ధర్మము, 
జ్ఞానము బోధించమని ప్రార్దిస్తారు. భీష్ముడు, యుధిష్టరునకు 
వివిధ ధర్మములు (వర్ష, ఆశమమ ధర్మములు), రెండు విధముల 
ధర్మములు - (ఎ) ప్రవృత్తి మాగము - (పపంచ అనుబంధముతో, 
ప్రాపంచిక కార్యకలాపాలలో ఉన్నవారి ధర్మములు, (బి) నివృత్తి 
మార్గము - ప్రపంచిక అనుబంధములను ఉపసంహరించుకొన్న 
వారి ధర్మములు, రాజ్యపాలకుల విధ్యుక్తమైన ధర్మములు, స్త్రీల 
ధర్మములు, పురుషార్థములు మొదలైనవి బోధించారు. 
(భాగవతము 1:9 : 26, 27,28) వీటిలో కొన్ని అంశములు [కింద 


137 


వివరించబడినవి: 


ఖీ 
ఖం 


ఖీ 
ఖం 


ఖీ 
ఖం 


ఖీ 
ఖం 


కలి యుగములో ధర్మము, అధర్మముగానూ మరియు 
ధర్మము, ధర్మముగానూ వ్యవహరిస్తుంది. 

ధర్మముగా ఉన్నవారితో, ధర్మముగానే ఉండవలెను. 
వంచనను, వంచనతోనే ఎదుర్కొనవలెను. 

చెడును, మంచితనముతో జయించవలాను. 
చేడుమారములతో విజము కంకే, ధర్మము కోసము మరణమే 
ఉత్తమము. 

అదృష్టము మీద ఆధారపడకుండా, మానవ (ప్రయత్నము 
చేయవలెను. 

సత్యము మరియు నిజాయతి విజయమునకు మార్గములు. 
ఇతరులకు |తికరణ శుద్దిగా (ఆలోచన, మాట మరియు 
చేతలు) ద్వారా మంచినే చేయవలెను. 

స్వంత ఆనందములను త్యాగము చేయవలను. 

నేను, నాది ని అర్హము చేసుకొనవలెను. 

కోరికలను, శారీరకవాంఛలను, కోపమును 
నియంతెంచవలను. 

బాధ్యతలను స్వీకరించవలెను. 

నీపట ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటావో, 
నీవుకూడా ఇతరులపట్ల అలా ప్రవర్తించవలఠతెను. 

దురాశ పాపములకు మూల కారణము. స్వీయ 
నియంతణతో, దురాశను నాశనము చేయవలెను. 
మూబాంద నములు. -దపము. వితారము- “కొపీము; 
హంకారము, మహామాయ, (భమ, నోమరితనము మరియు 
అసూయ అజ్ఞానమునకు కారణము. 

ఓర్పు, ధైర్యము, అహింస, నిజాయతి, ప్రశాంతత, ఆప్యాయత, 


138 


ర 
౪9 
ర 
౪9 
ర 
౪9 


మనస్సు  స్టిరత్వము, దయ స్వీయ నియంత్రణను 
సాపించును. 

సత్యము శాశ్వతమైన పరమాత్ముడు. యథార్యము, 
నిజాయతి శాశ్వతమైన ధర్మము. 

కోరికలు తీర్చుకొని పొందిన ఆనందము కొంకు, ఇందియ 
నిగహణ లేదా కోరికలను త్యజించుట ద్వారా పొందిన 
ఆనందము 16 రెట్లు అధికము. 

వేదముల రహస్యము "సత్యము యొక్క సత్యము, స్వీయ 
నియంత్రణ యొక్క స్వీయ నియంత్రణ మరియు 
అన్ని బానిసత్వము నుండి విముక్తి". ఇది హిందూ ధర్మ 
పవ్శిత (గంధములు యొక్క సారంశము. 

పేదలకు దానధర్మములు చేయుట కీర్తికి మార్గము. 
యథార్హ్యము, నిజాయతి స్వర్గమునకు మార్గము. మంచి 
(ప్రవర్తన ఆనందము మరియు తృప్తికి మార్గము. 

దయ మరియు కరుణ [శేష్టమైన సద్గుణములు. 

ఇతరులకు హాని చేయకుము. 

పరమాత్ముని భక్తి శద్దలతో అరాధించవలెను. 


భీమద్‌ భగవధీత 


శ్రీమద్‌ భగవధీతలో వేదముల, ఉపనిషత్తుల సారంశము 


ఉన్నది. భగవదీతలో (బహ్మవిద్య ఉన్నందున ఉపనిషత్తుల 
స్థానములో పరిగణిస్తారు. భగవానుడు శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి 
యొక్క పరిపూర్ణ, సర్వథశేషమైన అవతారము. అపరిమిత 
సద్గుణములు, మానవ రూపములో అంతిమ పరమాత్సుడుగా 
(సగుణ (బహ) భావించబడుతారు (భాగవతము 1:3 : 28). 
ఆయన యోగములకు రాజు, గురువు. నాశనములేని ఈ యోగ 


139 


శ్యాస్తమైన భగవధీతను భగవంతుడు మొదట సూర్యదేవునకు 
ఉపదేసించినారు. సూర్యదేవుడు దానిని మనువునకు, మనువు 
ఇక్ష్వాకు. రాజునకు విశదీకరించెననియు, ఆ విధముగా 
పరంపరముగా ఈ యోగశ్యాస్తము ఒకవ్యక్తి నుండి మరొక వ్యక్తికి 
అందింపబడినది. కాని కాల్మకమున ఈ పరంపర భగ్నమైనది. 
నీవు నా భకుడవు, మిత్రుడవు. ఈ పురాతన శా(స్తము 
యొక్క ఉతమ రహస్యమును ఇప్పుడు నీకు చెప్పుచున్నాను 
అని శ్రీకృష్ణ భగవానుడు అర్హనునకు చెప్పినారు (4 : 1, 2, 3). 
భగవధీత లక్ష్యము మోహమును, అజ్ఞానమును, (భాంతిని 
నశింపచేయుట (18 : 72, 73). దీనిలో 18 అధ్యాయములు 
18 యోగములతో 700 శోకములలో శ్రీకృష్ణ భగవానుడు 
అర్దనునకు, మహాభారతయుద్ద |పారంభమునకు ముందు, 
ఉపదేశించినారు. భగవధీత మానవజాతి అందరకు వర్తిస్తుంది. 
దీనులో ప్రతి సమస్యకు పరిష్కారమారము ఉన్నది. ప్రతి 
విషయమునకు అనుకూల (ప్రతికూల అంశములు వివరించి, 
చివరికి నిర్ణయము వ్యక్తికి వదలిపెడుతుంది (18 : 63). శీకృష్ణుడు 
అనేక శ్లోకములలో మోక్షము (భగవంతునిలో లీనమవుట) 
పొందుటకు మాగములు సూచిస్తూ, అభయమిస్తూ, వాగానము 
కూడా చేస్తారు (11 : 54,55; 12 : 3,4, 8; 13 : 30, 34; 16 : 22; 18 : 53, 
56, 65, 68). నేను (పతి వ్యక్తి హృదయమునందును ఉందును. 
నానుండియే స్మృతియు, జ్ఞానమును, మరపును కల్లును. అన్ని 
వేదములచేతను నేనే తలియదగినవాడను. వేదములు 
తెలిసినవాడను, వేదాంతములు కూరినవాడను నేనే (15 : 15). 
నీవు సర్వదా నన్ను స్మరించుచూ నీ విధ్యుక ధర్మములు 
(యుద్దము) నిర్వర్తించుము. నీ విషయములనింటిని నాకే 
అర్పించుము. నీ మనస్సును, బుధిని నాయందే స్థిరముగా 
నుంచిన యడల నీవు నిస్సందేహముగా నన్ను పొందుదువు 


140 


(8 : 7 8; 9 : 34. భగవధీత, మొదటి అధ్యాయములో (అర్హున 
విషాద యోగము) మొదటి శ్లోకములో ధృతరాష్టు(డు 
అజ్ఞానముతో "మామకాః" (నావాళ్ళు, కౌరవులు మాతమే) 
మోహము (1 : 1, తరువాత అర్హునుడు కూడా అజ్ఞానముతో 
"మమ" (నా యొక్క బంధువులు) మోహముతో (1 : 27, 29) 
క్షతియుడిగా తన స్వధర్మము (యుధ్రము చేయుట) 
నిరాకరణతో |ప్రారంభముయి, చివరి 18 వ అధ్యాయములో 
(మోక్షసన్నాస యోగము) శ్రీకృష్ణ భగవానుడు బోధనతో ఈ 
అశాశ్వతమైన (ప్రపంచపు సత్యమును గ్రహించి శాశ్వతమైన 
జ్ఞానము కలిగి (వైరాగ్యము కలిగి, మోహము పోయి, తన 
స్వధర్మము (యుద్దము చేయుట) పాటించుటకు 
సంసిద్దుడైనాడు (18 : 73). భగవధీతలో ప్రతి అక్షరము, పదము, 
శ్లోకము అత్యంత విలువైనవి. కాని ఈ పుస్తకము సంక్షిప్రముగా 
వాయుటవలన భగవధీత పూర్తిగా వివరించలేనందుకు 
చింతిస్తూ, కొన్ని అద్యాయములలోని కొన్ని శ్లోకములను మాత్రమే 
వివరించబడినవి. 


ద్వితీయాధ్యాయము (సాంఖ్య లేదా జ్ఞాన యోగము): 


ఫి నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి 
దుఃఖించుచున్నావు. వివేకము గలవారు జీవించిఉన్నవారి 
గూర్చిగాని, మరణించినవారి గూర్చిగాని శోకింపరు (11). నేను, 
నీవు, అందరూ ఉండని సమయము లేదు, ఇకముందు 
అంతమగుట కూడా లేదు (12). ఈ దేహము యొక్క బాల్యము, 
యౌవనము, ముసలితనము ఈ దేహములో నున్న జీవాత్మకు 
ఆరోపించినట్లు, అన్తే ఈ దేహాంతము (మరణము) తరువాత 
జీవాత్మ ఇంకొక దేహమును పొందును. అట్టి మార్పులకు 


141 


దీరులు (వివేకులు ఎప్పుడూ మోహము చెందరు (13). 

జీవాత్మకెప్పుడునూ  జననములేదు, మరణములేదు, 
ఒకప్పుడుండి మరియోక్కప్పుడు లేకపోదు. అది అజనితము, 
నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడిననూ 
అది చంపబడదు (20). మానవుడు వాడుకచేత చెడిపోయిన 
దుస్తులను విడిచి, కొత్తదుసులను ధరించునట్లు, జీవాత్మ, 
ముదిమిచే నిప్ప్రయోజనమైన దేహమును, విడిచి నూతన 
దేహమును పొందును (22). జీవాత్మను ఆయుధములు 


ఖండింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు 
తడుపజాలదు, వాయువు ఎండింపజాలదు. జీవాత్మ 
నిత్యమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాపకమైనది, 


కదిలించరానిది, సిరమైనది, శాశ్వతమైనది (23, 24. 

నీవు (క్షతియుడుగా) నీ స్వధర్మమును (ధర్మమైన యుద్దము 
చేయుట) నిర్వహించనిచో, నీ స్వధర్మమును వీడినవాడిగా నీ 
కీర్తిని కోల్పోయి, పాపమును కూడా పొందుదువు (33). 
సుఖదుఃఖములను, లాభనష్టములను జయాపజయములను 
సమముగా భావించి; 'యుధము. . కొరకే “నీవ ఎయయుదము 
చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడునూ పాపము 
కలుగదు (38). కర్మలు (వేదములచే నిర్ణయింపబడిన వర్త, 
ఆశమమ సత్కర్మలు) చేయుటకే నీకు అధికారము కలదు. ఆ 
కర్మల ఫలితములపె నీకెట్టి అధికారము లేదు. నీవు 
కర్మ్వఫలములకు కారణము అని ఎప్పుడునూ భావించకుము. 
కర్మలు చేయకుండుటకు ఆసకుడవు కాకుము (47). 

సమభావముతో ఈ జీవితములో మంచి, చెడు రెండింటి కర్మ 
ఫలములను వదలిపెట్టి, యోగాభ్యాసము (భగవంతునితో 
సంయోగము) చేయుము. యోగామనగా కర్మయందలి నేర్పు 
(50. వివేకులు సమత్వమనస్సుతో కర్మఫలములను 


142 


ర 
౪9 


త్యజించి, జన్మ బంధములనుండి విముకులయి, అత్యంత 
పరమానంద స్థితిని పొందుదురు (51. ఎప్పుడైతే 
మనస్సులో కల్పించబడిన కోరికలను విడుచునో, ఆత్మ, 
ఆత్మతోనే తృప్తి పాందునో అప్పుడు అతడు సిత పజుడని 
(ఉతమస్తితి) చెప్పబడును (55). ఎవడు మంచికు, చెడకు 
ఆసక్తిరహితురడై; ఆనందము, ద్వేషము లేనివాడై ఉంటాడో 
అతను జ్ఞానమందు సిరమైయుండును (57. 

రాగద్వేషములు లేనివాడు, విషయములపై 
ఇందియములను న్నిగహించుకున్నవాడు, మనస్సును 
వశపరచుకున్నవాడు భగవంతుని అనుగహము పొందును 
(64. అన్ని కోరికలను విడిచి, నిరపేక్షుకుడై, మోహము, 
అహంకారములేనివాడు శాంతిని పొందును (71). 


తృతీయాధ్యాయము (కర్మ యోగము): 


ర 
౪9 


రెండు విధములైన ఆధ్యాత్మిక సాధనలు ఉన్నవి. (ఎ) సాంఖ్య; 
లేదా జాన యోగము, (బి కర్మ యాగము (3). ప్రకృతి 
గుణముల కారణములవలన, ఎవ్వరునూ ఒక్కక్షణముకూడా 
ఏకర్మ చేయకుండా ఉండలేరు (5). ఎవరైతే కర్మ మరియు 
జాన ఇంద్రియములను ధృడ నిశ్వయముతో మనన్సుచే 
నియంతించి, ఆసక్తిలేకుండా కర్మయోగము చేస్తారో వారు 
విశిష్టమైనవారు. నియమింపబడిన నీ కర్మలు చేయుట, 
అసలు కర్మలు చేయకపోవుటకంకు ఉత్తమము (7). కర్మలు 
చేయకుండా శరీరమును పోషించకోనజాలవ. మానవులు 
వారు చేసే కర్మలు ఆసక్తరహితమై, ఫలాపేక్ష లేకుండా 
భగవంతునికి అర్పితభావముతో (యజ్ఞము) చేయనిచో ఆ 
కర్మలు బంధకారణమగును. నీకు విధింపబడిన కర్మలు 


143 


ఆసక్తిలేనివాడవె, అరితభావముతో చక్కగా చేయుము (8, 9. 
మానవులు చేసే ఈ  యజ్నములబచే దేవతలు 
సంతృప్తిపడి, మానవులకు తృప్తి కలిగింతురు. ఈ విధముగా 
మానవ, దేవతలు పరస్పర సహకారమువలన అందరికి సౌఖ్య 
సంపదలు కలుగును (11). కాని దేవతలిచ్చు వస్తువులను 
వారికీయకుండా అనుభవించువారు నిజముగా దొంగలే 
అగును (12. భకులు యజ్ఞమున  అర్పింపబడిన 
ఆహారశేషమును భుజింతురు. కావున సర్వ 
పాపములనుండి విముక్తి పొందుదురు. తమ స్వానుభవము 
కొరకే ఆహారము తయారు చేసుకొనువారు పాపమునే 
భుజింతురు. క్రమబదములైన కర్మలన్నియూ వేదములచే 
విధింపబడినవి (13). వేదములు పరబహ్మమునుండి 
వ్యక్తమైనవి. అందుచే సర్వవ్యాపకమైన (బహ్మము 
యజకార్యములందు శాశ్వతముగా ప్రతిష్టింపబడినది (15). 
కాని మానవుడు అత్మయందే ఆనందము కలవాడై, 
అత్మయందే తృప్తిపొంది, అత్మయందే సంతుష్టుడైనవానికి 
కర్మయే లేదు (17. 

అహంకారము యొక్క [ప్రభావముచే జీవాత్మ ప్రకృతి యొక్క 
గుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని భావించును 
(27). పరమ సత్యమును తెలిసిన వ్యక్తి గుణముల ప్రభావము, 
వాటి ప్రవృత్తిను ఎరిగినవాడై వాటిపై ఆసకుడు కాకుండును 
(28. తమ ధర్మములను నిర్వహించుచూ, అసూయారహితులై, 
ఈ ఉపదేశమును విశ్వాసముతో అనుసరించువారు కామ్యకర్మ 
బంధమునుండి విడువబడుదురు (31). ఇందియములకు 
మరియు విషయములు, వసువుఅయందు మద్య 
రాగాద్వేషములు ఉన్నవి. అవి ముఖ్యమైన శ[తువులు. వాటి 


144 


వశము కాకూడదు (34). తమకు విధింపబడిన ధర్మములు 
అయోగ్యమైనను వానిని చేయుట, పరధర్మములను 
లెస్సగా చేయుటకంకొ చాల మేలైనది (35). 

శ రజోగుణము వలన కామమే, కోపముగా పరిణమించును. ఇది 
సర్వమును మింగునట్టి, పాపముతో కూడిన గొప్ప శతువు 
(37. అగ్ని పాగచేతను, అధమము  దుమ్ముచేతను, 
గర్పృముమావిచేతను ఆవరింపబడినటు, జీవుడుకూడా 
కామము యొక్క వివిధదశలచే ఆవరింపబడిఉండును (38). 
అది ఎప్పుడూ తృప్తిపాందకుండా అగ్నివలె 
మండుచుండును (39. ఇందియములు, మనస్సు, బుద్ది 
కామమునకు: 'స్తావరములు;- . వినిత్వారా కామము. జీవని 
యథార్హజ్ఞానమును కప్పిపుచ్చి అతనిని కలతపెట్టును (40). 
ఇందియనిగహముచే, ఈ కామమును నిగ్రహించి జానమను 
ఆత్మానుభావమును నాశనముచేయు కామమును 
సంహరింపుము (41). ఇందియములు ఉత్తమము, 
ఇందియములకంకు మనస్సు ఉత్తమము, మనస్సుకంకు 
బుద్ది ఉత్తమము, బుదికంకైు ఆత్మ ఉత్తమము (42. 


చతురాధ్యాయము (జాన యోగము): 


ఢి ఎపుడెపుడు ధర్మమునకు హానియు, అధర్మ్శ్మమునకు 
అభ్యుదయము కల్లునో అప్పుడప్పుడు నేనవతరించుదును 
(7). భకులను రక్షించుటకొబకు, దుష్టులను 
నికి ంచుటకొటకు, ధర్మమును సాపించుటకొజకు 
పతియుగము నేను స్వయముగా అవతరించుచుందును (8). 
మానవులు నన్ను యెట్లు శరణు ఆశయించెదరో అక్లేవారికి 
ఫలములోసంగుదును (11). 


145 


ర 
౪ 


మానవుల గుణములు మరియు కర్మలు అనుసరించి 
నాలుగు విధముల వర్గములు (బాహ్మణులు, క్షతెయులు, 
వెశ్యులు, శూదులు) నాచే సృష్టింపబడినవి (13). 

ఎవరైతే కరయందు ఆకర్మను, అకర్మయందు కర్మను 
చూచునో అట్టి మానవులు బుదిమంతులు. అతడు అన్ని 
కర్మలు చేసే యోగి (18). 

ఎవరైతే కోరికలు లేకుండా, కర్మ్వఫలితములపె 
ఆసక్తిలేకుండా, నిత్య సంతృపుడై యుండునో వారు అన్ని 
కర్మలు చేస్తున్నప్పటికీ కామ్యుకర్మలు చేయనివారే (19, 20). 
మనస్సును, శరీరమును నిగ్రహించుకొని, (ప్రాపంచిక 
విషయములను విడిచిపెట్టి, దేహమునకు ముఖ్యమైన కర్మలు 
చేయునతనుకు పాపఫలములు అంటవు (21). ఎవరైతే తనకు 
లభించినదానితో తృస్తిపాొాందునో, అసూయారహితుడు, 
ద్వందములకు (కష్టసుఖాలు, లాభనపష్టములు, 
జయాపజయములు  అతీతుడో వారు కర్మలు 
చేయుచున్నప్పటికీ వాటిచే బద్రుడుకారు (22. ఎవరైతే 
ఆసక్తిరహితుడై, దేహాత్మబంధములు లేనివాడై, 
కర్తృత్వభావరహితుడై, జ్ఞానావస్థలో ఉన్నవాడై, పరమాత్మునికి 
అర్పితభావముతో కర్మలను చేయువాని కర్మలు కరిగిపోవును 
(23). 

సృష్టి అంతా [బహమయము. యజ్ఞములో అర్పణము 
(నెయ్యి పోసే గరికె) బహ్మ, హవిస్సు (నాయ్యి, అన్నము) 
బహ్మ అగ్ని బహ్మ హోమము చేయువాడు బహ, 
"హోమము చేయు కార్యము [బహ్మ, హోమము అంతిమ 
లక్ష్యము బహ్మ చివరిగా హోమము బహ్మములోనే 
లీనమగును (24. ఆత్మ సమర్పణ కూడా యజ్ఞము (25). 
బహ్మ కొకు, తలచుకొని ఎ సత్కార్యము చేసినా అది 


146 


యజ్ఞము (28). ప్రాణాయామము యజ్ఞము (29, 30). 
యజ్జ్ఞ[పసాదము అమృతములా అనుభవించే యోగులు 
(బహ్మమును చేరుదురు (1). 

% వస్తువులను దానముచేసే యజ్ఞము కంకు, జ్ఞానయజ్ఞము 
గొప్పది (149). 

+ అన్ని యజ్ఞములు చివరకు జ్ఞానమునే చేరును (33. 
జ్ఞానము పొందిన పిదప, అజ్ఞానము నిన్ను మోసగించలేదు. 
ఆ జ్ఞానముతో సర్వసృష్టిని నీలోనూ, నాలోనూ చూడగలవు 
(35). అగ్ని అన్ని వస్తువులను బూడిద చేయునట్లు, జ్ఞానము 
అని కర్మలను నాశనముచేయును (37). అన్నిటినీ పరిశుధము 
చేయునది జ్ఞానమే (38). కర్మ్వఫలములను త్యజించినవాడు, 
దివ్యజానముచే సందేహములను ఛేదించినవాడు, 
ఆత్మయందు సిరముగా నున్నవాడును (కర్మయోగిని) కర్మలు 
బంధించలేవు (41). 

శ యోగులు కర్మలు శరీరముతో, మనస్సుతో, బుద్దితో, 
ఇం[దదియములతో, కర్మకరుత్వము విడిచి ఆత్మ సుద్దికోసమే 


చేయుదురు (65 : 11. భగవంతుడు ఎవరియుక్క 
పుణ్యపాపములు (గహింపడు. జీవులకు, జ్ఞానమును 
అజ్ఞానముచే కప్పబడిఉండుటచే, మొహముచే 


కలతనొందుచుందురు (5 : 15). ఎవకైెతే జ్ఞానముతో 
అజ్ఞానము నాశనము అయినదో, పగలు సర్వమునూ 
సూర్యుడు (పకాశింపచేయునటు, వారికి జ్ఞానము సర్వమును 
వ్యక్తము చేయును (65 : 16). 


షష్టాధ్యాయము (ధ్యాన యోగము) 
%* మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మ్మితము. కాన 


147 


అట్లు చేయజాలనివానికి మనస్సు గొప్పు శృతువు (6). 
మనస్సును జయించిన వాడు శాంతెని పొంది, పరమాత్ముని 
చేరినవాడే అగును. అట్టివానికి ద్వందములు 
ఫీతోష్టములు, సుఖదుఃఖములు, మానావమానములు 
సమానములే (7). అధికముగా తినువానికి లేదా అస్సలు 
తిననివానికి, అధికముగా నిదించువానికి లేదా అస్సలు 
నిదించనివానికి యోగి అగుటకు అర్హత లేదు (16). 
మనస్సును పూర్తిగా నిగహించుకున్న యోగి, పరిశదమైన 
(సూక్ష,్క మనస్సుతో పరమాత్ముని అనుభవము కలిగి 
ఆత్మానందముతో ఉండును (20). ఎవరైతే నన్ను 
విశ్వమంతలోనూ, విశ్వమంతా నాలోనూ దర్శించునో, అతని 
దృష్టిలో నేను, నా దృుష్షిలో అతను ఎల్లప్పుడూ 
దూరముకాము (30). 

అరనుడు "మనస్సు చెంచలమైనదినూ, 
కలతనొన్టించునదియూ, పట్టుదల కలదియూ, మిక్కిలి 
బలము కలదియూ అగుటచే, దానిని నిగహించుట 
వాయువును న్మిగహించుటకంకు కష్టతరము" (34). భగవానుడు 
శ్రీకృష్ణ "శాంతిరహితమయిన మనస్సును నిగ్రహించుట 
నిస్సందేహముగా మిక్కిలి కష్టము. కాని తగిన అభ్యాసము 
చేతను, వైరాగ్యముచేతను అది సాధ్యమగును” (35). 

యోగ |బష్టుడు పున్యలోకములలో భోగములు అనుభవించి, 
తరువాత దివ్యజ్ఞానుల లేక పవితుల లేక సంపన్నుల 
కుటుంబములో జన్మించును (41). అటి జన్మ పొందిన 
తర్వాత అతడు పూర్వుజన్మనకు సంబందించిన 
దివ్యచైతన్యమును పునరుద్దరించుకొని సంపూర్ణ విజయము 
పొందుటకు అధికమైన అభివృద్దికై మరల ప్రయతించును 


148 


(43). యోగి మునికంకును, కామ్యుకర్మలు చేయువానికంకును 
మహాత్తరుడు. అందుచే అన్ని పరిస్టితుల యందును నీవు 
యోగివి కమ్ము (46). 


ద్వాదశాధ్య్రాయము (భక్తి యోగము) 


% నా సగుణరూపముపె మనస్సును స్థిరీకరించి, నిరంతరమూ 
(శదతో నన్ను పూజించుట యందు నిమగ్నులైనవారు 
అత్యంత పరిపూర్తులని భావింపబడుదురు (2. అగోచరమైన 
నిరాకార [బహ్మయందు ఆసక్తితో కూడిన మనస్సు కలవారికి 
అభ్యుదయము చాలా క్లేశకరము (5). 

భి తమ కర్మల నన్నింటిని నాయందు విడిచి, అన్యచింతలేక 
నాయందలి భక్తియుక్త సేవలో నిమగ్నులగుచు, తమ 
మనసును నాయందే స్థిరీకరించి, నన్నే ఎల్లప్పుడూ 
ధ్యానించువారిని జనన మరణ సంసార సముదము నుండి 
త్వరలో రక్షింతును (6, 7. 

శ నీవు నీ మనస్సును నా మీద స్థిరముగా నిలుపలేకున్న, 
అప్పుడు నన్ను పొందుటకు యోగసాధన మరల, మరల 
చేయుము (0). అదికూడా నీవు చేయలేని యడల, నీ 
మనస్సును మెత్తబరుచుచూ కర్మఫలములను 
విడిచిపెట్టుము (11). అభ్యాసము కంకొ జ్ఞానము, జ్ఞానము 
కంకు ధ్యానము, ధ్యానము కంటె కర్మఫల త్యాగము గొప్పవి. 
త్యాగాముచే మానవుడు మనస్సు శాంతి పొందును (12). ఏ 
భకులు పెన వివరించిన ధర్మామృతము ననుసరించుచు, 
(శదతో నన్నే పరమ గమ్యముగా చేసికొని పూర్తిగా నాయందే 
నిమగ్నులై యుండెదరో వారు నాకత్యంత ప్రియులు (20). 


149 


అషాదశాధా3యము (మోక్షసన్నాాస యోగము) 


యజ్ఞ, దాన, తపః, కర్మలను విడువక తప్పక చేయవలెను (5) 
దేహవంతుడైనవాని కేవరికిని కర్మలనన్నింటిని 
విడచిపట్టుట సాధ్యముకాదు. కాని కర్మఫలములను నెవడు 
విడుచునో అతడు నిజమైన త్యాగి (11). 

(బాహ్మణ (జ్ఞానము, శాంతి, సహనము, తపస్సు, 
ఆత్మనిగ్రహము, ధర్మ ప్రవర్తన), క్షత్రియ (క్తి శౌర్యము, 
ధైర్యము, నాయకత్వము,  ధృడనిశృయమిు,), వైశ్య 
(వ్యవసాయము, గోరక్షణ, వర్తకము), శూదుల (పరిశ్రమ, 
పరసేవ) విధులు (పపకృతిపరమైన గుణములు, వారిచేసే 
కర్మలననుసరించి విభజింపబడుచున్నవి (41, 42, 43, 44). 
సర్వజీవుల మూలకారణమగు, సర్వవ్యాపకుడగు భగవంతుని 
స్వకర్మలను చేయుటద్వారా. పూజించుటచే మానవుడు 
పరిపూర్తత్వము పొందును (46). ఇతరుని వృత్తిని (గ్రహించి 
దానిని సమగముగా చేయుటకంకు, అసమగముగా పకృతి 
నిర్దిష్టమైన స్వీయవృత్తిని చేయుట మానవునికి మేలైనది 
(47). 

బుద్దిచే పవితీకృతుడై, ధృఢనిశ్వయముతో మనస్సును 
నిగ్రహించి, ఇందియ తృప్తిని కలిగించు వస్తువులను 
విడిచి, రాగద్వేష విముకుడ్‌, తక్కువ తినుచు, 
మనోవాక్కాయములను న్నిగహించుచు, మిధ్య, బలము, 
అహంకారము, గర్వము, కోపము, మోహము, భౌధికవస్తువులపె 
ఆసక్తి విడిచి యుండువానికి బహ్మాక్వతకు అర్హుడు (51, 52, 
53). అన్ని కర్మలను చేయుచూ, నా శరణాగతి 
యందున్నవాడు, నా కృపతో శాశ్వతమైన, అనశ్వరమైన 
స్టితిని పొందును (56). ఎవరైతే కర్మలను మనస్పూర్తిగా 


150 


ల 
ఖం 


నాకువదిలి, సమానత్వభావముతో, నాయందే భక్తితో 
మనస్సును కేం దీకరించి ఉన్నవానికి కష్టములను అవలీలగా 
దాటగలడు (57). 

నేను నీకు మిక్కిలి రహస్యమైన జ్ఞానమును ఉపదేశించితిని. 
దీనిని పూర్తిగా పరిశీలించి నీ కిష్టమైనట్లు చేయుము (63). 
నీ మనస్సును నాకర్పించి, నాపై భక్తితో పూజించి, నాకు 
నమస్కరించిన, నీవు తపుకే నన్ను పాందుదువు. ఇది నీకు 
వాగానము చేయుచున్నాను (65). 

నీ అన్ని ధర్మములు నాకు వదిలి, నన్ను శరణు కోరుము. 
నిన్ను అన్ని పాపములనుండి విడిపింతును. భయపడకుము 
(66). 

ఎవరైతే భక్తితో ఈ (భగవధీతలో నున్న) పరమ రహస్యమును 
నాభకులకు వివరిస్థారో, వారు నావద్దకు తప్పక వచ్చెదరు. 
దీనికి సందేహములేదు (68). మన ఈ పవిత్రమైన 
సంవాదమును అధ్యయనము చేయు వారు జానయజ్ఞముతో 
నన్ను పూజించునని పకటించుచున్నాను (70). 


151 


దర్శన శాస్త్రములు 


"దర్శన" అనగా చూచుట, తద్వారా అవగాహన 
చేసుకొనుట. (ప్రధానముగా ఆరు దర్శన శా|స్తములు ఉన్నవి. వీటి 
అన్నిటికీ వేదములు ఆధారములు. వేద సాహిత్యము అర్హము 
చేసుకొనుట కష్టతరము. సామాన్య ప్రజలు హిందూ ధర్మమును 
సులభముగా అరము చేసుకొనుటకు బుషులు మరియు 
శాస్త్రవేత్తలు మూల  [(గంథములలోని సూతములను 
ఉపయోగించి దర్శన శాస్త్రములలో చాలా సంగహముగా 
వివరించినారు. 


సాంఖ్య తత్వశా[స్తము 


హిందూ ధర్మము యొక్క అత్యంత పురాతనమైన సాంఖ్య; 
తత్వశాాస్త్రము భగవాన్‌ కపిల మహర్షి బోధించినారు. ఈ 
తత్వశా[స్తము ద్వంద్వ స్వభావనమైనది. పురుష (పరమాత్ముడు), 
పురుష (ఆత), పకృతి (మహామాయ), సృష్టి యొక్క [పాథమిక 
సూతములను వివరిస్తుంది. ఈ తత్వశా[స్తము (ప్రకృతి 
(మహామాయ) నుండి పుట్టిన గుణముల ప్రభావముల నుండి 
విముక్తుడై అనంతమైన శాశ్వతమైన దైవ పరమానందము 
పొందుటకు అనేక మారములు వివరిస్తుంది. (భాగవతము 
పుస్తకము ౩ ప్రవచనములు 24 నుండి 33 వరకు). 


యోగ శాస్త్రము 


“యోగ” మూల పదము “యుజ్‌” అనగా పొందుట లేదా 
అనుసంధానము చేయుట లేదా కలుపుట. యోగ శాస్త్రము 
మహర్షి పతాంజలి వివరించినారు. ఇది సాంఖ్య విధానము 


152 


వంటిదే కాని ఆస్తికత ఉన్నది. ఈ విధానము ద్వైతము మీద 
ఆధారపడి ఉంటుంది (అనగా రెండు, విషయము మరియు 
వస్తువువంటి విశ్వము రెండుగా భావన). ఈ శాస్త్రము మనస్సును 
శుదీకరణమునకు సాధన మరియు ఆచరణాష్మిక ప్రక్రియ 
గురించి వివరిస్తుంది. 'రాజ యోగము' మరియు 'హత యోగము' 
ఈ యోగ శ్మాస్తములో ముఖ్యమైన యోగములు. 


వెశేషిక శాస్త్రము 


వెశేషిక అనగా విశేషముగా. వైశేషిక శా|స్తము మహర్షి కనద 
వివరించినారు. ఈ శ్యాస్తములోని సూత్రములు, సరిఅయినది 
లేదా తప్పును గుర్తించటమునకు తర్క విధానములను 
వివరిస్తుంది. ఈ విశ్వములో తొమ్మిది అంశములను (భూమి, 
నీరు, అగ్ని, వాయువు, శబ్దము, మనస్సు, జీవాత్మ, కాలము 
మరియు ఆకాశము) వివరిస్తుంది. పరమాత్ముడు ఈ 
అంశములలో చైతన్యము కలిగించే ప్రాథమిక శక్తిగా 
భావించబడుతుంది. 


న్యాయ శాస్త్రము 


న్యాయ అనగా ధర్మ తర్కశ్శాస్తము. న్యాయ శా[స్తము, 
వైశేషిక శాస్త్రమును అనుసరించి ఉంటుంది. మహర్షి అక్షపద 
గౌతమ న్యాయశ్యాస్తమును వివరించినారు. న్యాయసూ(తములు 
తార్కిక విశేషణములు ప్రధానముగా ప్రపంచము మరియు 
నాస్తికవాద సంబంధమైన విషయములను వివరిస్తుంది. 
దీనిలో [ప్రామాణికమైన జ్ఞానము పొందే విధానములు, తద్వారా 
బాధల నుండి విముక్తి పొందుటకు ఏకైక మారము అని 
వివరిస్తుంది. ఈ శాస్ర్తము (ఎ జ్ఞానము, (బి) ఊహ్యము, 


153 


(సి వోలికలు మరియు (డి జానము యొక్క దృష్టాంతము, 
(ప్రమాణము. సేకరించిన జ్ఞానము [ప్రమాణముగా 
నిర్ణయించుటకు పలు విధానములు వివరించినది. 


పూర్వ మీమాంస శాస్త్రము 


భగవాన్‌ వేద వ్యాసుని శిష్యుడు మహర్షి జైమిని, వేదముల 
కర్మ కంద (మూలము, కాండ) (జీవాత్మ ఆధ్యాత్మిక అభివృధి 
కొజకు చేయవలసిన కర్మలు) యొక్క సరైన అవగాహనకు 
మరియు ఆచరణలకు, పూర్వమీమాంస  శా(స్తములో 
వివరించినారు. దీని లక్ష్యము జీవాత్మ అభ్యుదయము (ఉత్తమ 
పరిణామముతో) స్వగలోకము పొందుటకు వివిధ మాగములు 
వివరించినారు. ఈ శాస్త్రము వేదముల జ్ఞాన కాండ (ఆత్మ, 
పరమాత్మ ఒక్కశే) తో వ్యతిరేకించదు. 


ఉత్తర మీమాంస (బహ్మ సూత్రములు) 


ఉతర మీమాంస (బహ్మ సూతములు) అనగా 
వేదాంతము (వేదముల సాహిత్యము, ఉపనిషత్తులు యొక్క 
సారాంశము). భగవాన్‌ వేద వ్యాసుడు  వాసిన  1బహ్మ 
సూతములు (4 అధ్యాయాలలో మొత్తము 555 సూత్రములు), 
వేదముల జ్ఞాన కంద (మూలము, కాండ), పరబహ్మము 
(పరమాత్ముడు) సంపూర్ణ దివ్యత్వము, ఆత్మ (జీవాత్ర, పకృతి 
(మహామాయ)  తత్వములను వివరిస్తుంది. ఆత్మ 
నిజస్వరూపము యొక్క అజ్ఞానము కారణముతో అనంత జనన, 
మరణ, పునఃజన్మల చక్రములో జీవాత్మ బందింపబడి ఉన్నది. 
దీనిలో పరమాత్ముని అనంతమైన దివ్య సద్గుణములను 
వర్దిస్తూ, జీవాత్మ పరమాత్మునికి ఆత్మ సమర్పణచేసి, ఆయన 


154 


కృపతో మహామాయ (దైవశక్తి యొక్క బానిసత్వమునుండి విముక్తి 
పొంది, అనంత సంపూర్ణ దివ్య పరమానందము ఫ్రితిని 
పొందుతుంది (1:1:7).అసంఖ్యాకములైన సూక్ష్మరూపములో, 
అణుమాతమైన జీవాత్మ, అపరిమితమైన పరమాత్మ యొక్క 
భాగము (అంశము) (భగవధీత 15 : 7). జీవాత్మ, పరమాత్ముని 
భాగము, అంశము అనగా (సంపూర్ణమైన పరమాత్ముడు 
భాగములు అవజాలడు) పరమాత్మునివల, దివ్యమైన 
(పరమాత్ముడే) కాని పరమాత్మునికంకు భిన్నము కాదు. 
అనన్య, నిరంతర భక్తి యొక్క సంపూర్ణ పాముఖ్యత వివరిస్తూ 
భక్తుడు, భకిదాారా పరమాత్ముని సులభముగా తెలుసుకొని 
ఆయన కృప పొందవచ్చు (3: 4:38). వేదాంతము నుండి క్రింది 
వివరించిన మూడు వేదాంత సిద్దాంతములు (అరవివరణలు) 
ఎర్పడినవి: 


% అద్వైత వేదాంతము 


జగద్గురు ఆది శంకరాచార్యలు క్రీ. శ. 788 కేరళలో 
కలడిలో జన్మించారు. ఎనిమిది సంవత్సరముల వయసులో 
నాలుగు వేదములు అధ్యయనముదచేసి, పన్నెండుము 
సంవత్సరముల వయసులో హిందూ ధర్మ పవిత 
గంధములలో పాండిత్యములో పొందినారు. ఆయన ఉత్తర 
భారతదేశము వెళి (శ్రీ గౌడపాద గారి శిష్యుడు అయిన) శీ 
గోవింద భగవత్పాద గారి శిష్యుడిగా ఉన్నారు. పదహారు 
సంవత్సరముల వయసులో ఆయన విస్తారముగా హిందూ 
ధర్మ పరమైన అనేక గంధములు వాసినారు. వాటిని [కింద 
విధములుగా విభజించవచ్చు; 


155 


ర 
౪ 


భాష్యుములు: పది ప్రధాన ఉపనిషత్తులు, (బహ్మ 
సూతములు మరియు భగవధీతపె విస్తారమైన వ్యాఖ్యానము 
మరియు వివరణలు. 

పకరణములు: ఉపదేశ సహశి, వివేక చూడామణి, 
ఆత్మబోధ, తత్వబోధ, నిర్వాణషట్కము, పంచదశి మొదలైన 
సిద్దాంత గంధములు. 

న్తోతములు: శివానంద లహరి, సౌందర్య లహరి, ఆనంద 
లహరి, భజగోవిందం, కనక దుగ మొదలైన భక్తి సన్మోతములు. 


ఆయన నాలుగు శంకర మఠములు న్హాపించారు - 
జోషిమర్‌ (జ్యోతి పీఠము - అయ మాత్మా బహ్మ - అధర్వణ 
వేదము) (ఉత్తరాఖాండ్‌), ద్వారక (శక్తి - కాళిక పీఠము - 
తత్త్వమసి - సామవేదము) (గుజరాత్‌, జగన్నాధపురము 
(గోవర్రన పీఠము. =: ప్రజ్ఞానం (బిహ్మ = ముగ్వేదము (పూరి, 
ఒరిస్సా) మరియు శృంగేరీ (జ్ఞాన శారద) పీఠము - అహం 
(బహ్మాస్మి - యజుర్వేదము) (కర్ణాటక). ఉపనిషత్తులు మరియు 
(బహ్మ సూతములు వ్యాఖ్యానముల ద్వారా ఆయన అద్వైత 
వేదాంతము స్థాపించారు. 


పరమాత్ముడు సత్యము, నిత్యము, వాస్తవము, సంపూర్ణము, 
ఒకేఒక్కడు, రెండుకానివాడు, రెండవది లేనివాడు (పరమార్షిక 
సత్యము). 

ఎప్పటివరకూ జీవాత్మ (ఆత, అవిద్య (అజ్ఞానము) 
కారణముగా ఆత్మ యొక్క ద్వైత్వాన్ని వంచించుకుంటూ, 
శరీరము, ఇం[దియములు, మనస్సు మరియు 
పపంచములతో తాదాత్మ్యుము పొంది ఉంటుందో, అప్పటి 
వరకూ జీవాత్మ (ఆత్ర మహామాయ బంధములో చిక్కుకొని, 


156 


ఆత్మ, పరమాత్మ వేరు వేరుగా భావిస్తూఉంటుంది. 

ఆత్మ, పరమాత్మే (మహా వాక్యములు - పేజీ సంఖ్యలు 104 
105, 106 చూడుము). పరమాత్మే, ఆత్మ అయినందున ఆయన 
విశ్వమంతటా వ్యాపించి, సకల జీవులలో ఉంటారు. మోక్ష 
మెల్లప్పుడూ ఆత్మ యందే ఉన్నది. జ్ఞానముచే, అజ్ఞానము 
తొలగిపోతే అదే మోక్షము. వేరే మోక్షము పాందేది ఏమీలేదు. 
పర[బహ్మము సత - చిత్‌ - ఆనంద స్వరూపుడు, 
మహామాయతో తయారైన ఇంద్రియములకు 
(కర్మేంద్రియములు, జ్ఞానేందియములు, మనస్సు, మేధస్సు) 
అతీతుడు, అగోచరుడు. యోగాభ్యాసము ద్వారా అంతఃకరణ 
(ఇందియములు, అహంకారము మరియు చిత్తము) 
సుద్దీకరణ అవుతుంది. అప్పుడు అవిద్య (అజ్ఞానము) తొలగి, 
జ్ఞానోదయము అయి, జీవాత్మ మహామాయ బానిసత్వము 
నుండి విముక్తి పొంది, తన నిజ స్వరూపమును గుర్తించగలడు. 
పరమాత్ముని కృపతో, ఆత్మ సత్‌ - చిత్‌ - ఆనంద స్వరూప 
సితి పొంది, పరమానంద సముదములో విలీనము 
అవుతాడు. దీనిని జీవన్ముకి అంటారు. 

"బహ్మం సత్య జగత్‌ మిధ్య, జీవో బ్రహ్మైవ నపరః" 
అనగా [బహ్మము ఒక్కడే సత్యము (నిత్యము, శాశ్వతము) ఈ 
(ప్రపంచము మిధ్య (భమ) జీవాత్మ (బహ్మమే. 


32 సంవత్సరముల వయస్సులో (క్రీ. శ. 820 లో) 
జగద్గురు ఆది శంకరాచార్యలు విదేహ ముక్తి పొందినారు 
(దేహమును వదలిపెట్టారు. ఆయన  ఆదిశంకరుని 
అవతారము. జగద్గురు ఆది శంకరాచార్యలు ఆధ్యాత్మిక 
శూన్యతను పూరించి భారతదేశము యొక్క గత ఆధ్యాత్మిక 
వైభవమును పునరుద్దరణ చేసినారు. 


157 


% విశిష్టాద్వైత వేదాంతము 

జగద్గురు రామానుజాచార్యలు (కీ. శ. 1040 - 1137) 
విష్ణుమూర్తి భక్తులు మరియు విశిష్టాద్వైత వేదాంత స్థాపకులు. 
ఈ వేదాంతము పరమార్షిక సత్యము (దైవ సత్యము) మరియు 
వ్యవహారిక సత్యము (ప్రాపంచిక సత్యము కలిపిన 
(విశేషణములతో కూడిన అద్వైతము) వేదాంతము. ఆయన 
పరమాత్మునకు ఖచ్చితమైన నామము, రూపము మరియు 
లక్షణములు (సత్వ, రజో మరియు తమో గుణములు 
లేకుండా) భావన యొక్క మొట్టమొదటి ప్రతిపాదకులు. 
పరమాత్మ నామ రూపములు అయిన విష్ణుమూర్తి 
(నారాయణ) వాస్తవికతను మూడు అంశములుగా (ఎ) 
విష్ణుమూర్తి (బి) జీవాత్మ (ఆత్ర మరియు (సి మహామాయ 
(పకృతి) ప్రకటించారు. విష్ణుమూర్తి మ్మాతమే స్వతంత 
వాస్తవము. జీవాత్మ (ఆత) మరియు మహామాయ (పకృతి) 
ఉనికి: కోసము. 'విషఘ్రుమూర్తిమై ఆధారపడి ఉండును. 
మహామాయ యొక్క అన్ని లక్షణములు, పరిణామములు, 
వ్యక్తీకరణ సత్యము, శాశ్వతము మరియు పరమాత్ముని 
నియంతణలో ఉండును. విశ్వము (మహామాయ) మరియు 
జీవాత్మ (ఆత్మ) విష్ణుమూర్తి (నారాయణ) యొక్క రెండు 
విడదీయరాని |పాకారములు. విష్ణుమూర్తి లేకుండా వీటికి 
ఉనికి లేదు. జీవాత్మ మరియు మహామాయ (ప్రకృతి) 
విష్ణుమూర్తి యొక్క శరీరము, విష్ణుమూర్తి ఆ శరీరములో 
నివసిస్తూ, వాటిని నియంతణ చేయును. జీవాత్మ, 
మహామాయ (ప్రకృతి విష్ణుమూర్తి అధీనములో ఉన్నవి. 
జీవాత్మ (ఆత్మ సంపూర్ణ భక్తి భావనతో (మనస్సుతో, 
హృదయముతో) విష్ణుమూర్తి పద్మపాదములకు సమర్పణ, 
శరణాగతి చేసిన విష్ణుమూర్తి భక్తులకు వసమైపోతారు. 


158 


% ద్వాత వేదాంతము 


జగద్గురు మాధవాచార్వులు (క్రీ. శ. 1218 - 1317) 
వ్యవహారిక సత్యము (ద్వందములతో కూడిన ప్రపంచము) 
మరియు పరమాత్స్మునిపై భక్తి మాత్రమే పరమాత్ముని 
పొందుటకు మార్గము సిదాంతముతో ద్వైత వేదాంతము 
స్థాపించారు. పరబహ్మమము; విష్ణుమూర్తే అని 
నిరూపించారు. ద్వైత వేదాంతము ప్రకారము మూడు 
తత్త్వములు అంతిమ సత్యములు (ఎ) విష్ణుమూర్తి, (బి) ఆత్మ 
(జీవాత), (సి మహామాయ (స్తూల(దవ్యము, పదార్థము). 
వీటిలో ఐదు వ్యత్యాసములు కలవు. (ఏ) విష్ణుమూర్తికి, 
ఆత్మకు (జీవాత్ర) వ్యత్యాసము కలదు. (బి) విష్ణుమూర్తికి, 
మహామాయకు వ్యత్యాసము కలదు. (సి) ఆత్మకు (జీవాత్శ) 
మహామాయకు వ్యత్యాసము కలదు. (డి) ఆత్మకు (జీవాత్శ) 
మరొక ఆత్మకు (జీవాత్ర) వ్యత్యాసము కలదు. (ఇ) 
మహామాయకు మరొక మహామాయకు వ్యత్యాసము కలదు. 
ఆత్మ (జీవాత్ర) శాశ్వతమైనది మరియు విషుమూర్తి 
సంకల్పము మీద ఆధారపడి ఉన్నవి. 


ద్రైత వేదాంతములోని సిధ్ధాంతములు: 


= నిషుమూర్తి యొక్క సర్వాధికారము మరియు 
ఆధిపత్యము. 

= జీవాత్ములు (జీవులు) మీద వాయువు యొక్క 
ఆధిపత్యము. 

= (ప్రపంచము సత్యము మరియు మిథ్యా, భాంతి, భమ 
కాదు. 


159 


మైన వివరించిన ఐదు విధముల వ్యత్యాసములు. 
పరమాత్ముని పట్ల భక్తి పరమాత్ముని పొందుటకు 
యదార్లమైన మార్గము. 


TY 
గా 
న. 
_ 
బై 
౯ f 
( క 
» J 
| 
ల ం 
చ| 
ఓ ణి 
| 
గల్‌ 
జ 


160 


యోగము 

“యోగ” లేక యోగము యొక్క బీజాక్షరము 'యుజ్‌' 
(అనగా ఏకము చేయు సాధనము, పొందుట). ఇదివరకు 
లేనిదానిని కొత్తగా పొందుట. యోగము ద్వారా జీవాత్మను, 
పరమాత్మునితో ఏకము చేయుటకు, కలుపుటకు సాధనము. 
యోగము అంతిమ లక్ష్యము జీవాత్మ పరమాత్మునితో ఐక్యత 
పొందుట. యోగము మహాశివుడు నుండి ఆవిరృవించినది. 
ఆయనను ఆదియోగి లేదా మొదటియోగి అంటారు. 
యోగములలో అనేక విధానములు ఉన్నవి. వాటిని మూడు 
(పథాన విభాగములుగా విభజించవచ్చు (ఎ) కర్మ యాగము, (బి) 
జాన యోగము, (సి ఉపాసన లేదా భక్తి యోగము (భాగవతము 
11:20:6 నుండి 9 వరకు). 


కర్మ సిద్దాంతము 

కర్మ బీజాక్షరము "క్రి అనగా చేయుట. ఇక్కడ కర్మ అనగా 
పని లేదా చర్య. హిందూ ధర్మము ముఖ్యముగా కర్మ సిద్దాంతము 
మీద ఆధారమై ఉన్నది. హిందువులు జన్మము, మరణము 
తరువాత పునర్గన్మ నమ్ముతారు. విజ్ఞానశాస్తములో కూడా ప్రతి 
శక్తికి (క్రియ, కర్ర సమానమైన అభిముఖ శక్తి ఉంటుంది. హిందూ 
ధర్మములో కూడా ఎవరు ఏ విత్తనమును నాటుతారో అదే 
ఫలములను పొందుతారు. ఇది శాశ్వతమైన, విశ్వమంతటా 
వర్తించే, దైవ నిర్ణయమైన, అలిఖిత కార్మిక ధర్మ చట్టము. 
దీనినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు (భాగవతము 10:24: 13). 
పతి ఆలోచన, మాట మరియు చర్య (కర్శ) కార్మిక చట్టమునకు 
వర్తిస్తుంది. ఆత్మ (జీవాత్శ్ర) పరమాత్ముని నుండి పొందిన చేతన 
శక్తితో చర్యలను చేస్తుంది (కేనోప నిషత్‌ 1:1 నుండి 9 వరకు). 
ఈ శక్తితో, జీవాత్మ ఎల్లప్పుడూ, ప్రతి సమయములో చర్యలు 

161 


చేస్తుంది. జీవాత్మ చర్యలు చేయకుండా ఉండలేదు. అందరూ 
పకృతి యొక్క రీతి వలన పని చేయుటకు వివశులు (భగవధీత 
3: 5, 33 18 : 59, 60). ఆ కర్మలు చేయుటకు జీవాత్మకు సంపూర్ణ 
స్వేచ్చ ఉంది. పరమాత్ముడు జీవాత్మ చేసే కర్మలలో జోక్యము 
కలించుకోరు (శ్వేతాశ్వతరోప నిషత్‌ 4 : 6, 7). కర్మ అనగా హిందూ 
ధర్మ పవిత గంధాలలో (వేదములలోని కర్మకాండ) పేర్కొన్న 
చర్యలు చేయుట. వికర్మ అనగా చెడు, అసమ్మతి పని లేదా చర్య 
(భగవథీత 16: 19). ఏవిధమైన పని చేయకుండాఉన్నా మనస్సు, 
జ్ఞానేం౦దియములు ఎల్లప్పుడూ పనిచేస్తాయి. కాబట్టి కర్మ 
చేస్తున్నప్లు పరిగణింపబడుతుంది. కాబట్టి జీవాత్మ చేసే 
నిర్ణయాలకు, కర్మలకు ఫలితములను బీవాత్మే 
అనుభవించవలెను (బృహదారణ్యకోప నిషత్‌ 4 లేదా6:4:5; 
పశ్నోప నిషత్‌ 3 : 7; భగవధీత ౩ :9; భాగవతము 11:3 : 20). 


జీవులు కోరికలను సంతృప్తి పరుచుటకు కర్మలు చేస్తారు. 
కోరికలు రెండు విధములు (ఎ) ప్రపంచములో ఉన్నవి 
ఇం[దదియములతో (గ్రహించి, సూక్ష్మ ప్రవృత్తులు ద్వారా వాటిని 
పొందుటకు మనస్సులో కోరిక పుడుతుంది. (బి గత జన్మలలోని 
కోరికలు సంస్కారములు లేక వాసనలు (పరిణామముచెందని 
కోరికలు) రూపములో మనస్సులో అపస్మారక విభాగంలో, సూక్ష్మ 
రూపములో ముదలుగా నిల్వ చేయబడతాయి. మరు జన్మలో 
మనస్సులో కోరిక రూపములో ఉదృవించి చేతన రూపము 
పొందుతాయి. దైవానుభవము  పాందేవరకూ కోరికలును 
వర్ణించుట అసాధ్యము (భాగవతము 7 : 10:7 నుండి 10 వరకు). 
ఈ కోరికలు కర్మలు చేయుటకు జీవాత్మను ఒత్తిడి చేస్తాయి. ఆ 
కర్మలవలన ప్రణ్య ఫలములు (మంచి కర్మలు) మరియు పాప 
ఫలములు (చెడు కర్మలు) ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి పుణ్య 

162 


మరియు పాప కర్మ ఫలములు వాటి కాలపరిమితిని బట్టి జీవాత్మ 
తదుపరి జన్మలలో వాటి ఫలితములు అనుభవించవలెను. 
కర్మఫలములు మూడు విధములుగా విభజించబడ్డాయి. 


ర 
౪ 


ఆగామి కర్మ ఫలములు: ఆగామి అనగా ఆర్జించిన. ప్రస్తుత 
జన్మలో (ప్రారబ్ద ((ప్రారంభింపబడిన) కర్మఫలములు 
అనుభవిస్తూ, జీవాత్మ కొత్తగా కొన్ని కర్మలు చేయును. ఆ 
కర్మల ద్వారా కొత్తగా కర్మఫలములు ఆర్షించును. వీటిని 
ఆగామి కర్మఫలములు అంటారు. అటువంటి ఆగామి 
కర్మ్వఫలములలో కొన్ని (వాటి కాలపరిమితిని బట్టి) పస్తుత 
జన్మలోనే అనుభవించినప్పుడు ఆ  కర్మఫలములు 
అంతము అవుతాయి. మిగిలిన ఫలించని ఆగామి 
కర్మ్వఫలములు, మరణము తర్వాత, సంచిత 
కర్శఫలములుగా మార్చబడి మరియు అప్పుటికే ఆ 
జీవాత్మకు నిల్వఉన్న సంచిత  కర్మఫలముల ఖాతాకు 
చేర్పబడుతాయి. 

సంచిత కర్మ ఫలములు: సంచిత అనగా ఫలించని, 
కూడబెట్టిన, నిల్వచేసిన. జీవాత్మ జన్మ, జన్మల నుండి 
కూడబెట్టిన ఫలించని సంచిత కర్మ్వఫలములు 
సూక్ష్మరూపములో జీవాత్మతోనూ, దైవ మేధస్సులోనూ 
నమోదయి ఉన్నవి. 

ప్రారబ్ద కర్మ ఫలములు: పారబ్ద అనగా [పారంభింపబడిన. 
జీవాత్మ కూడబెటిన, నిల్వచేసిన, ఫలించని సంచిత కర్మ 
ఫలములు కొన్ని పరిపక్వత సమయము రాగానే వాటిని 
పారబ్ద కర్మ ఫలములుగా మార్చబడి, వాటిని 
అనుభవించుటకు ఆ జీవాత్మ ఈ ప్రపంచములో ఒక శరీరము 
పొంది జన్మ [పారంభిస్తుంది. [పారబ కర్మఫలములను 

163 


అనుభవించే విధముగా, శరీరము, తలిదండులు, భార్య 
సంతానము, బంధువులు, సంపద, జీవితకాలము మొదలైనవి 
పొందుతారు. ఎవ్వరికీ పారబ్ద కర్మఫలముల [ప్ర క్రియనుండి 
(మహాత్ములు, సన్యాసులకు కూడా) మినహాయింపు లేదు. 
పారబ్ద కర్మ ఫలములు అంతము అయిన వెంటనే జీవాత్మ 
ఆ శరీరమును వదిలి వెళ్ళిపోవును. ఆశరీరములో చేతన శక్తి 
లేక శరీరము మరణిస్తుంది. 


కాబట్టి ఆగామి, సంచిత మరియు (ప్రారబ్ద కర్వఫలములు 
యొక్క ఫలోత్పాదన చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఏవ్యక్తి 
కర్శ్మఫలములు ఆశించకుండా, కర్వఫలములను (మంచి కర్మలు 
మాతమే) పరమాత్మునికి అంకితము చేస్తారో వారు కొత్త ఆగామి 
కర్మ్వఫలములు ఆర్షించరు (భగవధీత 4 : 22, 23;9 : 27, 28; 18 : 11 
నుంచి 18 వరకు). గమనిక: చెడు కర్మలకు ఇది వర్తించదు. 
విశ్వమంతటా ఈశ్వరుడేయను నిశ్చయ బుధ్ది కలిగిఉండి, దేనినీ 
ఆశించకుండా ఏ మంచి కార్యము చేసినా, ఆ కర్మ ఫలములు 
మనస్పూర్తిగా పరమాత్మునికి అర్పించుము. "ఏ తత్‌ ఫల 
సర్వం గశీపరమేశ3రార్పణమస్తు" (ఈశావాస్యోప నిషత్‌ - 1). 


హిందూ ధర్మము (ప్రకారము, హిందూ ధర్మ పవిత 
గంధములలో సూచించబడిన ప్రతి వ్యకి చేయవలసిని మంచి 
విధులు ప్రముఖంగా 'స్వధర్మములు'. 'నిషామ కర్మలు' 
(నిస్వార్థ చర్యలు) ఒక వ్యక్తి అంతఃకరణను (మనస్సు, బుద్ది, 
చిత్తము, అహంకారము) పవితము చేయును. స్వార్ద పూరిత 
చర్యలు ప్రరుషార్లములకు (జీవుని అంతిమ లక్ష్యము- 
మోక్షము) దూరము చేయును. నిష్కామ కర్మలు పురుషార్థముల 
దిశగా లక్ష్యమును చేర్చును. కర్మ శకి సంరక్షణము సిద్దాంతము. 

164 


కర్కువాడ, కరక మారము. మరియు... కర్మ, (ప్రభావము; 
కర్వఫలములు చేసిన కర్మలకు ఫలితములు. కర్మఫలదాత, 
కర్మలకు ఫలితములు ఇచ్చువాడు మరియు అంతిమ 
న్యాయాధిపతి (పరమాత్ముడు). మంచి కర్మలకు పుణ్యము 
(స్వర్గలోకము), చెడు కర్మలకు పాపములు (నరక లోకము) 
ఫలితములు (బృహదారణ్యకోప నిషత్‌ 4 లేదా 6 : 4 : ౨). 
పరమాత్మ ఎల్లప్పుడూ ఆత్మలో నివసించును (ముండకోప నిషత్‌ 
2:2:7,8; శ్వేతాశ్వతరోప నిషత్‌ 6 : 7; భగవదధీత 15 : 15). జీవుడు 
అహంకారముతో (గుణముల |ప్రభావములకు లోనై తానే 
చేయుచున్న భావముతో) చేసే కర్మలన్నీ పరమాత్ముడు 
గమనించుచూ, కర్మ సిద్దాంతము (దైవ చట్టము) ప్రకారము 
ఫలములు ఇచ్చును (భగవదీత 18 : 61). 


కర్మ విధానము 

హిందూ ధర్మము (ప్రకారము, జీవాత్మ బాధిక శరీరమును 
విడిచిపెటిన వెంటనే బాధిక శరీరమునకు చైతన్యము ఉండదు. 
దీనినే మరణము అంటారు. చెతన్యములేని బాధిక 
శరీరమునకు మాతమే మరణము వరిస్తుంది. జీవాత్మకు 
జననము, మరణము లేని శాశ్వతమైన పరమాత్ముని అంశము. 
పంచ మహాభూతముల (భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు 
ఆకాశము) ఐదు అంశములతో తయారుచేయబడ ఈ బాధిక 
శరీరము మహామాయ లేదా ప్రకృతి యొక్క సత్వ గుణము, రజో 
గుణము, తమో గుణము, కాలము మరియు కర్మ - ఫలముల 
నియంత్రణలో ఉండును (భాగవతము 1:13 : 45). ఒకరి 
కర్మలచే వారి భూత, వర్తమాన మరియు భవిష్య జన్మలను 
నిర్ణయింపబడుతుంది. న్యాయ వేదాంతములో, ఒక వ్యక్తి తక్కువ 
పయత్నముతో గొప్ప ఫలితాలు పొందుతాడు, మరొక వ్యక్తి 

165 


ఎక్కువ ప్రయత్నముతో తక్కువ ఫలితాలు పొందుతాడు. 
అనగా, వారి వారి పూర్వజన్మ కర్మల కారణముతో వారి వారి 
ఫలితములు ఆధారపడి ఉన్నవి. ప్రారబ్ద  కర్మఫలములను 
(కర్మల పక్రియ) అనుభవించుటకు జీవాత్మ పొందే శరీరము, 
పరిస్తితులు (కుటుంబము), స్తలము, సమయము మరియు 
జీవితకాలము నిర్ణయించబడుతుంది. జీవాత్మ జన్మ, జన్మలలో 
చేసిన కర్మలు - సంచిత కర్మలతో (కూడబెట్టబడిన కర్మలు) 
జన్మలు ఎత్తి ఆ కర్మఫలములను శరీరము మరియు మనస్సులో 
నొప్పి లేదా ఆనందము అనుభూతి పొంది ఆ కర్మలను సమాప్తి 
చేసుకోవలసిన బాధ్యత జీవాత్శ్మదే. ఏవ్యక్తి అయితే వారి 
హరపంచముపై కోరికలు, అనుబంధమును వదలి 
పరమాత్మునిపె దృఢమైన విశ్వాసముతో, భక్తితో, నిత్యమూ 
యోగమును సాధన చేస్తూ, పరమాత్మునికి తననుతాను (ఆత్మను) 
సమరించుకుంటారో వారి సంచిత కర్మఫలములు, పరమాత్ముని 
కృపతో, నాశనము అవుతాయి. కాని అందరూ వారి, వారి [ప్రారబ్ద 
కర్మఫలములను ప్రస్తుత జన్మలో అనుభవించవలసినదే. 
ఎవరైతే పైన వివరించిన విధముగా జీవితమును గడుపుతారో, 
వారు ఆ జన్మలో ఆగామి కర్మఫలములు ఆర్థించరు, సంచిత 
కర్మ్వఫలములు నాశనము చేసుకుంటారు మరియు వారి [పారబ్ద 
కర్మ ఫలములు అనుభవించి అవి అంతము 
అయ్యేసమయమున (మొత్తము ఏ కర్మ ఫలములు లేనందున) 
శరీరమును వదలి, మహామాయ యొక్క బానిసత్వము నుండి 
విముక్తి పొంది, పరమాత్మునిలో ఇక్క్యమవుతారు (బృహదారణ్యకోప 
నిషత్‌ 4 లేదా 6: 4 : 6. జీవాత్మ ఎప్పుడైతే తానుచేసిన 
కర్మలన్నింటినీ సంపూర్ణముగా సమాప్తి చేసుకుంటుందో 
అప్పుడు పరమాత్ముని కృపతో జీవాత్మ పరమాతునిలో 
విలీనము అవుతుంది (కరోప నిషత్‌ 2 : 3 : 14. ఇదే మోక్షము. 
166 


కర్మ యోగము 


కర్మ యోగము అనగా సరియైన చర్యలు (కర్మలు) 
చేయు మార్గము. 84 లక్షల జీవరాసులలోనూ మానవజన్మ 
ఉత్తమమైన జన్మ. కర్మ యోగము మానవులకు పురుషార్టములలో 
మొదటి మూడు పురుషార్థములు (ధర్మ, అర్హము, కామము 
మాతమే) సాధించుటకు వర్తిస్తుంది. కర్మ యోగము ద్వారా 
మానవులు ఉతమ గతులు, జన్మలు (స్వరలోకము వరకు 
మ్మాతమే) పొందవచ్చు (భాగవతము 11:3 :20). ఇది మోక్షము 
పొందుటకు వర్తించదు. కర్మ యోగము, జ్ఞానయోగము లేదా 
భకియాగము మారమునకు నడిపించును. ఇది నియమములు, 
నిబంధనలు, |ప్రతిబంధకములతో జోడించబడి సరియైన 
చర్యలు (కర్మలు) చేయుటకు చాల కష్టతరమైన మాగము 
(భాగవతము 11:27:06. ఎ కర్మ అయినా దాని ఫలములు 
ఆశించి చేసిన, మానసిక బానిసత్వము యేర్పడును. ఎ 
ఫలితములు ఆశించకుండా కర్మలు (నిష్కామ కర్మలు) చేసే 
విధానమే కర్మ యోగము. "నీ మనస్సును భక్తితో పూర్తిగా 
నాయందుంచి, నీ శరీరముతో కర్మలు చేయుట కర్మ 
యోగము" (భగవధీత 3౩ : 79; 8: 7. అప్పుడు వారి 
కర్మ్వఫలములు వారికి అంటవు. భక్తిలేని ఏ ధర్శ్మకర్మము, ధర్మమే 
కాదు (భాగవతము 1:2: 6 భగవధీత 11 : 55). ఏ ధర్మకర్మము 
అయినా భక్తితో కూడినదయితే అదియే ధర్మము (భాగవతము 
11:19:27). సాంఖ్య తత్వశా[స్తము (ప్రకారము (ప్రకృతి యొక్క 
గుణములచే (సత్త్వ, రజస్‌, తమో) కర్మలు చేయబడును. ఈ 
మూడు గుణముల సమత్వముతో కర్మలు చేయుటయే కర్మ 
యోగము. "ఎవరు, నా ఆశయము చేరి, వారి కర్మలు 
చేయుదురో వారు, నా కృపతో, శాశ్వతమైన అమరత్వము 

167 


పొందుదురు" (భగవదధీత 18 : 56. ఎవరైతే సత్వ గుణము 
(ప్రాధాన్యతతో ధర్మ కర్మలు చేస్తారో, వారికి వారి కర్మఫలములు 
అంతమయే్యవరకూ (పరిమిత కాలము) స్వర్గలోకము 
పాస్తించును. ఎవరైతే రజో గుణము (ప్రాధాన్యతతో ధర్మ 
కర్మలు చేస్తారో, వారికి మృత్వులోకము (భూలోకము) 
(ప్రాప్తించును. ఎవరైతే తమో గుణము ప్రాధాన్యతతో ధర్మ 
కర్మలు చేస్తారో, వారికి నరకలోకము (ప్రాప్తించును (భాగవతము 
2:10:41; భగవధీత 14: 18; ప్రశ్నోప నిషత్‌ ౩ : 7. గుణములతో 
ఏర్పరచుకున్న సంబంధమే మంచి లేక చెడు జన్మలకు 
కారణము. ఎవరైతే ఏ ఫలములూ ఆశించకుండా స్వధర్మముతో 
(వర్గ, ఆశమ ధర్మము - పేజి సంఖ్యలు 69 నుండి 82 వరకు 
చూడుము) కర్మలు చేయుదురో అదే కర్మ యోగము. "నీవు 
ఏమితినినా, ఏమిదానమిచ్చినా, ఏధర్మ్శముచేసినా, ఏమిచేసినా, 
నాకొజికు మాతమే చేయుము. నీవు నా శరణాగతి చేరి, నీ 
మనస్సును: నాపెలగ్నము చెసి ఏకర్మ చేసినా,. నీకు నీ 
కర్మ్వఫలములు రావు, నీ కర్మలు (మంచి, చెడు) నిన్ను బంధించవు 
(భగవదీత 4 : 22, 23; 9 : 28. ఎవరైతే "నేను చేయుచున్నాను 
అనే భావనలేకుండా", నిస్వార్థ కర్మలతో, చేసే కర్మలకు వాటి 
ఫలములు వారికి రావు. దానితో మనస్సు పరిశుభమై, కొత్త 
బంధములు ఏర్పడవు. దానితో జనన, మరణ, పునర్దన్మ 
చక్రమునుండి విడిపడి, విముక్తి పొంది, పరమాత్మునిలో 
విలీనము అవుదురు. గమనిక: జనన, మరణ, పునర్తన్మ చక్రము 
- అనుబంధము 'జె' డుజి సంఖ్యలు 234 నుండి 240 చూడుము). 


జాన యోగము 


"(ప్రజ్ఞానం బహ్మ" (బహ్మము జ్ఞాన రూపములో ఉన్నది 
168 


(ఐతరేయోప నిషత్‌ 3: 1:3. "సత్యం జానమనన్తం (బహ్మ" 
బహ్మము సత్యమును, జ్ఞానమును అనంతమునై యున్నది 
(తెతెిరీయోప నిషత్‌ 2 :1:1). ఆ జ్ఞానమే వేదములు (బుగ్వేదము). 
ఈ ప్రపంచములో పరిశుద్దముచేయు దివ్యజ్ఞానముకంజె 
మహోన్నతమైనది మరొకటి లేదు (భగవధీత 4 : 38). జ్ఞానము 
రెండు విధములు (ఎ) 'అపర విద్యు' అనగా వేదములు మరియు 
వేదాంగములు (బి) 'పర విదక' అనగా అక్షరుడగు పరమాత్మ 
యొక్క స్వరూపము |ప్రాప్తించునో, అది (పర విద్య బహ్మ విద్య 
(ముండకోప నిషత్‌ 1: 1:5). జీవాత్మను మహామాయ యొక్క 
అజ్ఞానమనే అంధకారము ఆవరించిఉన్న కారణముచేతనే 
అనంత జన్మలు యుత్తుతున్నది. జ్ఞానమనే దీపము రాగానే 
అజ్ఞానమనే అంధకారము చెదరకొట్టబడుతుంది. అప్పుడు ఆత్మ, 
పరమాత్మే అని తెలుసుకుంటాడు. (ప్రస్తుతపు విద్యా విధానము 
(విజ్ఞాన శాస్త్రము, సాంకేతిక విజ్ఞానము మొదలైనవి) ద్వారా ఈ 
పపంచములోని వస్తువులు పొందుటకు మాతమే 
ఉపయోగపడును. ప్రస్తుతము పురోగమించిన అనబడే విజ్ఞాన 
శాస్త్రము, సాంకేతిక విజ్ఞానము |ప్రారంభమవుతుంది. జ్ఞాన 
యోగము, భక్తి యోగము పరస్పర అనుబంధము కలిగి ఉన్నవి. 
జ్ఞానముతో భక్తి భక్తితో జానము కలుగును. అప్పుడే జ్ఞానము, భక్తి 
పరిపక్వము పొందును. భక్తి లేని జ్ఞానము, జ్ఞానములేని భక్తి 
గమ్యమును చేర్పలేవు. 


ఈ విశ్వమంతటా దైవత్వము వ్యాపించి ఉన్నది. 
ఎవరైతే తనను తాను తెలుసుకుంటారో, వారు అంతా 
తెలుసుకున్నవారే. ఎవ్వరూ వారి భాతిక శరీరము (మహామాయతో 
తయారుచేయబడ్డ) కాదు. 'నేను' ఎవరు? అనే ప్రశ్నకు 
సమాధానము 'నాది' కానిదే 'నేను'. నా, నాది అన్నవి ప్రతిదానినీ 

169 


(నా శరీరము, నా గృహము, నా బంధువులు, నా ధనము, 
నా అధికారము, నా హోదా, నా పదవి, నా స్థాయి, నా ప్రతిష్ట 
ముదతనమి. తసివేస్‌. మిగిలినది ఏద ఆద నెను “ఈ 
శరీరములో ఉన్న జీవాత్మ నా అంశము. జీవాత్మే ప్రకృతి యొక్క 
మనస్సును, పంచ జ్ఞానేందియములను తనచుట్టూ ఆకర్షించి 
ఉన్నది" (భగవధీత 15 : 7. "ఎవరైతే తన శరీరము, దానికి 
సంబంధించినవి అవే తాను అనుకుంటారో వారు 
అవివేకులు" (భాగవతము 11 : 19 : 42). కామము, కోధము, 
మోహము, గర్వము, అహంకారము, దురాశ, దుఃఖము, మోసము, 
భయము మొదలగు అనేక దుష్ట లక్షణములకు మనస్సు 
మూలము. జ్ఞాన మారము అనుసరించుటకు మనస్సులో 
(ప్రశాంతత, నిర్మలము, నిష్కామము, న్నిష్కాధము, నిష్కపటము, 
నిరహంకారము, నిర్మోహముతో సంపూర్ణ నియంతణ కలిగి 
ఉండవలెను. కాని ఇది మిక్కిలి కష్టము (భాగవతము 5 :6 : 3; 
భగవధీత 6 : 34, 35; మహోప నిషత్‌ 4 : 5). మనస్సు మంచి 
సేవకుడు, కానీ చెడు యజమాని. మనసు మూడు లోపములతో 
కల్మషయుక్త మవుతుంది. (ఎ) పాపములు, (బి) చంచలము, (సి) 
అజ్ఞానము. ఎవరైతే నిష్కామముతో, నిస్వార్గముతో కర్మలు 
చేయుదురో వారి పాపములు, చంచలము అంత మొందును. 
మూడవ లోపముగు అజ్ఞానమును పోగొట్టుకొనుటకు గురువును 
ఆశ్రయించి శిష్యత్వము అర్గించవలెను ఆయన కృపతో 
జ్ఞానమును బోధించెదరు. ఈ దశలో [ప్రాపంచిక వస్తువుల కోసము 
పయతించరు. వారి లక్ష్యము జ్ఞానముతో (బహ్మానుభూతి 
పొందుట. 

వేదములలో, పవితమైన జ్ఞానము పొందుటకు 'సాధన 
చతుష్టయ సంపత్తిని" (నాలుగు ఆధ్యాత్మిక మారములు) 
వివరించినారు. సాధన చతుష్టయ సంపత్తి లేని వారికి బహ్మ 

170 


జిజ్ఞాస కాని, (బహ్మ సాక్షాత్కారము గాని సంభవింపదు 
(వరాహోప నిషత్‌ 2 : 1; బృహదారణ్యకోప నిషత్‌ 4 లేదా 6 : 4: 
23; (బ్రహ్మ సూత్రములు 1:1: 1); 


% నిత్యానిత్య వస్తు వివేకము: ఆత్మ (నేను) ఒక్కకేు 
నిత్యమైనది, దృశ్యములు (విశ్వము) (నాది, నావి అంతయూ 
అనిత్యము అనే సామాన్యమైన వివేకము. 

ఐహికా ముష్మిక ఫలభోగ విరాగము (వైరాగ్యము): 
శరీరము, భూలోకములోని భోగ వస్తువులు, స్వగ్గములోని 
సుఖములు అన్నియూ నశించును. అప్పుడు దుఃఖము 
తప్పదు. దుఃఖాంతమగు ఇహికాముష్మిక ఫలభోగములు నా 
కక్కరలేదనెడి తీవవైరాగ్యము. 

శమాది షట్క సంపత్తి; 


శమ: శమ అనగా మనస్సులో విషయ భోగాలోచనలు 

చేయకుండుట. 

దమ: దమ అనగా బహిరిందియములతో 

(జానేందియములు, కర్మేదియములు) బాహ్యవిషయ 

భోగాలోచనలు చేయకుండుట. 

ఉపరమ: ఉపరమ అనగా ప్రసక్తముక్తులై సుఖ సాధన 

విషయముల నుండి తన దేహేందియ మనోబుద్దులను 

వెనుకకు మరలించుట లేక సన్న్యసించుట . 

తితీక్షు తితీక్ష అనగా ఇతరులవలన తనకు కష్టము 

సంభవించినపుడు అది తన ప్రారబ్ద కర్మఫలమని 

గుర్తించి, వారికి తిరిగి పత్యపకారము చేయవలెనని భావన 

లేకుండుట. 

శ్రద్ద: శద అనగా గురు, వేదాంత వాక్యముయందలి దృఢ 
171 


విశ్వాసము కలిగియుండుట. 
= సమాధి: సమాధి అనగా చిత్తముతో (మనస్సు) ఏకాగత. 
% ముముక్షుత్వము: ముముక్షుత్వము అనగా తీవ్రమైన 
మొక్షేచ్చు. శ్రుతి (వేదములు), స్మృతి (ధర్మ సూతములు, 
పురాణములు, ఇతిహాసములు) అమృత తత్త్వ ప్రభోధనకు 
తహతహలాడుచుండుట. అప్పుడు అతడు గురువును 
ఆశ్రయించి, హిందూ ధర్మ పషిత [గంధములను 
అధ్యయనము చేసి, గురు కృపతో జ్ఞానము పాంది 
ఆత్మానుభవము పొందును. 


ఆత్మ (నేను) అవగాహనము 


అహంకారము ("నేను", “నాది” అనే ఆలోచన లేదా భావన) 
అన్ని సమస్యలకు దారితీస్తుంది. అజ్ఞానము (అవిద్య 
కారణమవుతుంది. ప్రపంచము (వస్తువులు) ఇందియములను, 
మనస్సును ఆకర్షిస్తాయి. ఆ ఆకరిణలకు అనుబంధము 
ఎర్పరచుకొని, భమపడి, స్మారకము తప్పి, ఆత్మ భావన 
కోల్పోతాడు. ఎవరి అహంకారము జ్ఞానాగ్నిలో దగ్గమైనదో, వారికి 
ఈ ప్రపంచము ఒక కల్పనగా కనిపించి, వారి మనస్సు 
తీవ్రమైన ఆవేశము, కోరికలు, కోపము, దురాశ, గర్వము, అసూయ 
మరియు మహామాయ దాటి, సత - చిత - ఆనంద స్వరూపముగా 
ఉంటాడు. 


భక్తి యోగము 
భక్తి బీజాక్షరము 'భజ్‌' అనగా చేరుట. భక్తి అనగా 


మనస్సులో పరమాత్మునితో ఐక్యమగుట (భాగవతము 10:29:15). 
172 


భక్తి, యోగము అనగా జీవాత్మ సగుణ (బహ్మతో 
(పరమాత్ముని సాకార రూపముతో) చేర్చుటకు మార్గము. "భక్తి 
యోగము మాగములో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు వైరాగ్యము 
కాలక్రమేనా అజీగిపోయినవి" (భాగవత మహాత్మ్యము (పద్మ 
పురాణము నుండి సంగహించిన) విస్తృత వివరణ 1 : 45). భక్తి 
యోగము యొక్క అత్యంత ప్రతినిధి దేవ బుషి నారదుడు 
యొక్క "నారద భక్తి సూతములలో" భక్తి వేదాంతము 
విస్తృుతముగా వివరించబడినది. నిష్కామ (కోరికలు లేకుండా), 
నిరంతర (ఎల్లప్పుడూ), నిర్మలమైన మనస్సుతో జీవాత్మ, 
పరమాత్మునితో ప్రత్యక్ష సంబంధమే భక్తి (భాగవతము 1 : 2 : 6). 
భక్తి దేశము, ప్రదేశము, జాతి, మతము, కులము, తెగ, ప్రాంతము, 
శాఖ, విభాగములకు అతీతమైనది. ఇది జీవులందరికీ వర్తిస్తుంది. 
భకిని: ఎవరైనా “ఏ(ప్రదెశములోనానా; _ఏసమయములోనెనా 
మరియు ఏదుస్తులలోనైనా పాటించవచ్చును. భక్తికి ఏ 
అవసరములు, పరిస్థితులు, నియంతణలు, ఆచారములు, 
పద్దతులు లేవు. మానవులలో ప్రపంచము వైపు నున్న 
స్వార్థపూరిత (పేమను ధృడమైన నమ్మకముతో, నిర్మలమైన 
మనస్సుతో (శేవలము భాతిక చర్యలే కాకుండా) 
పరమాతునివైపు మరలించి అదే గ్రేమను పరమాతునుపై 
చేయుటయే భక్తి (భగవధీత 12 : 2). నవదా భక్తి (తొమ్మిది 
విధములుగా) పేర్కొనవచ్చు (ఎ) శ్రవణ, (బి) సంకీర్తన, (సి) 
స్మరణ, (డి పాదసేవ, (ఇ) అర్చన, (ఎఫ్‌) వందన, (జి) దాస్య 
(ఎహ్‌) సఖ్య, (9) ఆత్మనివేదన. భక్తి సాధన [ప్రారంభ దశలో 
ప్రాపంచిక విషయముతను: “తగ్గించుకొని. మనస్సును 
పరమాత్మునిపై లగ్నము చేయవలెను. భక్తి సాధన చేయువారు 
మూడు వగ్గములుగా విభజించవచ్చు (ఏ) సాత్త్విక భక్తి (బి) 
రాజసిక భక్తి (సి) తామసిక భక్తి భక్తి ఉదేకము (రజోగుణము), 
173 


అజ్ఞానము (తమోగుణము) లను నాశనముచేయును (భాగవతము 
1:5:28). ఎవరైతే ఎల్లప్పుడూ నిశ్చలమైన సంపూర్ణ భక్తితో 
నిమగ్నుడై. ఉంటారో, వారు ప్రకృతి యుక్క మూడు 
గుణములను అతి[కమించి బబహ్మస్టితికి వచ్చును (భగవటీత 14: 
26). “నా దివ్యశకి, ప్రకృతి యొక్క మూడు గుణములను 
దాటుట శక్యము కానిది, కాని నన్ను శరణుపాందినవారు 
దానిని సులభముగా దాటగలరు” (భగవధీత 7: 14). కేవలము 
భకిశద్దలతో పరమాత్మను సేవించిన పరమాత్ముని 
సులభముగా వొాందవచ్చును భాగవతము 11 : 14 : 21). 
అత్యంత భక్తి స్టితిలో భక్తుడు తాదాత్యముతో తన 
సర్వస్వమునూ పరమాత్మకు సమర్పించుకుంటాడు. "నేనునా 
భకుల సేవకుడను. నా పియభకులు ఆరాధనాభావతో నా 
హృదయమును సంపూర్ణముగా దోచుకొనబడ్డ వాడనయి, 
నేను స్వతంతుడనుకాను, వారి భక్తి ఆధీనములో 
ఉంటాను" (భాగవతము 9 : 4: 63). (మహాభారత యుద్ధములో 
శ్రీకృష్ణుడు, అర్హనుడి రధమునకు రథసారధి అయినారు) "నా 
స్వంత కుమారుడు, పరమపిత (బహ్మ; నా స్వంత దైవ 
వ్యకిత్వము) పరమశివుడు(, నా సోదరుడు) బలరాముడు(, నా 
పత్ని మహాలక్ష్మీదేవి, నా అంతట నేను) ఢీకృష్ణ కంక నా 
భకుడే నాకు అత$ంత పియమైనవాడు) భాగవతము 11 : 14 : 15). 
"నా భకుల పాదముల ధూళితో పరిశుద్దము అగుటకు, నేను 
నా భకులను అనుసరిస్తాను" (భాగవతము 11 : 14 : 16). 
పరమాత్ముడు కురిపించిన కృపతో, భక్తుడు కర్మలను విసర్దిస్తాడు 
(భాగవతము 4 : 29 : 46). ఎవరైతే డుమతో, శుద్దమైన బుద్దితో 
(ఆత్మ సమర్పణ, శరణాగతి భావనతో) ఒక ఆకు, ఒక పువ్వు, 
ఒక పండు లేదా నీరైనా నాకు సమర్పిస్తారో, దానిని నేను 
స్వీకరించి హృదయపూర్వకముగా ఆనందిస్తాను 


174 


(భాగవతము 10:81 :4. భక్తి అన్ని సమస్యలకు కారణమైన 
అహంకారమును, కోరికలను నాశనము చేయును. (గమనిక; 
భగవధీత, ద్వాదశాధ్యాయము పేజి సంఖ్యలు 149 చూడుము). 


యోగ సూతములు 
మహర్షి పతంజలి ప్రకారము, యాగము యొక్క ఎనిమిది 
అవయవములు (యోగ సూతములు 2 : 29) వివరములు: 

ఏ యము (స్వీయ నియంత్రణ): అహింస, సత్యత, నిగ్రహము, 
ధన, వస్తువుల సమీకరణ చేయకుండుట, 
దొంగిలించకుండుట (భాగవతము 2:9 :39; యాగ 
సూ(తములు 2 : 30). 

శ నియమ (ధర్మ పరమైన ఆచారములు): మంచి అలవాట్లు 
(శరీరము మరియు మనస్సు యొక్క పవితత), సంతృప్తి, నిష్ట, 
వేదములు అధ్యయనము, దైవ స్తుతి, ధ్యానము (యోగ 
సూతములు 2 : 32). 

% ఆసనములు: సరైన భంగిమలో (84 ఆసనములు) ధ్యానము 
(యోగా సూతములు 2 : 46). 

% (ప్రాణాయామము: సరైన పద్దతిలో ఊపిరి నియం[తణ 
(యోగ సూతములు 2 : 49) (గమనిక: వివరములకు పేజి 
సంఖ్యలు 177 నుండి 179 వరకు చూడుము). 

% (ప్రత్యాహారము: |పాపంచిక విషయముల నుండి 
ఇం[దదియములను మరలించుట (యోగ సూతములు 2 : 54). 

% ధారణ: మనస్సును ఒక్కదానిపై కేందీకరించుట (యోగ 
సూతములు3 : 1). 

ఢి ధ్యానము: ధ్యానము సాధన (యాగ సూతములు 3 : 2). 


175 


శ సమాధి: మానసిక వఏకాగత సాధన. అహంకారము 
నిరూలమయి, మనస్సు శారీరక భావన కోల్పోయి, 
ఆత్మానుభూతి కలిగి అంతిమ సత్యమును గహించును (యోగ 
సూతములు 3 : 3). 


ఇతర యోగములు 

హిందూ ధర్మములో ఇతర ప్రముఖ యోగములు (ఏ) రాజ 
యోగము, (బి) ప్రాణాయామము, (సి) కుండలిని యోగము. 
(హెచ్చరిక: ఈ శీర్షికలో వివరించిన యోగములు సమర్థమైన 
గురువుల నుండి శాస్త్రీయ పద్దతులలో అభ్యసించి, వారి 
పర్యవేక్షణలో సాధన చేయవలెను. లేనిచో ప్రమాదకరమైన 
పరిణామములు కలుగవచ్చును). 


రాజ యోగము 

ఎవరైతే సరైన అవగాహనతో రాజ యోగము అభ్యసించి, 
సరైన పదతులను అనుసరించి, మానసిక  ఏక్షాగతతో 
రాజయోగమును సాధన చేయుదురో వారికి జ్ఞానోదయము కలిగి 
పరమాత్సుునితో వ్యక్తిగత సంబంధము ఏర్పడి పరమానంద 
అనుభూతి పొందుదురు. ఇది మానసిక కంపనములను, 
ఆందోళనలను, అస్థిరతను, కలతలను నియంత్రించి, మానసిక 
స్టితిని దాటి పరమాత్మునితో అనుసంధానము యేర్పుడును. ఈ 
యోగము అంతఃకరణలోని సంస్కారములు లేదా వాసనలు 
(గత జన్మలలోని ఆలోచనలు ఉప చేతన మనస్సులోని 
ముదలు) పరిశుది చేయును. ఈ యోగసాధనలో 
మానవాతీతమైన శకులను (సిదిలు) పొందుదురు. 
(అనుబంధము "కె" పేజి సంఖ్యలు 241, 242 చూడుము). ఈ 
శకులను విస్మరించి ఆధ్యాత్మిక సాధన మాగ్గములో 

176 


కొనసాగవలెను. లేదా పతనమునకు దారితీయును. అప్పుడు 
అహంకారము కరిగిపోయి, యోగి నిర్వికల్ప సమాధి 
(ప్రవేశించును. 


ప్రాణాయామము 


ప్రాణము అనగా శరీరము జీవించుటకు కీలకమైన జీవశక్తి. 
జీవాత్మనుండి చైతన్యము బుద్ది, మనస్సు, శరీరమునకు 
అనుసంధానము చేయుటకు జీవశక్తి అత్యంత అవసరము. 
యామము అనగా యోగాంగము. మహర్షి పతంజలి యోగ 
సూతములలో శాస్త్రీయ పద్దతిగా ప్రాణాయామము, సమాధిలో 
ఉన్నత స్థితిని పొందుటకు, వివరించినారు (2 : 49). యోగము, 
ప్రాణాయామము గురించి యోగాతత్తోప నిషత్‌, 
యోగచూడామణ్యుప నిషత్‌, యోగాశిఖోప నిషత్‌, 
యోగకుండలు$ప నిషత్‌ లలో వివరములు కలవు. శరీరములో 
ఊపిరి ద్వారా లభించే [ప్రాణశక్తి విస్తరణ కీలకము. ఉచ్చ్య్వాసము 
మరియు నిశ్వాసము నెమ్మదిగా, ఎక్కువ సమయము (అనగా 
జర శాతము. కసము.ఏకుచు.పమురుము?  'తసుకున్నా 
జీవులలో ఆయుర్దాయము ఎక్కువగానూ, శక్తివంతముగానూ, 
శాంతముగానూ, సంతోషముగానూ, విశ్వనీయముగానూ ఉంటారు. 
తక్కువ సమయము తీసుకున్న జీవులలో ఆయుర్దాయము 
తక్కువగానూ, నమ్మతగనివారుగానూ ఆవేశవంతులుగానూ, 
ఉంటారు. [పాణ వాయువులు పది రకములు. (ఎ) పంచ 
(ప్రాణములు (ఐదు ముఖ్య వాయువులు) - (0 ప్రాణ (ఉచ్చ్వాస 
మరియు నిశ్వాసములలో నాసికద్వారములు లేదా నోరు ద్వారా 
తీసుకొని, వదిలే వాయువు). దీని స్థానము ఊపిరితిత్తులు, (11) 
అపాన (గుదము ద్వారా బయటకుపోయే వాయువు). దీని 

177 


స్థానము గుదము. (111) సమాన (జీర్ణక్రియకు అవసరము అయ్యే 
వాయువు). దీని స్థానము నాభి. (11 ఉదాన (వాంతి అయ్యే; 
సమయములో నోటిద్వారా బయటకుపోయే వాయువు). దీని 
స్థానము గొంతు. (1) వ్యాన శరీరములో ప్రతి దిశకు వ్యాపించి 
బయటకుపోయే వాయువు). దీని స్థానము శరీరము. (బి) పంచ 
ఉప ప్రాణములు (ఐదు అనుబంధ వాయువులు) - (ఇ నాగ 
(తేణుపు సమయములో వచ్చే వాయువు). (11) కూర్మ (కనురెప్పలు 
తెరుచుటకు, మూయుటకు సహాయపడే వాయువు). (11 కర్కల 
(ఆకలి కలిగించే వాయువు. (11) దేవదత్త (ఆవలింత 
సమయములో కలిగే వాయువు). (1) ధనంజయ (శరీర పోషణకు 
అవసరమయ్యే వాయువు) (భాగవతము 3 : 6 : 7. ఈ పది 
వాయువులు మరలా మూడు రకములుగా పరిణామము చెందును 
- (ఎ) ఓజస్సు, (బి) చిత్తము, బుద్ది, మనస్సు, అభీష్టము, ఆలోచన 
శక్తి (సి) శరీర బలము. ప్రాణాయామము చేయుటకు కడుపు 
ఖాళీగా ఉండవలెను. ముందు అడ్డంకులను (పిత్తము, కఫము, 
శ్లేష్మము) తొలగించుటకు, ఊపిరితిత్తులు పూర్తిగా నిండునట్లు 
గాలిని పీల్చి, కొద్దిసేపు ఆపి, ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళి 
చేయుటకు గాలిని వదులవలెను. ఈ పద్దతికి విరుదముగా కూడా 
చేయవలెను. (ప్రాణాయామము ముఖ్యముగా మూడు స్థాయిలు 
ఉన్నవి. (ఎ) పూరకము (వాయువును ఊపిరితిత్తుల లోపలికి 
పీలుుట), (బి) కుంభకము (వాయువును ఊపిరితిత్తుల లోపల 
బిగపట్టి ఉంచుట), (సి రేచకము (వాయువును 
ఉఊపిరితిత్తులనుండి బయటకు వదులుట) (యాగ సూతములు 
2 : 49). సాధారణముగా [కింది వివరించిన పాణాయామములు 
(ప్రణవము - 'ఓం' జపిస్తూ) సాధన చేయుదురు: 
% భ[స్తిక: ఊపిరితిత్తులు పూర్తిగా నిండునట్లు శ్వాసను 
తీసుకుని, తర్వాత ఊపిరితిత్తులు పూర్తిగా ఖాళి చేస్తూ 
178 


ల 
ఖం 


(కడుపును లోపలకు నొక్కుతూ) శ్వాసను పూర్తిగా వదులుట (2 
నుంచి 5 నిముషములు). 
కపాల భాతి: కడుపును లోపలకు నొక్కుతూ, శ్వాసను 
బలవంతముగా బయటకు వదులుట (30 సార్లు లేదా 10 
నిమిషములు). 
బహర్య: శ్వాసను బయటకు వదలి, గడ్డమును ఛాతీకి 
తాకించి, కడుపును లోపలకు నొక్కుతూ, కాసేపు ఆగి, తరువాత 
గడ్డమును సాధారణ స్థానమునకు తెచ్చి, నెమ్మదిగా శ్వాసను 
లోపలకు తీసుకొనుట (10 నిముషములు). 
అనులోమ మరియు విలోమ: కుడి ముక్కును, కుడిచేతి 
బొటన వేలితో మూసి, శ్వాసను ఎడమ ముక్కు నుండి 
తీసుకొనవలెను. తరువాత కుడి ముక్కును వదలి, కుడిచేతి 
మధ్యవేలితో ఎడమ ముక్కును మూసి, కుడి ముక్కు ద్వారా 
శ్వాసను వదులుట (అనులోమ). విరుద విధానము విలోమ. 
ఎడమ ముక్కును, ఎడమచేతి బొటన వేలితో మూసి, శ్వాసను 
కుడి ముక్కునుండి తీసుకొనవలెను. తరువాత ఎడమ 
ముక్కును వదలి, ఎడమచేతి మధ్యవేలితో కుడి ముక్కును 
మూసి, ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదులుట (10 
నిమిషములు). 
భామరి: రెండు చెవులను రెండు బొటనవేళతో మూసి, 
నుదుటిపై రెండు చూపుడువేళను ఆనించి, మిగిలిన 
మూడువేళ్ళను ముక్కు క్రింద సెట్టి, శ్వాసను 
తీసుకొనవలెను. తరువాత తుమ్మెదవాలె రుంకారము 
చేయుచూ శ్వాసను వదులుట (10 నిమిషములు). 
ఉధీత: ఊపిరితిత్తుల నిండుగా శ్వాసను తీసుకొని, శ్వాసను 
వదిలే సమయములో ఓంకారము జపించుట (10 
నిమిషములు). 

179 


కుండలిని యోగము 


కుండలి అనగా పాము, చేవిపోగులు, శక్తి దేవతగా 
పరిగణించబడుతుంది. వెన్నెముక, పాము యొక్క ఆకారములో 
ఉండును. వెన్నెముక సావరమున సూక్షమైన మూడు నాడులు 
(ఇడ, పింగళ, సుషుమ్న), పాముని [దించునప్పుడు చుట్టుకున్న 
విధముగా మూడున్నర చుట్లు చుట్టుకుని తలను పెచుట్టు 
కిందనుంచి బయటకు తెచ్చి నిదిస్తున్నట్లు, ఎర్పాటు ఉన్నది. 
ఈ (ప్రదేశములో దైవశక్తి నిదాణస్టితిలో ఉంటుంది. వెన్నెముక 
రెండు వైపులా రెండు నాడులు (ఎడమ నాడి 'ఇడ', కుడి నాడి 
'పింగళ), వెన్నెముక మధ్యలో 'సుషుమ్న' నాడి ఉన్నవి. 
సుషుమ్న నాడి సాధారణముగా మూసివేయబడి ఉంటుంది. 
యోగాతత్తోప నిషత్‌, యోగాచూడామణ్యుప నిషత్‌, యోగాశిఖోప 
నిషత్‌, యోగకుండల్వ్యుప నిషత్‌ లలో వెన్నెముక వివరములు 
కలవు. కుండలిని శక్తి జాగృతము అయినప్పుడు, కుండలిని 
శక్తి వెన్నెముక యొక్క స్రావరము నుండి బుసలు కొట్టుతూ లేచి, 
సుషుమ్న నాడిలో పెకి ప్రయాణిస్తూ, ఆరు దైవ చక్రములు లేక 
కేందములు (పతి రెండు చక్రముల తరువాత మూడు గంధులు 
- బహ్మగంధి, విష్ణు గంధి, రుద[గంధి) దాటి తల చివరిభాగమున 
(కపాలము లేక పుట్ల [కింది ఉన్న అంతిమన్థానము 
'సహ(సారము' చేరును. అప్పుడు ఆధ్యాత్మిక [ప్రకాశము కలుగును 

(అనుబంధము "ఎల్‌" - పేజి సంఖ్య 243 చూడుము). 
భి ఇడ నాడి: ఇడ నాడి వెన్నెముక ఎడమ వైపున, [కింద 
నుండి 'ఆజ్ఞా చక్రము (కనుబొమ్మలు మధ్య కేంద 
స్థానము) వరకూ ఉంటుంది. ఇది ఆజ్ఞా చక్రము వద్ద 
సుషుమ్న నాడితో కలుస్తుంది. కుడి ముక్కు రంధము 
ద్వారా ఊపిరి లోపలకు తీసుకుని, ఊపిరి 

180 


వదులుతున్నప్పుడు ఎడమ ముక్కు రం[ధము ద్వారా 
ఊపిరి బలముగా బయటకు వచ్చినట్లయితే కుండలిని శక్తి 
ఇడ నాడి ద్వారా ప్రవహిస్తున్నట్టు. విశ్రాంతి 
సమయములో, కుండలిని శక్తి ఈ నాడి ద్వారా 
(ప్రవహిస్తుంది. 
పింగళ నాడి: పింగళ నాడి వెన్నెముక కుడి వైపున, క్రింద 
నుండి 'ఆజ్ఞా చక్రము' వరకూ ఉంటుంది. ఇది ఆజ్ఞా 
చక్రము వద సుషుమ్న నాడితో కలుస్తుంది. ఎడమ 
ముక్కు రధము ద్వారా ఊపిరి లోపలకు తీసుకుని, 
ఊపిరి వదులుతున్నప్పుడు కుడి ముక్కు రంధము 
ద్వారా ఊపిరి బలముగా బయటకు వచ్చినట్లయితే 
కుండలిని శక్తి పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నట్టు. 
అధికమైన ఉత్సాహకార్యములు చేయునప్పుడు 
కుండలిని శక్తి ఈ నాడి ద్వారా ప్రవహిస్తుంది. 
ఢి సుషుమ్న నాడి: సుషుమ్న నాడి వెన్నెముక మధ్యలో 
[కింద నుండి కపాలము లేక పుబ్బ కింద (మెదడు) 
'సహ[సార చక్రము' వరకూ ఉంటుంది. ఇడ మరియు 
పింగళ నాడులు ఆజ్ఞా చక్రము వద ఈ సుషుమ్న నాడితో 
కలుస్తాయి. సాధారణముగా ఈ నాడి మూసివేయబడి 
ఉంటుంది. కుండలిని శక్తి జాగృతము అయినప్పుడు 
కుండలిని శక్తి ఈ నాడి ద్వారా పైకి సహసార చక్రము 
వరకూ ప్రవహిస్తుంది. 


ON 
భం 


దైవ చక్రములు: ఆరు దైవ చక్రములు ఉన్నవి. ఈ చక్రముల 
ద్వారా కుండలిని శక్తి పెకువెళ్ళుతున్న కొలదీ ఆధ్యాత్మిక సాయి 
'పరుగుతుంది: 


181 


ఫ* మూలాధార చక్రము: వెన్నెముక [కింద (మొదటి 
భాగములో) ఉంటుంది. పృధివీ స్థానము. 4 దళములు, 
బీజాక్షరము 'కీం'. 

భి స్వాధిష్టాన చక్రము: జననేంద్రియ మూలము వద్ద 
ఉంటుంది. జల స్తానము. 6 దళములు, బీజాక్షరము 'వం'. 

+ మణిపూరక చక్రము: నాభి సానము వద్ద ఉంటుంది. 
అగ్ని సానము. 10 దళములు, బీజాక్షరము 'రం'. 

ఈ అనాహత చక్రము: హృదయ సానము వద ఉంటుంది. 
వాయు స్థానము. 12 దళములు, బీజాక్షరము 'యం'. 

% విశుద చక్రము: గొంతు సానము వద ఉంటుంది. ఆకాశ 
స్థానము. 16 దళములు, బీజాక్షరము 'హం'. 

% ఆజ్ఞా చక్రము: రెండు కనుబొమ్మలు మధ్య స్థానము వద్ద 
ఉంటుంది. మహాపకృతి స్థానము. 2 దళములు, 
బీజాక్షరము 'హీం'. 

% సహస్రారము: కపాలము లేక పుట్టె క్రింద (మెదడు) 
సానము వద్ద ఉంటుంది. పరమాత్మ స్థానము. 1000 
దళములు, బీజాక్షరము 'ఓం'. 


ఆకాశము: ఆకాశము మూడు స్థాయిలలో ఉన్నది: 

+ మహాఆకాశము లేదా పంచభూత ఆకాశము: 
మహాఆకాశము పంచభూతములతో తయారుచేయబడ్డ 
ఆకాశము. భూమి, [గ్రహములు మరియు నక్షత్రములను 
మొదలైనవి ఆవరించి ఉన్నది. వైశ్వానర (జాగదవస్స) 
మహాఆకాశము స్థాయిలో ఉంటుంది. 

% చిత్తాకాశము లేదా దహరాకాశము: చిత్తాకాశము తైజస 
(మానసిక, స్వప్న, కల్పునలలో) స్థాయిలో ఉంటుంది. 


182 


% చిదాకాశము లేదా పరాకాశము: చిదాకాశము (ప్రజ్ఞ లేక 
జాన (కుండలిని. శకి మేల్కొని నుషుమ్ను నాడిలో 
(ప్రయాణించే సమయములో) స్థాయిలో ఉంటుంది. 


పైన వివరించిన మూడు స్థాయిలకు అతీతము: 
కుండలిని శక్తి సహసారమునకు చేరిన, వర్ణనా తీతమైన, 
వ్యవహారమునకు, (గ్రహించుటకు వీలుకాని ఆత్మజ్ఞానముతో 
తురీయ స్థాయిలో ఉంటుంది. 


183 


మంతములు 


మంత్రము, 'మన్‌' అనగా మనస్సులో (రహస్యముగా) 
ధ్యానము చేసిన, 'త' అనగా మాయా ప్రపంచములోని 
పమాదముల నుండి రక్షణ కల్పించును. మంతములలో 
(ప్రత్యేకమైన కంపనలతో, పౌనఃపున్యాలతో కూడిన శక్తివంతమైన 
అక్షరములు, పదములు లేదా శోకములు ఏర్పాటు 
చేయబడినవి. విజ్ఞాన శాస్త్రములో కూడా విస్తరణ మరియు 
సంకోచము సిద్దాంతము ప్రకారము, గుండె యొక్క స్తిర 
పవాహమువలా, విశ్వమంతా అయబద్దమైన కంపనలతో, 
పౌనఃపున్యాలతో ఉంటుంది. హిందూ ధర్మములో దీనిని 
'స్పందన' అంటారు. మంత్రముల ద్వారా మనలోని 
స్పందనలను, విశ్వములోని నిర్దిష్టమైన దైవ శక్తి స్వందనలతో 
అనుసంధానము చేసిన వారి రక్షణ కలుగును. భగవంతుని 
అనుగహము కలిగిన మహర్షులు, బీజాక్షరములలో వారి 
తపశక్తిని నిక్షిప్తపరచి (అప్పుడే అవి శక్తివంతమైన మంతములు 
అగును, మంతముల ద్వారా ప్రజలకు అందచేసినారు. 
మంతములను గురువు ద్వారా బోధింపబడి, వాటిని 
మనస్సులో (రహస్యముగా) ధ్యానము చేసినప్పుడే అవి 
శక్తివంతమైన మంతములు అవును. అవే పదములు పుస్తకముల 
ద్వారా నేర్చుకొని, సాధన చేసిన అవి కేవలము అక్షరములే తప్ప 
శక్తిగల మంతములు కాజాలవు. మంతముల యొక్క ఉచ్చరణ, 
ధ్వని, కంపనలలో ఏదైనా స్వల్పముగానైనా లోపము 
ఉన్నట్లయితే, అది ప్రయోజనము కంకే ప్రతికూల 
(ప్రభావములు కలిగి ఉంటుంది. 


184 


బీజాక్షరములు 


బీజ అనగా విత్తనము లేదా మూలము, అక్షరము అనగా 
నాశనము లేనిది. బీజాక్షరములు, ఒక అక్షరము లేదా కొన్ని 
అక్షరముల సమ్మేళనము లేదా కొన్ని పదముల సమ్మేళనము 
కలిగి ఉండవచ్చును. సంస్కృత భాషలో 50 అక్షరములు (3 (అ) 
నుండి 3: (అష వరకు 16; ౪ (క) నుండి 3 (మ) వరకు 25; ఇ (య) 
నుండి క (హ) వరకు 9 (మొత్తము 50) ఉన్నవి. అక్షమాలలో, 50 
చిన్న పూసలు (అన్ని పూసలు రుదాక్ష గాని స్పటిక గాని తులసి 
గాని ఉండవలను. వీటి మిశమము ఉండకూడదు). తరువాత ఒక 
పెద్దపూస ఇ (క్ష) అక్షరమును సూచిస్తుంది. ప్రతి పూస ఒక 
అక్షరమును, దానికి సంబంధించిన దైవమును సూచిస్తుంది, 
మరియు ఆ అక్షరమునకు సంబంధించిన మంతమును 
మనస్సులో పునరావృతము చేయవలెను. వాటి అర్దము 
ఆధ్యాత్మికము, సూక్ష్మము మరియు దైవశక్తివంతమైనవి. అన్ని 
బీజ మంతములలో 'ఓం' అత్యుత్తమమైనది. కొన్ని బీజ 
మం|తములు 'ఓం ఐం హీం (్రీం' శ్రీవిద్య; 'హీం' భువనేశ్వరి, 
(త్రిపురసుందరి, మహామాయ; 'డం' దుర్గాదేవి; "క్రీం' మహాకాళి; 
'ఖీం' మహాలక్ష్మిదేవి; 'ఐం' మహాసరస్వతిదేవి; 'హోం' లేదా 
'హుం' మహేశ్వరుడు; 'క్లీం' శ్రీకృష్ణ; 'గం' గణపతి; 'హం' ఆకాశము; 
'యం' వాయువు; 'రం' అగ్ని; 'వం' జలము; 'లం' భూమి 
సూచిస్తాయి. 


Me) 


'ఓం' కారము, (అనగా రక్షణ, సంస్కరణ, పోషణ) 
పరబహము హృదయ కుహరము నుండి ప్రవహిస్తుంది. 


185 


'ఓం' కారము, 'ప్రణవము' (పరమాత్ముని పేరు), 'ఉధీత' 
(సామవేదము ప్రకారము గానము చేయుట). "ఓమి త్వేత దక్షర 
మిదగ్‌ం సర్వం" (ఓమ్‌' అనే అక్షరమే (జడచేతనాత్మకమగు) 
యిది సర్వస్వము (మాండూక్యోప నిషత్‌ - 1). మాండూక్యోప 
నిషత్‌, తైత్తిరీయోప నిషత్‌, ఛాందోగ్యోప నిషత్‌ (పేజి సంఖ్యలు 
115 నుండి 119, 122, 123 వరకు చూడుము) “ఓం: గురించి 
విస్తృుతముగ వర్షిస్తాయి. అరము: 'ఓం' అనగా భూత, వర్తమాన, 
భావిష్యత్కాలముల మొత్తమంతయునూ, ఇదే కాక (తికాలాతీత 
మైనదేదయితే ఉన్నదో అదికూడా ఓంకారమే. ఇది సృష్టి 
సమయమున వచ్చిన మొదటి శబ్దము. ఇది పరబహ్మము, 
ఈశ్వరుడు, పరమాత్ముడు, హిందూ ధర్మము యొక్క చిహ్నము. 
ఇది వేదముల బీజము (భాగవత మహాత్మ్యము (పద్మ 
పురాణము నుండి సంగ్రహించిన) విస్తృత వివరణ 3 : 34; 
భగవధీత 9 : 17). ఇది వేదముల అంతిమ సత్యము, సారము. 
ఓం యొక్క [పాతినిధ్యములు; 


OM 
భం 


మూడు దశలు: కారణము (మహామాయ, అజ్ఞానము), 

కారకము (పరమాత్మ, సూక్ష్మమైన జ్ఞానము), కార్యము 

(జీవాత్మ, సృష). 

+ మూడు వేదములు: బుగ్వేదము, సామవేదము, 
యజుర్వేదము. 

9 మూడు అంశలు: పరబహ్మము యొక్క మూడు అంశలు, 
తెమూర్తులు అనగా, పరమపిత (బహ్మ (మన [బహ్మాండ 
వ్యవస్థ సృష్టికర్త), విష్ణుమూర్తి (సృష్టి సంరక్షకుడు), 
మరియు పరమేశ రుడు (గివుడు) (సృష్టి లయకారకుడు). 

శి మూడు గుణములు: సత్వగుణము (ప్రశాంతత), 

రజోగుణము (చర్య) మరియు తమోగుణము (నాశనము). 


186 


ఈ మూడు అవస్తలు (స్టితులు): జాగృతి (స్పృహ), స్వప్న 
(ఉప స్పృహ) మరియు సుషుప్తి (ఘాడ నిద, 
అవ్యక్షచేతనము). 

% మూడు లోకములు: పాతాళలోకము (భూమి క్రింద), 
భూలోకము, స్వగలోకము (భూమి పైన). 

శ మూడు (ప్రక్రియలు: వచ్చుట (పుట్టుట), ఉండుట 
(జీవించుట), పోవుట (మరణము). 


గాయ[తి మహామం[తము 


గాయత్రి మహామం[తము మహర్షి విశ్వామ్మిత (మంత 
దష్టు ద్వారా మానవులకు  వెల్లడింపబడినది. గాయత్రిదేవి 
వేదములకు తలీ (పద్మ పురాణము నుండి సంగహించిన) 
విస్తృత వివరణ 3:34. ఇది బుగ్వేదములోని ప్రార్థన. 
గాయ।తిదేవికి మూడు నామములు, గాయి (ఇందియముల 
అధిదేవత), సరస్వతి (వాక్లేవత) మరియు సావిత్రి (ప్రాణశక్తి 
అధిదేవత మరియు సత్యము) ఉన్నవి. ఈ మూడు 
తెకరణములను (మనస్సు, మాట, క్రియ) సూచిస్తాయి. ఈ సృష్టి 
యొక్క [ప్రధాన మూలము పరమాత్ముని సర్వథశేష్ట దివ్యశక్తి ఆ 
శక్తియే గాయ।తి. ఈ విశ్వమంతా ఆ సర్వశేష్ట దివ్యశక్తి నుండే 
సృష్టింపబదినది, మరలా ఆ శక్తిలోనే విలీనము అవుతుంది. 
ఆ సర్వశేష్ష దివ్యశక్తిని సూర్యనారాయణుడు రూపములో 
చూడవలెను. సూర్యనారాయణుడు తన సర్వశేష దివ్యశక్తితో 
సర్వ జీవులకు జీవశక్తి |ప్రసాదిస్తున్నారు. గాయి 
మహామంతము సూర్యనారాయణుడను ఉద్దేశించి చేసే ప్రార్థన. 
ఈ మంతమును నిర్దిష్టమైన ఉచ్చారణ, ధ్వని కంపనములు, 
లయ మరియు పౌనఃపున్యములతో జపించిన, యిది 


187 


అనంతమైన శక్తివంతమైన సూత్రము. ఈ మంతము సూక్ష్మ 
కర్మలను పవితముచేసి, ఆధ్యాత్మిక జ్ఞానోదయము కలిగి, 
ఆత్మానుభూతి పొందవచ్చును. ఈ మంతము ఆరు దైవ 
చక్రములు వద కుండలిని శక్తిని సక్రియము చేసి, ఆరు ఉన్నత 
ఆధ్యాత్మిక లోకములతో అనుసంధానము చేయును 
(బుగ్వేదము 3 : 57 : 10; బృహదారణ్యకోప నిషత్‌ 5 లేదా 7:14: 
1,2,3,4). పవిత్రమైన గాయ।తి మహామం(తము: 


'ఓం భు భువః సువ - పరమాత్మా - భూలోకము, భువర్లోకము 
(అంతఃరిక్షము = భూమి నుండి సూర్యుని వరకు), స్వరలోకము 


గాయత్రి మంతము (చందస్సులో) మూడు పాదములు, 
ఒకొక్క పాదమునకు 8 అక్షరములు ఉండును. మొత్తము 24 
అక్రరములు. 


"తత్‌ సవితుర్‌ వరేణ్యం, 
భర్గో దేవస్య ధీమహి, 
ధియో యో నః ప్రచోదయాత్‌" 
శి గాయత్రి మంత్రము అర్హము: మేము పూజ్యమైన, కీర్తిగల, 
(ప్రకాశవంతమైన సూర్యభగవానుని ధ్యానము 
చేయుచున్నాము. ఆయన మా మేధస్సును స్పూర్తి 
గావించుగాక. 


భి గాయ(త్రి మంత్రము యొక్క అంతఃరార్హము: మొదటి 
పాదము మూడులోకముల (భూమి, ఆకాశము, స్వరము) 
సూల (పపంచముల సారము. రెండవ పాదము మూడు 


188 


వేదముల (ముగ్వేదము, యజుర్వేదము, సామవేదము) 
జాన సారము. మూడవ పాదము  ప్రాణత్రయము 
(ప్రాణము, అపానము, వ్యానము) ప్రాణీ సమూహము 
సారము. ఆ పిమ్మట నాలోవ పాదము (అక్షరము లేనిది) 
దర్శిత పాదము ప్రత్యక్షమగు సూర్యమండలము 'ఆుతి' 
తురీయమనునట్టి సత్యమునందు ప్రతిష్టితయై 
యున్నది. 


పంచదశీ మహామంతము (అనగా పదిహేను అక్షరముల 
శీ లలితామాత) (త్రిపురోప నిషత్‌ - 3): 


పంచదశీ మహామంతము చాలా రహస్యమైనది 


మరియు చాలా శక్తివంతమైన మంతము. ఈ మంతమును 
అనువదించుట అసాధ్యము. ఈ మంతమును మూడు 
భాగములుగా విభజించవచుును: 


ర 
౪9 


ర 
ళ్యం 


ల 
ఖం 


(క (2) ఏ 3) ఈ (4) ల 6) హ్రీం (6) హ (7) స (8) క (9) 
హ (10 ల (11) హీం (12) స (13) క (14) ల (15) హ్రీం. 
వాకృవ కూటము (వాక్కుభావము యొక్క మూలము): 
(1) "క' = కామః (మహాశివుడు సృష్టికర్త పర\బహ్మమువలె,, 
(2) 'ఏ' = యోని (సుధ చైతన్యము, జ్ఞానశకిదేవత 
మహాసరస్వతిదేవి, 3) 'ఈ' = కామకళా (విశ్వమును 
సృష్టించవలఠలెనని కోరిక), (4) 'ల' = వజపాణీిః (దేవేందుడు 
- విజయమునకు సంకేతము), (5) 'హాం' = గుహా (సృష్టి - 
నివ, శక్తి సంయోగము). 

కామరాజ కూటము (రక్షిణ మరియు అన్నికోరికలు, 
అవసరమైన పదారము మరియు ఆధ్యాత్మిక శక్తి 


189 


ప్రసాదించే మూలము): (6) 'హ' (హానిచేయుట, 
మోహో[దేకము) జీవితము భరించుట మరియు 
శతువులను ఓడించుట లేదా జయించుట. (7) 'స' 
(సంపద అనుభవించుట, సంతానోత్పుత్తిచేయుట). (8) 
'క' (కామము) ప్రపంచము గురించి ఆలోచిస్తూ 
మనస్సులో ఆందోళన చెందుట. (9) 'హ' (హంస) పేమ, 
శక్తి తీవ్రమైన లైంగిక వాంఛ, భయము, ప్రాణము మధ్య 
విచక్షణ చూపుట మరియు శౌర్యము, సంపద, కోరికలు 
మొదలైనవి పొందుటకు సాధన. (10) 'ల' (ఇంధదుడు) 
ఆనందము, అనుభవించుట మరియు అన్ని ఇతర 
దేవతలు (శకులను) నియంత్రించుట. 


శక్తి కూటము (అంతిమ శకి): (11) 'హీం' (గుహ) శివ 
మరియు శక్తి కలిసి విశ్వమునకు రక్షణ మరియు పోషణ 
చేయుట. (12) 'స' (పర) సర్వోత్కృష్టమైన, మూలమైన 
దేవత అనంతకోటి విశ్వములుగా పరిణామము 
చెందుట. (13) 'క' (కోరిక) పరా శక్తి సహాయముతో శివుని 
నుండి ఈ విశ్వములన్నీ ఉదృువించుట. (14) 'ల' (హర) శక్తి 
లేని శివుడు, జీవములేని శరీరము (శవము) వంటిది. (15) 
"'కూం' (మహామాయ) శివ, శక్తి - కోరికలకు కోరికలు 
నజివేర్సుట, దైవ సంయోగము మరియు కోరికలకు 
మ్‌మఘుక్‌ 

గమనిక: పైన వివరించి 15 బీజాక్షర మహామం[తము 
తరువాత 16 వ బీజాక్షర మంతము 'థీం' 
(మహాలక్ష్మిదేవి ను జోడించిన అప్పుడు మోడీ (16 
బీజాక్షరముల) మహామంతము అవుతుంది. 


190 


పంచాక్షరి (ఐదు అక్షరములు) మహామం(తము;: 


'నమః శివాయ'. పంచాక్షరి మహామంతమునకు 
ముందు "ఓం' చేర్చిన అప్పుడు ఆరు అక్షరముల 
మహామంతము అవును. అర్హము: ఈ మంత్రమునకు అనేక 
ఆధ్యాత్మిక అర్థములు ఉన్నవి. అవి పంచ మహాభూతములు, 
పంచ కోశములు సూచిస్తాయి. 'ివి అనగా శుభము 
కలుగచేయునది. ఈ మంతము యొక్క సాధారణ అర్హము: 
"అశుభములను తొలగించే, అన్ని శుభములకు కారకుడైన, 
శుభప్రదమైన శివునకు, నేను అనేక నమస్కారములు 
చేయుచున్నాను". 


అప్పాక్టరి (ఎనిమిది అక్షరముల) మహామం(త్రము;: 


"ఓం నమో నారాయణాయ'. అఫ్టాక్ష్టరి 
మహామంతమునకు అనేక ఆధ్యాత్మిక అర్ధములు ఉన్నవి. 
అర్దము: 'నార' అనగా నీరు, జీవులు. 'అయన' అనగా మార్గము, 
వ్యాపించుట, పవహించుట, విశ్రాంతి ప్రదేశము. ఈ మంతము 
యొక్క సాధారణ అర్థము "విశ్వమంతటా వ్యాపించిన, 
జీవులందరిలోనూ ప్రవహిస్తున్న, జీవులందరికీ ఆశమమైన, 
అత్యంత శుభప్రదమైన నారాయణనకు, నేను నమస్కారములు 
చేయుచున్నాను”. 


మహాముృతుృుుంజయ/రు[ద/తయంబక మంటతతము: 
“ఓం, తయంబకం యజమహే 
సుగంధిం పుష్టివర్ణనం 
ఉర్వారుకం ఇవ బంధనాన్‌ 
మృతో్యర్‌ మృక్లీయ మామృతాత్‌” 


191 


ఈ మం|తము బుక్వేదము మరియు శివపురాణములో 
ఉన్నది. అరము: ఓం, మూడు కళ్ళు కలిగి ఉన్న (ఈశ్వరుడు), 
సర్వజుడైన, సువాసనలనే జ్ఞానమును వేదచల్లే, అందరినీ 
పోషించే, ఈశ్వరా; రోగములు, అనుబంధము మరియు 
మృతు్వ్యువులతో ఉన్న మమ్ము వాటినుండి విముక్తి చేసి, 
అమరత్వము ప్రసాదించి నీలో ఐక్యత అను గహించుముగాక. 


శాంతి మం(తములు, ప్రార్దనలు 


శ "ఆసతో మా సధమయ, 
తమసో మా జ్యోతిరమయ, 
మృతోకర్మా అమృతం గమయ !! 
ఓం శాంతిః శాంతిః శాంతిః !!" 
(బృహదారణ్యకోప నిషత్‌ 1 లేదా 3:3 : 28). 


అరము:1. నన్ను అసత్యము నుండి సత్యమునకు, చీకటి 
నుండి వెలుగునకు, మరణము నుండి అమృతత్వమునకు 
నడిపించుము. (తెవిధ తాపములు (ఆదిఅధ్యాత్మిక (భాతెక 
బాధలు), ఆదిభూత (ఇతర జీవుల నుండి బాధలు), ఆదిదైవిక 
(దైవిక బాధలు-వరదలు, భూకంపములు) శాంతింపబడును గాక. 
2. మృత్వువే అనత్తు. సత్తే అమృతము. మృత్వువును దాటించి 
నాకు అమృతమును యిమ్ము. తెవిధ తాపములు 
శాంతింపబడును గాక. 


% "ఓం పూర్ణ మదః పూర్ణ మిదం, 
పూర్ణా త్పూర్ల ముదచ్యతే, 
పూర్ణస్య పూర్ణ మాదాయ, 
పూర్ణమే వావష్యుతే !! 


192 


ఓం శాంతిః శాంతిః శాంతిః !!" 
(శుకయజుర్వేదాంతరత శాంతి మం|తము). 


అర్దము: అయ్యది (పరబహ్మము) సంపూర్ణమైనది, 
ఇయ్యదికూడా (ఆత్మాకూడా) సంపూర్తమే, పూర్ణము నుండియే 
పూర్ణము పుట్టుచున్నది. పూర్ణమునుండి పూర్ణము 
తీసుకొనిననూ తిరిగి పూర్ణమే మిగులుచున్నది. త్రివిధ 
తాపములు శాంతింపబడును గాక. 


"ఓం సహనావవతు, సహనా భునక్తు, 

సహ వీర్యం కరవావహై 

తేజస్వి నావధీత మస్తు, మావిద్విషావహైో!! 
ఓం శాంతిః శాంతిః శాంతిః !!" 
(కృష్ణయజారే్వదాంతగ్గత శాంతి మం|తము). 


అర్దము: మమ్ము (గురు శిషులమగు) ఆ పరమాత్మ 
రక్షించుగాక. మాకు పోషనమును కలుగుచేయుగాక. మేము కలిసి 
విద్యకు సామర్ధ్యమును కలుగ జేయుదముగాక. మా చదివిన విద్య 
తేజస్వంతమగుగాక. మేము పరస్పరము ద్వేషింపక 
యుందుముగాక. |తెవిధ తాపములు శాంతింపబడును గాక. 


న్తోత్రములు 


వ్మోతము అనగా పర్ణబహ్మము యొక్క వివిధ 
రూపములలో ఉన్న దేవత లేక దేముడు యొక్క నామ, రూప, 
గుణములు, లీలలను శక్తివంతమైన మంతములతో వర్ణిస్తూ 
భకుడు చేసే [పార్దన. ఆ ప్రార్థనలకు వారు సంతోషించి, భకుడను 


193 


దీవిస్తూ వారి కృపను ఆ భకుడిపె చూపిస్తారు. ముఖ్యమైన 
న్తోతములు: 


% ఢీ లలితా రహస్య సహ(సనామ స్తోత్రము: లలితాదేవి, 
పరబహ్మము యొక్క స్తీ శక్తి పరబహ్మము సృష్టి 
సంకల్పము సమయమున ఆయని చిత - శక్తి (వ్యక్తిగత 
అత్యంత మహాశక్తి మహామాయ) లలితాదోవితో ఈ 
విశ్వములన్నియూ సృషింపబడినవి. ఆ 
మాహాపరిషత్తుకు కోట్లకొలదీ లక్షినారాయణులూ, 
నివపార్వతులూ, సరస్వతీ(బహ్మలూ,  సనకాదులతో 
కూడిన  సిద్దులూ దేవ సమూహములూ, 
నానారూపములలో బహుశకుల సమూహములూ (ఆ 
శకుల సంఖ్య చెప్పటము కష్టము), వ్యాసుడు మొదలుగా 
గల మానవసంఘాలూ తధదర్శనార్తం వచారు. జ్ఞానశక్తి 
అయిన మహాసరస్వతిదేవి వాసినిలు, 8 వశిన్యాది 
గీర్వాణీ దేవతలు, రచించిన లలితాంబికా పేరుగా 
సహ(సనామావళులను (ఢీ లలితాదేవి యొక్క 1000 
అనగా "అనంతము" రూపములు, పేర్లు, లక్షణములు, 
లీలలు అత్యంత శక్తివంతమైన మంతములతో ప్రార్దన) 
కీర్తించారు. ఆ కీర్తనకు శీ లలితాంబ విశేష 
సంతోషదాయకమై రహస్యారములతో కూడిన ఈ 
దివ్యనామావళిని సర్వదా పరిస్తూండండి. ఇది నా ఆజ్ఞ. 
మీరు శిరసావహించండి. ఈ దివ్యనామావళిని,విష్టుమూర్తి 
అవతారమైన  శ్రీహయగీవుడు, మహర్షి అగస్తుునికి 
ఉపదేశము చేసినారు. ఇది బహ్మాండ పురాణములో, 
ఉత్తర ఖండములో ఉన్నది. 


% థ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము: శీ విష్ణు సహ(సనామ 
194 


స్మోతము మొదట సనక (పరమపిత |బహ్మ యొక్క 
మానస పుత్రుడు) స్వరపరిచారు. మహాభారతము యొక్క 
అనుశాసనిక పర్వములో ఉన్నది. మహాభారతము 
యుద్దము అనంతరము, శీకృష్ణుడుతో సహా పాండవులు 
ఓఘవతి నది వద అంపశయ్యపై (బాణములు యొక్క 
మంచము మృత్యువు కోసము వేచిఉన్న భీష్ముడు 
(ధర్మమునకు |ప్రతీకు దగ్గరకు వెళ్లినప్పుడు, భీష్ముడు 
శ్రీకృష్ణుని భక్తితో విష్ణు సహ(స్రనామములతో స్తుతిస్తారు. 


థీ శివ సహస్రనామ స్తోత్రము: శీ శివ సహ(సనామ 
న్తోతము రెండు హిందూ ధర్మ పవిత గంధములలో 
ఉన్నవి. లింగ పురాణములో మహర్షి మార్కండేయుడు 
శ్రీకృష్ణునకు బోధించారు. మహాభారతము యొక్క 
అనుశాసనిక పర్వములో కూడా ఉన్నది. భీష్ముడు శి 
విష్ణు సహస్రనామ నస్టోతము స్తుతించిన తరువాత, 
ధర్మరాజు భీష్ముని శీశివ సహ(సనామ స్తోతము కూడా 
చెప్పమని అభ్యర్షించారు. కాని భీష్ముడు తన అశక్తతను 
వ్యక్తము చేయగా, శీ కృష్ణుడు శీశివ సహ(సనామ 
న్తోతమును ధర్మరాజునకు బోధిస్తారు. 


"నివాయ విష్టురూపాయ, 

విష్ణువే శివ రూపిణే, 

శివస$ హృదయం విషు, 

విషోస్ప హృదయం శివః” 

(పద్మ పురాణము, రుదహృదయోప నిషత్‌ - 2). 


195 


తంత్రములు 


“తంత్రము” అనగా కలుపుట. తం్యతముల ద్వారా కలిగే 
శకులను స్వార్దము కొజకు దుర్వినియోగము చేసుకునేందుకు 
కొందరు మధ్యకాలములో (క్రీ.శ. 500 నుండి 1,800 మధ్యలో) 
పజలలోనికి ప్రాచారము చేశారు. ప్రస్తుత కాలములో వేద 
క్రమశిక్షణ, మం|తములు, సూతములను అనుసరించుట 
కష్టమని, సులభ మాగముగా తాం|[తెిక పూజాపద్దతి, ఉపాసన 
పారంభిచారు. 92 తంత్రములు (64 భైరవ తంతములు, 18 
రుద తంతములు, 10 శివ తంత్రములు) ఉన్నవి. తాంత్రిక 
విధానము శైవ ఆగమలు, వైష్ణవ పంచర।త సంహితలు, శక్తి (దైవ 
మాత) (తం[|తములుగా విభజించబడినవి. మహామాయ 
సత్యమును మరుగపరచి, అసత్యమును సత్యముగా, 
ద్వందములను (మంచి, చెడు; సంతోషము, దుఃఖము) 
(ప్రదర్శిస్తుంది. సృష్టి, పరిణామము (బయటకు వచ్చుట) 
మహామాయ పనితీరులో సగభాగము మాతమే. ప్రళయము, 
వేలీనము, లోనికి మెలిపడుట, లోనికి వచ్చుట, మిగిలిన 
సగభాగము ద్వారా జీవాత్మ, తన మూలమైన పరమాత్మలో 
ఐక్యత పొందుట మిగిలిన సగభాగము. క్రింది వివరించిన తంత 
పూజలు (మధ్యరా(తిలో శృశానములలో చేయుట) ద్వారా కుద 
శకునలు (రజో, తమో గుణముల (ప్రవృత్తులు) పొంది ఇతరులకు 
హానిచేయుటకు ఉపయోగించేవారు. 


% ఆకర్షణ తంత పూజ: ఇతర వ్యక్తులను ఆకర్షించుట 
కొకు. 
% వికర్షణ తంత పూజ: ఇతర వ్యకులను తిరస్కరించుట 
కొకు. 
196 


% భూత, డుత, పిశాచ తంత పూజ: ప్రతికూల శకులు 
తొలగించుట కొకు. 

భి మరణ తంత పూజ: ఇతర వ్యక్తులను చంపుట కొకు. 

% వశీకరణ తంత పూజ: ఇతర వ్యకులను 
లోబరుచుకొనుటకు. 


పరమాత్ముడను పురుషుడు మరియు స్తీ గా భావించి, 
పురుషుడైతే పరమేశ్వరుడు (ివుడుగానూ, (స్తీ అయితే శక్తి 
(పార్వతిదేవిగానూ) చూపబడ్తాడు. శివుడు సంభావ్యశక్తిగానూ, 
పార్వతీదేవి సృజనాత్మక శక్తిగానూ భావిస్తారు. శివుడు 
కియాశీలుడు అయితే, ఆయనను శక్తిగానూ, పార్వతిదేవి 
అ[కియాశీలమైతే, ఆమెను శివుడుగానూ అంటారు. తం[తముల 
(ప్రకారము విశ్వము యొక్క సృజనాత్మక సూతము శివ, 
పార్వతుల సంయోగము. పార్వతిదేవి, శివుని నుండి వేరుకాదు, 
నివునియొక్క శక్తియే పార్వతిదేవి. తంతములలో శివుడు, 
పార్వతీదేవి మధ్య సంభాషణలు రూపములో ఉన్నవి. శివుడు 
ఆధ్యాత్మిక బోధనలను చెప్పుచుండగా పార్వతీదేవి వినేపాతలో 
ఉన్నప్పుడు 'ఆగమలు' అంటారు. పార్వతీదేవి ఆధ్యాత్మిక 
బోధనలను చెప్పుచుండగా శివుడు వినేపాతలో ఉన్నప్పుడు 
'నిగమలు' అంటారు. కొన్ని పసిద తంత్ర గంథములు: (ఎ) 
మహానిర్వాణ, (బి) కులార్గవ, (సి) కులాంర, (డి) పపంచసార, (ఇ) 
రుద యామల, (ఎఫ్‌) విషు యామల, (జి) (బహ్మ యామల, 
(ఎహె) తం|త రాజ. అన్ని తంతముల సారాంశము స్వతంత 
తంతములో ఉన్నది. దేవాలయముల నిర్మాణములు, దేవతల 
విగహ ప్రతిష్ట దేవాలయముల నిర్వహణ, రేఖాగణిత 


197 


మండలములు ఎర్పాటు ఆగమ శ్మాస్తములను పాటిస్తారు. 
పరమాత్ముడు (సత్‌ - చిత్‌ -ఆనంద) అనగా, సత్యము, జ్ఞానము 
మరియు పరమానందస్వరూపుడు అనుసంధానము చేసిన 
కోరికలనుండి విముక్తి పొంది, [పాపంచిక విషయములను 
త్యజించి, కర్మ బంధములను నుండి విముకుడై, చివరకు జనన, 
మరణ, పునర్గన్మల చక్రమునుండి విముక్తి పాంది, 
పరమాతుముని కృపతో పరమాత్ముని అనుభవము కలిగి 
నిత్యపరమానంద స్థితిలో ఉంటారు. 


మహానిర్వాణ తంత్రము 


ఎవరైతే పవిత్రమైన 'ఓం తత్‌ సత్‌' మనస్ఫూర్తిగా 
తలచుకుని ఏచర్య తలపెట్టినా అది నిర్విఘ్నముగా సఫలము 
అవుతుంది (14 : 154, 155). గృహస్తులకు 'ప్రవృత్తి మార్గము, 
సన్యాసులకు 'నివృత్తి మాగము' సూచించారు. 


ప్రవృత్తి మార్గము 


ఎప్పుడూ సత్యమునే మాటాడటవలెను. 

స్వకర్మలు చేస్తూ, కర్మఫలములు ఆశించకుండా 

పరమాత్స్మునకు సమర్పించవలెను. 

% బీవనోపాదిని ధర్మబదముగా ఆర్థించవలెను. 

% జీవితము పేదలకు, నిస్సహాయకులకు, పరమాత్మ 
సేవ కొజకు ఉద్దెశించబడినది. 

భి తలిదండులు, గురువు, అతిధిలను పరమాత్ముని 
(ప్రత్యక్ష ప్రతినిధులుగా భావించవలెను. 

% ధర్మము కోసము ఉత్సాహముగా, ధైర్యముగా 

వోరాడవలెను. 


ర 
౪ 
ర 
౪9 


ఖీ 
+ 


198 


జాగ్రత్తగా మంచి స్నేహితులను ఎంచుకొనవలెను. 
భార్యతో విశ్వసనీయతతో ఉండి, పేమ, అపాయతతో 
చూసుకొనవలను. ఆమెమీద కోపము చూపరాదు. 
పిల్లలను డేమతో పెంచి, విద్యాబుద్దులు నేర్చి, వారికి 
వివాహము చేయవలను. 

సోదరులు, సోదరీమణులు, బంధువులు (పేదవారయితే) 
వారికి సహాయము చేయవలెను. 

తము శేరి సంపద అధికారము, సానము్ము. పేదరికము 
గురించి ఎవ్వతోనూ చెప్పకూడదు. 

శరీరము, మనస్సును పరిసుభముగా ఉంచుకొనవలెను. 
రూపము, ఆహారము, దుస్తులు మీద అధిక (శద 
చూపరాదు. 

సామాజిక సేవ మరియు పర్యావరణ రక్షణ చేయవలెను. 


కులార్లవ తంత్రము 


మానవ జన్మ, పొందుట చాలా కష్టము, మోక్షము 
పొందుటకు ఉన్నతమైన జన్మ. దీనిని వృధా 
చేయకుము. మానవ జన్మ పొంది దానిని సార్థకము 
చేసుకోలేనివారిపై విచారించవలెను. 

పతిజీవి కర్మలు చేయకుండా ఉండలేవు. ఎవరైతే 
కర్మ్వఫలమును ఆశించకుండా కర్మలు చేస్తారో వారే 
అసలైన సన్యాసులు. 

పర్మ్నబహ్మము ఆనందస్వరూపుడు. ఆ పర్నబహ్మము (పతి 
జీవిలోనూ స్థాపించబడిఉన్నాడు. 

మంతములు కంకే ధ్యానము గొప్పది. దేముడు కంశకే 
ఆత్మ గొప్పది. 


199 


%* ఆత్మానుభూతి కొజికు సాధన అన్ని పూజలు కంక గొప్పుది. 
శ శరీరము ఒక ఆలయము. జీవాత్మ పరమాత్ముడు. 
సదాశివడు పర్వబహ్మము. 


200 


మోక్షము 


సంసారము (మహామాయ నుండి పుట్టినది, ప్రపంచము) 
అనగా, జీవాత్మ (కారణ, సూక్ష్మ సూల శరీరములతో) జనన, 
మరణ, పునర్గన్మ చక్రములో తిరుగుట. మరోక విధములో జీవాత్మ, 
పరమాత్ముని నుండి విముఖుడై, మిగిలివన్నిటితోనూ బంధము 
సట్టుకొనుట. జీవాత్మ అజ్ఞానము కారణముగా (ఇదే కారణ 
శరీరము), మహామాయకు ఆకరిితుడై, తనంతటతానుగా 
మహామాయ యొక్క  బానిసత్వమును అంగీకరించినాడు. 
పరమాత్మకు, జీవాత్మకు మధ్య మహామాయయే అవరోధము, 
అడ్డంకి. ఎవ్వరూ తమంతటతాము ఈ అవరోధము దాటలేరు. 
ఎవరైతే జ్ఞానమును పొంది, భక్తితో పరమాతునికి శరణాగతి 
అవుతారో, పరమాత్మునకు వారిపై కృప కలిగి, మహామాయ యొక్క 
అవరోధమును తొలగించగలడు. పరమాత్ముడు తన భకులపె 
కృపతో మహామాయ యొక్క బానిసత్వము నుండి విముక్తి 
చేయును (భాగవతము 2 : 7 : 42. పరమాత్ముడు (పతి జీవుల 
యొక్క హృదయమునందు సర్వదా నివసిస్తున్నారు 
(శ్వేతాశ్వతరోప నిషత్‌ 4 : 17. ఆయన పరమదయామయుడు, 
కృపానిధి, ఎల్లప్పుడూ బీవత్మతో ఉండి, తన కృపను, దైవ 
పరమానందమును ప్రసాదించుటకు, ఏ సమయములో జీవాత్మ 
తనను తెలుసుకుంటాడా అని ఎదురు చూస్తూఉంటాడు. 
జీవాత్మ మహామాయచే తయారుచేయబడ్డ బుద్ది, మనస్సు, 
ఇందియములతో తెలిసికోనలేదు. ఎవరైతే స్వాత్మభూయుడగు 
ఆత్మను పొందవలెనని సాధన చేయునో అట్టి జ్ఞానినే ఆత్మ 
స్వయముగా వరించును (కరోప నిషత్‌ 1:2 : 23, ముండకోప 
నిషత్‌ 3:2: 3, భాగవతము 10 : 14 : 38). ఎవరైతే అపారమైన 


201 


పేమ, భక్తితో పరమాత్మునికి సంపూర్ణముగా శరణాగతి 
అవుతారో, వారు పరమాత్ముని కృపతో మహామాయ యొక్క 
బానిసత్వము నుండి విముక్తుడై, దైవ ఇందియములు పాంది 
పరమాత్ముని అనుభూతి పొందగలరు (శ్వేతాశ్వతరోప నిషత్‌ 1: 
10, 6:23 భగవధీత 7 : 14. భక్తి పరమాత్ముని కృప లేకుండా 
(బహ్మజ్ఞానము, పరమాత్ముని అనుభూతి ఎవ్వరూ పొందలేరు 
(బహ్మ సూతములు 23 : 41). ఎవనికి విజానమను సారధి, 
స్వాధీనములోనున్న మనస్సు అనుకళ్ళామును ఉండునో, 
అట్టివాడు. జీవితమాగము యొక్క _అంతిమగమ్యమగు 
సర్వవ్యాపక బహ్మపదమును చేరుచున్నాడు (కరోప నిషత్‌ 1:3: 
9). అత్మజానవంతుడు నామరూపముల నుండి విముక్తుడై, 
పరాత్పరుడగు పరమాత్మలో లీనమైపోవును (ముండకోప నిషత్‌ 3౩ 
: 2 : 8. మను స్వయంభువ, తన మనుమడైన భక్త ధృవతో 
"ఎవరైతే పెదలయందు ఓర్పు, సహనము; తక్కువయైన, 
[కిందివారిపై. కనికరము, జాలి, పరితాపము, దయ; 
సమానమైనవారిపై స్నేహభావము; అన్ని జీవులపె 
సమత్వభావము ఉన్నవారిపై పరమాత్ముడు సంతోషించి, ప్రకృతి 
యొక్క మూడు గుణములు, వాటి పరిణామములనుండి (సూక్ష్మ 
శరీరము) విముక్తుడై, పరమానంద భరితుడైన పరమాతునిలో 
కలిసి ఏకమైపోతాడు" అని చెప్పినారు (భాగవతము 4:11:13, 
14). 


మోక్షమునకు అర్హత 


ఎవరైతే కోరికలు విసర్జించి, ఈశ్వరుని, అతని మహిమను 
తెలిసికోనుచున్నాడో వారు దుఃఖము నుండి 
విముకుడగుచున్నాడు (ముండకోప నిషత్‌ ౩: 1:2, శ్వేతాశ్వతరోప 


202 


నిషత్‌ 4 : 7. జానముకల యోగి యొక్క ఆత్మ పరబహ్మమే 
యగుచున్నది (కరోప నిషత్‌ 2 : ౩ : 14. ఎవనికి అత్మ 
దేవునియందు పరాభక్తి కలదో, అదేరీతిగా గురువునందు భక్తి 
కలదో, అటి మహాత్మునకు ఉపదేశించిన బోధలన్నియు బాగుగా 
అనుభవమునకు వచ్చును, ప్రకాశించును (శ్వేతాశ్వతరోప 
నిషత్‌ 6 : 23, సుబాలోప నిషత్‌ 16 : 1). మానవజన్మ లభించుట 
చాల అరుదైన వరము. ఈ (ప్రపంచములో మానవులకు 
దైవభక్తిగల, ధర్శనిష్టాపరు(డైన, గురుత్వముగల, సత్సంగము 
గుప్తనిధి. వారిద్వారా పవ్మితమైన ధర్మపరమైన బాధ్యలగురించి, 
స్మత్రువర్తన బోధింపబడిన, పరమాత్ముడు సంతుష్టుడై 
మోక్షమును ప్రసాదించును (భాగవతము 11:2: 29, 30). 


గమనిక: సాధన చతుష్టయము (పేజి సంఖ్యలు 170, 171, 172 
చూడుము). 


మోక్ష మారములు 


ఫి జీవన్‌ ముకి: అద్వైత వేదాంతము ప్రకారము 
జీవించుచున్నప్పుడే సంసారమునుండి మోక్షమును 
పొందవచుును. మోక్షము జ్ఞాన స్వరూపములో ఉన్నది. 
ఎవరైతే (ఏ ప్రజ్ఞ (జ్ఞానము) పాందుదురో, (బి) ఎవరికైతే 
దేహము మరియు ప్రపంచముతో బంధన, ప్రభావితము, 
చింతన ఉండదో, (సి) ఎవరైతే అన్ని బంధనలను 
విడిచిపెట్టుదురో, (డి) ఎవరైతే తన ఆత్మతో తానూ 
ఎల్లప్పుడూ రమించుచుంటారో వారు |బహ్మవిద్య ద్వారా 
జీవన్ముక్తి పొందుదురు. వివిధ ధార్మిక, నైతిక విధానములు 
మరియు ఆరాధన (ఉపాసన) ద్వారా మనస్సు 


203 


పవ్మితమవుతుంది. దీనితో అతను ఆగామి కర్మఫలములు 
ఆరించడు. అప్పుడు గురువు బోధనలను శ్రవణ, మనన, 
నిధిధ్యాసనములతో, సత్యమును కపిఉంచిన అజ్ఞానము 
తొలగి అతనిలో జ్ఞానము ప్రకాశించును. అంతట అతని సంచిత 
కర్శ్మఫలములు నాశనము అవును. అప్పుడు తన ఆత్మను తాను 
ఎరిగి, తానే పరబహ్మమనే అత్మజానముతో తనలో తాను 
రమించుచు ఉండును. అతనికి తన శరీరము, ప్రపంచము ఒక 
భమగా అనిపించును. ఇంకనూ అతను, మిగిలిఉన్న అతని 
పారబ్దకర్మ్వఫలములను అనుభవించవలసి ఉంటుంది. ఆతను 
జీవన్నుక్తుడై, అతని [పారబ కర్మఫలములు అతని శరీరము 
అనుభవిస్తున్నా ఆతను వాటి అనుభవములకు (ప్రభావితుడు 
కాడు. అతని [పారబ్ద కర్మఫలములు అంతము అయిన వెంటనే 
అతను ఆ శరీరమును వదలి పరమాత్సునిలో లీనమవుతాడు. 


ఫశ మోక్షము (సాంఖ్య తత్వశా[స్తము (ప్రకారము): పురుష 
(ఆత) స్వచ్చమైన చైతన్యస్వరూపము. మనస్సు, శరీరము 
చైతన్యరహితమైన ఆదిమ పదారము అనగా, ప్రకృతి 
(మహామాయ) యొక్క పరిణామరూపము. మనను, శరీరము, 
పురుషుని చైతన్యము ద్వారా చైతన్వవంతమై (ప్రపంచములో 
వ్యవహరిస్తుంది. అజ్ఞానమే పురుషుని, మహామాయ యొక్క 
బానిసతమునకు కారణము. అజ్ఞానముచేత శరీరమే 
పురుషుడు అనే అసత్యభావనతో మానసిక, శారీరక 
సుఖదుఃఖములు అనుభవించును. పురుషుడు ఎప్పుడైతే 
వివేక జ్ఞానము పొందునో, అప్పుడు అజ్ఞానము తొలగి ఈ 
మనస్సు, శరీరము తాను కాదని ధృడమై, మానసిక, శారీరక 
సుఖదుఃఖములకు అతీతమై, పురుషుడే పరమాత్మ అనే 
భావన ఏర్పుడి కైవల్యము (మోక్షము) పొందును. 


204 


శ మోక్షము (ద్వైత వేదాంతము ప్రకారము): ద్వైత 
వేదాంతము మరణానంతర మోక్షమును బోధిస్తుంది. ధార్మిక, 
నైతిక విధానములు, జ్ఞానము, కర్మ, భక్తి ధ్యానము ద్వారా, వ్యక్తి 
మోక్షమునకు అర్హత కలుగును. ఐదు విధముల మోక్షము 
యొక్క స్థాయిలు (పరిమితమైనవి) ఉన్నవి. భక్తిలో అంతిమ 
స్థాయిలో ఉన్నవారు ఈ విధముల మోక్షములను 
తిరస్కరించి, పరమాత్ముని సేవయే అంతిమ లక్ష్యముగా 
కోరుకుంటారు (భాగవతము 3 : 29 : 13, 14): 
= సాలోక్యము: ఆత్మ పరమాతుునితో సమాన 

లోకమందుండుట. ఆత్మ ఇష్టలోకమునకు _ వెళి 


పరమాత్ముని సమక్షమమున పరమానందము 
అనుభవించును. ఈ మోక్షములో అత్యంత తక్కువ 
స్థాయిలోనిది. 


= సార్గి.: విశ్వము యొక్క సృష్టి సంరక్షణ, ప్రళయము 
తప్ప పరమాత్ముని శకులన్నీ ఆత్మ పొందును. ఇది 
మోక్షములో తదుపరి ఉన్నత స్థాయి. 

= సామీప్యము లేదా సాన్నిధ్యము: ఆత్మ, పరమాత్ముని 
సమక్షమున నివసించుచూ, పరమానందము 
ఆనందించును. ఇది మోక్షములో తదుపరి ఉన్నత 
సాయి. 

= సారూప్యము: ఆత్మ పరమాత్ముని వ్యక్తిగత రూపము 
పొంది, పరమానందము ఆనందించును. ఇది మోక్షములో 
తదుపరి స్థాయి. 

= సాయుజ్యము లేదా కైవల్యము: ఆత్మ, పరమాత్మునిలో 
ఇక్వమయి పరమానందమే అవును. ఇది మోక్షములో 
తదుపరి ఉన్నత సాయి (ముండకోప నిషత్‌ ౩: 1:3). 


205 


భకులు మహామాయ లేదా ప్రకృతి యొక్క మూడు 


గుణములను అధిగమించుటకు, పరమాత్ముని డేమానందము 
పొందుటకు భక్తి అత్యంత ఉన్నత మాగ్గము. నా భక్తులు, పైన 
వివరించిన మోక్షములను తిరస్కరించి, భకినే కోరుకుంటారు. 


ర 
౪9 


మోక్షము (విశిషాడ్వాత వేదాంతము (ప్రకారము): 
విశిష్టాద్వైత వేదాంతములో జీవన్‌ ముక్తిపె నమ్మకము లేదు. 
ఈ వేదాంతము (ప్రకారము, ఒకవ్యక్తి మరణము తరువాత 
మాత్రమే మోక్షము పొందవచ్చును. కర్మ యోగము 
మరియు జ్ఞాన యోగము, భక్తి యోగమునకు తోడ్పుడును. 
భక్తి యాగము ద్వారానే, పరమాత్ముని కృపతో, మోక్షము 
పొందవచ్చును (బహ్మ సూ[తములు 2 : 3 : 41). ఎవరైతే 
మోక్షము పొందుతారో, వారు దివ్య శరీరముతో, 
వెకుంఠములో, పరమాత్ముని సమక్షమున నివసించుచూ, 
పరమానందము ఆనందించును. 

క్రమ ముకి: ఎవరైతే పవితమైన ఓంకార మం(|తముతో 
పరమాత్ముని (సగుణ, వ్యక్తిగత రూపము) గురించి కఠినమైన, 
తీవ తపస్సును చేస్తారో వారు మరణము తరువాత 
బహ్మ లోకమునకు వెళి అక్కడ పరమపిత (బహ్మ 
(హరణ్యగరుుడు) ద్వారా పరుబహ్మము గురించి జ్ఞానము 
పొందును. ఆ కల్పానంతరము, ప్రాకృతిక పళయము 
సమయమున ఆత్మ, పరబహ్మములో ఇక్యమగును. 

పవిత సలములు మరియు నదుల ద్వారా మోక్షము: 
పురాణములు మరియు ఇతిహాసములలో అనేక పవిత 
సలములు మరియు నదుల పవ్శితతను, వాటి దైవశక్తిని 
పశంసించినారు. ఎవరైతే ఆ ప్రదేశములలో నివసించినా, 


206 


లీ 


దర్శించినా, ఆ నదులలో స్నానము చేసినా వారి పాప కర్మలు 
నశించి, మోక్షము పొందుటకు సహకరించును. 

పలు విధముల మోక్షము: ఎవరి మనస్సు ఎల్లప్పుడూ 
పరమాత్మునిపె ఏవిధముగానైనా భక్తి (పేమ, అభిమానము, 
ఉదేకము, కోపము, భయము, శత్రుత్వము లేదా 
ద్వేషములతో ఉన్నట్లయితే పరమాత్మ వారికి మోక్షము 
(ప్రసాదించును (భాగవతము 7:1: 25,29,39 నుండి 46 
వరకు; 10:29: 13 నుండి 16 వరకు). 


207 


ముగింపు 
విగ్రహారాధన 


పరమాత్ముని చిహ్నముగా హిందువులు అగ్నిని 
(చీకటిని చెదరగొట్టి, వెలుగుని, వేడిని ప్రసాదించునది. దీపమును 
పవిత్రతకు, జ్ఞానమునకు చిహ్నము) ఆరాధనకు 
ఉపయోగించుదురు. హిందువులు పరమాత్ముని విగ్రహ 
రూపములో ఆరాధించుదురు. ఆగమ శాస్త్రముల ప్రకారము 
ఆరాధనకు ప్రారంభములో విగహమునకు _ప్రాణ(పతిష్ట 
(పరమాత్ముని ఆహ్వానించి, విగహములో స్థాపించుట). అప్పుడు 
ఆ విగ్రహము పరమాత్మునిగానే భావన. భక్తుడు ఉద్వాసన 
(పరమాత్ముని స్వస్థానమునకు పంపుట) చేసేవరకూ 
పరమాత్ముడు ఆ విగహములో ఉండునని విశ్వాసము. 
దేవాలయములలో అనేక విగహములు ఉన్నప్పటికీ, ఒక ముఖ్య 
విగహములోనున్న పరమాత్ముని దేవాలయముగా భావిస్తారు. 
హిందువులు, దేముడులందరూనూ ఒకేఒక్క పరమాత్ముని 
అంశములుగా, భావిస్తారు (భగవటీత 7:6 నుండి 12; 9: 15 నుండి 
19 వరకు). హిందువులలో విశాల హృదయము, సహనము, 
ఓర్పులతో బుగ్వేదము ప్రకారము ("ఏకం సద్‌ విప్ర బహుద్‌ 
వదంతి" అనగా అతను ఒక్కడే, కాని జ్ఞానులు అనేక రూప, 
నామములతో పిలుస్తారు), పరమాతుముడు ఒక్కడే, అయినా 
ఆయనకు అనేక రూప, నామములు ఉన్నవని, ఎవరు (ఏ మత, 
వర్గమైనా) ఏరూప, నామములతో ఆరాధించినా ఆ ఒకేఒక్క 
పరమాత్ముని ఆరాధించినప్లే అని భావిస్తారు. గమనిక: 
సాలగామమును (నున్నటి రాయి) విష్ణుమూర్తిగా భావిస్తారు. 


208 


మతము (విజ్ఞానము - నమ్మకము, విశ్వాసము) 


కాల్మకమేనా, సంస్కృత భాష యొక్క వాడుక తగ్గి, 
వివిధ ప్రాంతీయ భాషల వాడుక ఎక్కువై, సంస్కృత భాషలో 
ఉన్న వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసముల 
పఠనము తగ్గి, ఆధునిక రచయితలు వివిధ స్థానిక ప్రాంతీయ 
భాషలలో వ్రాసిన రచనల పఠనము ఎక్కువెనది. ఆ రచనలలో 
ఆ ఆ రచయితల గాహాము, స్వంత భావములు, ఆ ఆ 
సమయములలో ఉన్న అచారవ్యవహారములను జోడించి 
(వాయుటచే, మూల గంధముల అంతరార్గము, సందేశములలో 
కొంత భిన్నుత ఉంటుంది. అందుచే ప్రజలలో అనేక 
సందేహములు, అనుమానములు ఏర్పుడి, పరమాత్మునిపై భక్తి 
కన్న భయము ఎక్కువైనది. పాపకర్మలు చేయకపోతే ఏ 
భగవంతుడు కోపగించుకోడు, శిక్షించడు. పాపకర్మలు చేస్తే ఏ 
భగవంతుడు రక్షించడు. అర్హత, యోగ్యత లేకపోతే ఆశించిన 
ఫలితములు ఏ భగవంతుడు తీర్పడు. ఆధునిక రచయితలు 
వివిధ స్థానిక ప్రాంతీయ భాషలలో వ్రాసిన రచనలు అందరికీ 
అర్థము అగుటచే వాటిచే ఆకర్షితులై వారి భకులుగా వారినే 
పూజించుచున్నారు. హిందువులలో కులము (హిందూ ధర్మ 
పవిత్ర గంధములలో వర్గము ఉంది కానీ కులము మ్మాతము 
లేదు), ప్రాంతము, మరియు ప్రాంతీయ భాషల [ప్రాముఖ్యత 
ఎక్కువై అంతగ్గత విభాగములను సృష్టించింది. హిందూ 
ధర్మము యొక్క ఆధ్యాత్మిక అంశముల కంటు, స్థానిక 
సంప్రదాయములు, ఆచారములు, సంస్కృతి, భాష ముఖ్యమైన 
పాత వహిస్తోంది. హిందూ ధర్మము (సాధారణముగా హిందూ 
మతము అనే వ్యవహరింపబడుతోంది) ప్రచారము పేరుతో చాలా 
సంస్థలు ఏర్పడి వీటిలో చాలానంస్థలు ధనార్దన లక్యముతో 


209 


వ్యాపార సంస్థలుగా నడుపబడుతున్నాయి. చాలామంది 
అమాయక ప్రజలు మోసపోతున్న సమాచారములు ప్రసార 
మాధ్యములలో వస్తున్న విషయము పాఠకులకు విశదమే. 
సామాన్య (ప్రజలలో ఆధ్యాత్మికత మరియు భక్తి 
పెంపాందించుటకు గత 1500 సంవత్సరములలో అనేక 
మహాత్ములు, పండితులు, సత్పురుషులు, భకులు అనేక 
ఆధ్యాత్మికత గంధములు, పద్యములు, పాటలు, కీర్తనలు, 
భజనలు వాసి, ఉపన్యాసములు, ప్రసంగముల ద్వారా ప్రజలలో 
ఆధ్యాత్మికత అభివృద్దికి ఎంతో కృషి చేసినారు. అందులో కొందరి 
వివరములు: 


శ జగద్గురు ఆది శంకరాచార్య (క్రీ. శ. 788-820): అద్వైత 
వేదాంతము. 

% జగద్గురు రామానుజాచార్య (క్రీ. శ. 1040 - 1137): విసిష్టాద్వైత 
వేదాంతము. 

ఫి జగద్గురు మాధవాచార్య (కీ. శ. 1218 - 1317: ద్వైత 
వేదాంతము. 

% శి కబీర్‌ దాస్‌ (క్రీ. శ. 1440 - 1518): హిందూ ధర్మము మరియు 

ఇస్లాం ధర్మము యొక్క మ్మిశమము. 

ఫీ సూరదాస్‌ (క్రీ. శ. 1483 - 1563): శ్రీకృష్ణ భకుడు. 

శీ చైతన్య మహాప్రభు (క్రీ. శ. 1485 - 1533): శ్రీకృష్ణ భక్తుడు. 

శీతులసీ దాస్‌ (క్రీ. శ. 1543 - 1623): శీరామ భకుడు. 

శ్రీమతి మీరా బాయి (క్రీ. శ. 1547 - 1614: శ్రీకృష్ణ భక్తుడు. 

ఫీ భక్త తుకారాం (క్రీ. శ. 1598 - 1650): శ్రీకృష్ణ భకుడు. 

శీ నారాయణ తీర్పులు (క్రీ. శ. 1650 - 1745): శ్రీకృష్ణ భకుడు. 

శీ త్యాగరాజ (క్రీ. శ. 1757 - 1847): శిరామ భక్తుడు. 


ఖీ 
ఖం 


ఖీ 
ఖం 


ఖీ ఖీ ఖీ 
9 శ శం ౪6 


4. 
ళా 


ఖీ 
ఖం 


210 


స్వామి దయానంద సరస్వతి (కీ. శ. 1824 - 1883): సంస్కర్త 
మరియు ఆర్య సమాజం స్థాపకులు. 

శీ రామకృష్ణ పరమహంస (క్రీ. శ. 1836 - 1886): దుర్గామాతను 
దర్శించినారు. 

హెలెనా షెటోవన్న బ్లావట్వే, కల్నల్‌ హెనీ స్టీల్‌ ఒల్కోట్‌, 
విలియం క్యు జెడ్‌ (క్రీ. శ. 1875): థియోసాఫికల్‌ సాసైటీ 
సాపకులు. 

స్వామి వివేకానంద (క్రీ. శ. 1863 - 1902): రామకృష్ణ మఠము 
మరియు మిషన్‌ స్థాపకులు. 

శీ షిర్డి సాయిబాబా (క్రీ. శ. - 1918: హిందూ ధర్మము 
మరియు ఇస్లాం ధర్మము యొక్క మ్మిశమము. 

భగవాన్‌ రమణ మహర్షి (కీ. శ. 1879 - 1950): అద్వైత వేదాంత 
మౌనగురువు. 

శీ A. 6 భక్తివేదాంత స్వామి ప్రభుపాద (క్రీ. శ. 1896 - 1977): 
1966లో, న్యూయార్క్‌ లో, ఇంటర్నేషనల్‌ సొసైటీ శీకృష్ణ 
కానియస్నసి (1560) సాపకులు. 

మహర్షి మహేష్‌ యోగి (కీ. శ. 1911 - 2008): భావాతీత 
ధ్యానము ఉద్యమము సాపకులు. 

జగద్దురు శీ కృపాలు మహరాజ్‌ జీ (కీ. శ. 1922 - ): రాధాకృష్ణ 
భకుడు. భకియోగారసావతారులు. కృపాలు పరిషద్‌ 
సాపకులు. 

శీ సత్య సాయి బాబా (క్రీ. శ. 1926 - 2011): ఆకర్షణ ధర్మ 
నాయకులు. 

(బహ్మ కుమారిస్‌ (క్రీ. శ. 1950- ): ధ్యానము, రాజ యోగము 
మరియు నిశ్చయమైన ఆలోచన ద్వారా స్వీయ 
రూపాంతరమునకు కట్టుబడిన ఆధ్యాత్మిక సంఫు. 


211 


"ఏ తత్‌ ఫలం సర్వం శీ పరమేశ్వరారుణ మస్తు" 
(నేను పరబహ్మమునకు (పరమాత్మునకు) సర్వఫలములు 
అర్పిస్తున్నాను) 


212 


అనుబంధము “ఎ” 
(పేజి సంఖ్య 9 సూచిస్తున్నది) 


| భారతదేశ చరిత్ర | 


1. 197,12,21,115 మానవ సంవత్సరముల క్రితము (క్రీ. శ. 2013): 
శ్వేత వరాహ కల్పము ప్రారంభమైది (పరమపిత [బబహ్మకు 50 
దైవ సంవతృరములు పోర్తి అయి, 51 వ సంవత్సరము 
మొదటి రోజు పగలు పారంభమైది. సృష్టి పారంభించినారు). 

2. మొదటి మన్వంతరము, స్వాయంభువ మన్వంతరము 
(30,672 కోట్ల మానవ సంవత్సరములు): మను స్వాయంభువ 
మరియు అతని భార్య శతరూప మన్వంతరము. ఈ 
మన్వంతరములో పరమపిత (బ్రహ్మకు సృష్టి ప్రక్రియలో 
మను స్వయంభువ తోడ్పుడినారు. ఆయనకు ఇదరు 
కుమారులు (పియవత మరియు ఉత్తనపాద) మరియు 
ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పియవత కుటుంబ 
వారసత్వములో భక్త ప్రమాద (హిరణ్యకశిపుడు కుమారుడు). 
ఉత్తనపాద మరియు అతని మొదటి భార్య సునితి లేదా 
సునిత కుమారుడు భక్త ధృవుడు. మను స్వయంభువ 
మన్వంతరము సమయములో మొత్తము భూమిని 
పరిపాలించినారు స్వయంభువ కుమారుడు [పపాయవతకు 
పదిమంది కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. చివరి 
ముగ్గురు కుమారులు మేధ, అగ్నిబాహు, మిత్రులు యోగులు 
అయి రాజ్యము పాలించలేదు. పియవత తన రాజ్యమును 
(అప్పుడు మొత్తము భూమి ఎడు ద్వీపములుగా 
విభజించి అతని మిగిలిన ఏడుగురు కుమారులకు ఒక్కొక్క 

213 


ద్వీపము ఇచ్చినారు. పెద కుమారుడు అగ్నిదకు 'జంబు 
ద్వీపము' నకు రాజును చేసినారు. (మేధాతిదికు 'ప్రక్ష 
ద్వీపము, వాపుష్మాన్‌ కు 'సల్మిలి ద్వీపము, జ్యోతిష్మాన్‌ కు 
'కుస ద్వీపము”, ద్యుతిమాన్‌ కు 'కౌంచ ద్వీపము, భవ్య కు 
'సాక ద్వీపము, సవన కు 'పుష్కర ద్వీపము' ఇచ్చి రాజులను 
చేసినారు). అగ్ని[ద పెద కుమారుడు నాభి. నాభి కుమారుడు 
బుషభ. బుషభ కుమారుడు భరత. బుషభ తన 
కుమారుడు భరత కు 'హిమ' (జంబు ద్వీపము' యొక్క 
దక్షిణ వర అనగా, ద్వీపకల్ప్వము యొక్క దక్షిణ 
భాగము) ఇచ్చి రాజును చేసినారు. భరత, దక్షిణ 
ద్వీపకల్పుమును పరిపాలన చేసినారు కాబట్టి, ఇది భరత వర్ల 
(పురాతన భారతదేశము) అని పేర్కొనబడినది (భాగవతము 
11:2 15, 16). 
. రెండవ మన్వంతరము స్వరోచిస మన్వంతరము: మను 
స్వరోచిస మన్వంతరము _166,27,73,115 మానవ 
సంవత్సరముల క్రితము |పారంభమైనది. 
. మూడవ మన్వంతరము ఉతమ మన్వంతరము: మను 
ఉత్తమ మన్వంతరము 135,43,25,115 మానవ 
సంవత్సరముల [కితము పారంభమైనది. 
. నాలువ మన్వంతరము తమస మన్వంతరము: మను 
తమన మన్వంతరము 104,58,77,115 మానవ 
సంవత్సరముల క్రితము [పారంభమైనది. 
. ఐదవ మన్వంతరము రైవత మన్వంతరము: మను 
రైవత మన్వంతరము 73,7429,115 మానవ సంవత్సరముల 
[కితము ప్రారంభమైనది. 
. ఆరవ మన్వంతరము చక్సుసన మన్వంతరము: మను 
చక్సునస మన్వంతరము 42,89,81,115 మానవ 
214 


సంవత్సరముల [కితము [పారంభమైనది. 

8. ఏడవ (ప్రస్తుతము) మన్వంతరము వైవస్వత 
మన్వంతరము: మను వైవస్వత (వివస్వాన్‌ (సూర్యుడు) 
కుమారుడు) మన్వంతరము 12,05,33,115 మానవ 
సంవత్సరముల [క్రితము ప్రారంభమైనది. మను వైవస్వతకు 
పదిమంది కుమారులు మరియు ఒక కుమార్తె. సూర్యవంశము 
అతని పెద్ద కుమారుడు ఇక్ష్వాకు నుండి |ప్రారంభమైనది. 
చం[దవంశము మను వైవస్వత కుమార్తె ఎల నుండి 
పారంభమైనది. 

9. పరశురాముడు (విష్ణుమూర్తి అవతారము): వైవస్వత 
మన్వంతరములో, 19 వ మహాయుగము యొక్క 
కలియుగములో (3,84,53,115 కు 3,88,85,115 మధ్య, మానవ 
సంవత్సరముల క్రితము) రాజ్యములను పరిపాలించే 
రాజులు, బుషుల ఆధ్యాత్మిక పురోగతికి (ధర్మమునకు) 
అవరోధము కలిగించుచుండగా ఆ రాజులను చంపుటకు, 
ధర్మమును పునరుద్ధరణకు విషుమూర్తి పరశురాముని 
అవతారము ఎత్తినారు. 

10. బీరాముడు (విష్ణుమూర్తి అవతారము): వైవస్వత 
మన్వంతరములో, 24 వ మహాయుగము యొక్క 
తేతాయుగములో (1,9445,115 కు 18149115 మధ్య, 
మానవ సంవత్సరముల (క్రితము) రావణాసురుడను 
చంపుటకు, ధర్మమును పునరుద్దరణకు విష్ణుమూర్తి, శీరాముని 
అవతారము ఎత్తినారు. శ్రీరాముడు 11,000 సంవత్సరములు 
భ్యూగహముపై మానవ రూపములో ఉన్నారు. 

11. వైవస్వత మన్వంతరము యొక్క 27 మహాయుగములు: 
వైవస్వత మన్వంతరము యొక్క 27 మహాయుగములు 


215 


యొక్క 11,66,40,000 మానవ సంవత్సరములు 
గడిచిపోయినవి. 

12. వైవస్వత మన్వంతరము యొక్క 28వ మహా యుగము 
(పసుత మహాయుగము): ప్రస్తుత 28 వ మహాయుగము 
38,93,115 మానవ సంవత్సరముల క్రితము (పారంభమైనది. 

13. శీకృష్ణుడు (విష్ణుమూర్తి అవతారము): వెవస్వత 
మన్వంతరము యొక్క 28వ మహాయుగము యొక్క ద్వాపర 
యుగములో, ప్రస్తుత మన కాలమానము ప్రకారము కీ. పూ 
3228 సంవత్సరములో, శికృష్ణుడు జన్మించి, క్రీ. పూ 3102 
సంవత్సరములో అవతారము పరిసమాప్తి చేసినారు (అనగా 
125 సంవత్సరముల, 7 నాలలు భ్యూ్గహముపై మానవ 
రూపములో ఉన్నారు). 

14.మహాభారతయుద్దము: ఇది క్రీ. పూ 3139 లో 18 రోజుల 
పాటు జరిగినది. 

15. శ్రీకృష్లుడు అవతార పరిసమాప్రము మరియు 28వ 
మహాయుగము యుక్క (ప్రస్తుత మహాయుగము) 
కలియుగము (ప్రస్తుత యుగము): కలియుగము క్రీ.పూ. 
3102 (5,115 సంవత్సరముల  [కితము 2013 నాటికి) 
పారంభమైనది (భాగవతము 12 : 2 : 29, 33). 

16. వైవస్వత మన్వంతరము యొక్క 28వ మహా యుగము 
(పసుత మహాయుగము): ప్రస్తుతము 28వ మహాయుగము 
యొక్క మొదటి మూడు యుగముల (అనగా కృత లేదా 
సత్య, |తేతా మరియు ద్వాపర యుగములు) ౩8,88,000 
మానవ సంవత్సరములు, మరియు కలియుగము యొక్క 
5,115 మానవ సంవత్సరములు (38,88,000 + 5,115) 
38,93,115 మానవ సంవత్సరములు గడిచిపోయినవి. పస్తుత 


216 


కలియుగము యొక్క 426,885 మానవ సంవత్సరములు 
(2013 నాటికి మిగిలి ఉన్నవి. 

17.సింధు లోయ నాగరికత (హరప్ప సంస్కృతి): క్రీ. పూ. 3300 - 
1300. 
(ఏ) పూర్వ హరప్ప కాలము: క్రీ. పూ. 3300 - 2600. 
(బి) పరిపక్వ హరప్ప కాలము: కీ. పూ 2600 - 1900. 
(సి) చివరి హరప్ప కాలము: క్రీ. పూ. 1900 - 1300. 

18. మగధ సాయమాజ్యములు: క్రీ. పూ. 3128 - 1994. 
(ఏ) బిహదథ రాజవంశము (24 రాజులు): కీ. పూ.3128-2118 
(బి) ప్రద్యోత రాజవంశము (5 రాజులు): కీ. పూ. 2122 - 1994. 

19.16 మహా జాన పదములు లేదా అవంతి: క్రీ. పూ. 700 - 300. 16 
రాజ్యములు - అంగ, కోశల, కాశి, మగధ, విదేహ, మల్లి, చేది, 
వత్స, కురు, పాంచాల, మచ్చ, సురసేన, అస్సక, అవంతి, 
గాంధార మరియు కాంబోజ ఉన్నవి. 

20. గౌతమ బుద్దుడు: క్రీ. పూ. 563 - 483 బౌద్దమత స్థాపకులు. 

21. నంద రాజవంశము (10 రాజులు): క్రీ. పూ. 424 - 321. 

22. శిశునాగ రాజవంశము (3 రాజులు): క్రీ. పూ. 413 - 345. 

23. అలెగ్జాండర్‌ భారతదేశము మీద దండయాయఆ: క్రీ. పూ. 327 - 
325. 

24.మౌర్య సామాజ్యము (09 రాజులు): క్రీ. పూ 3౩22 - 185. 
ముఖ్యమైన మరియు అత్యంత ఖ్యాతి పొందిన పాలకులు: 
(ఏ) చంద గుప్త మౌర్య: క్రీ. పూ. 322 - 298. 
(బి బిందుసార: క్రీ. పూ. 298 - 272. 
(సి) అశోకవర్దన మౌర్య (అశోకుడు): క్రీ. పూ. 273 - 232. 

25. చోళ (తమిళ్‌) రాజవంశము (29 రాజులు): క్రీ పూ. 300 - క్రీ. 
శ, 1279. 

217 


26. పాండ్యన్‌ (తమిళ్‌) రాజవంశము (46 కింగ్స్‌): క్రీ. పూ 3౩00 - 
క్రీ. శ. 1345. 

27. శాతవాహన (ఆంధ) సామాజ్యము (30 రాజులు): క్రీ. పూ. 230 - 
క్రీ. శ. 220. శాతకర్ణి (గౌతమి కుమారుడు, 23వ శాతవాహన రాజు 
క్రీ. శ. 78 - 102) శాలివాహన అని కూడా పిలిచేవారు. అతను 
క్రీ. శ. 78 లో శాలివాహన యుగము లేదా శకము (క్యాలెండర్‌) 
ఏర్పాటు చేసినారు. 

28. శుంగ సామాజ్యము (10 రాజులు): క్రీ. పూ. 185 - 75. 

29. విక్రమాదిత్య చక్రవర్తి (ఉజ్జయినీ): క్రీ. పూ. 102 - క్రీ. శ. 15. 

30. కణ్వ రాజవంశము (4 రాజులు): క్రీ. పూ. 75 - 26. 

31. కుషాన్‌ సామాజ్యము (15 రాజులు): క్రీ. శ. 30 - 375. 

32. గుప్త స్మామాజ్యము (17 రాజులు): క్రీ. శ. 320 - 600. 

33. రాజపు(త ర్యాష్టములు: క్రీ. శ. 6వ శతాబ్దము - 20 వ శతాబ్దము. 

34. పాల స్వామాజ్యము (18 రాజులు): క్రీ. శ. 750 - 1174. 

35. హూయసల (కన్నడ) సాయమాజ్యము (12 రాజులు): క్రీ. శ. 1026 
1348 

36. కాకతీయ రాజవంశము (9 రాజులు): క్రీ. శ. 1083 - 1323. 

37. ఇస్లామిక్‌ స్వామాజ్యములు: క్రీ. శ. 1192 - 1757 (665 
సంవత్సరములు). 

(ఏ) డిల్లీ సుల్తానులు (27 సుల్తానులు): క్రీ. శ. 1206 - 1526. 
(బి) మొఘల్‌ స్మామాజ్యము (23సుల్తానులు): క్రీ.శ 1526-1757. 
(సి దక్కను సుల్తానులు (45 సుల్తానులు): క్రీ. శ. 1527-1686. 

38. విజయనగర స్మామాజ్యము (28 రాజులు): శ్రీ. శ. 1336 - 1646. 

39. (బిటిష్‌ వలస పాలన: బిటిష్‌ వారి తూర్పు భారతదేశము 
కంపెనీ క్రీ. శ. 1619లో భారతదేశము వచ్చి, 1757లో బెంగాల్లో 


218 


పాలన స్థాపించినది. 1857 బబిటీష్‌ రాజ్యపాలన 
భారతదేశము అంతటా స్థాపించబడినది. 190 
సంవత్సరముల పాలన చేసినారు. 15 ఆగస్సు 1947న భారత 
దేశమునకు స్వాతంతము వచ్చినది. 

40. స్వతంథత భారతదేశము:15 ఆగస్పు 1947నుండి సాగుతున్నది. 


గమనిక: పురాణములలో సూర్యవంశములో ఇక్ష్వాకు 
నుండి శ్రీరాముడు మధ్యలో హరిశ్చందుడు, భగీరధుడు 
మొదలైన ముఖ్యమైన పాలకులు మరియు దైవ వ్యక్తుల గురించి 
అనేక వివరములు ఉన్నవి. చం[దవంశములో మహర్షి భరద్వాజ, 
మహారాజులు హస్తి (హస్తినాపుర స్మామాజ్యమును స్థాపించారు), 
దుష్యంతుడు మొదలైన ముఖ్యమైన వ్యక్తులు చాలామంది 
ఉన్నారు. భరత వర్త (పురాతన భారతదేశము), యొక్క పురాతన 
చరిత, సనాతన ధర్మము, వాటి వివరములు భూ[గహము మీద 
ఏ ఇతర దేశములోనూ లేదు. 


219 


అనుబంధము “బి” డుజి సంఖ్య 13 సూచిస్తున్నది) 


| హిందూ ధర్మ పవిత | 


నినన నన న ననన స ననన న. 


వేదములు (శ్రుతులు) స్మఎ్రతులు దర్శన శాస్త్రములు తం(తములు 
ఫి బుగ్వేదము 
% యజుర్వేదము 
%* సామవేదము ఛ ఛ తంతములు (92) 
%* అధర్వణవేదము SOSH So ఇతిహాసములు తంతములు 
(189) మనుస్మృతి అగ్ని, భాగవతము, బహ్మ, రామాయణము రుద తంత్రములు 
పరాశరస్మృతి (బ్రహ్మాండ (లలితా రహస్య మహాభారతము (18) 
సంహితములు బాహ్మణములు ఆరణ్యకములు సహస నామములు), గరుడ, (భగవధీత శివ తంత్రములు (10) 
+ ఛ స వ ము య. వ కా 
బాయి, , , రా, లు గ 
మార్కండేయ (దుర్గాదేవి, - మహాన్సిర్వాణ, 
ఉపనిషతులు (వేదాంతము) (108) దేవిమహాత్యము) దర్శన శాస్త్రములు 6  కులార్తవ, 0 
ఈశావాస్యోప నిషత్‌, కేనోప నిషత్‌, కఠోప నిషత్‌, ఉప పురాణములు (19) సాంఖ్య, యోగ, వైశేషిక, కులాఎర, ప్రపంచసార, 
ప్రశ్నోప నిషత్‌, ముండకోప నిషత్‌, ఆది పురాణము, న్యాయ, పూర్వ మీమాంస రుద యామల, 
మాండూక్యోప నిషత్‌, త్రెత్తిరీయోప నిషత్‌, భాస్కర, దుర్వాస, ఉత్తర మీమాంస విబ్ణుయామల, 
ఐతరేయోప నిషత్‌, ఛాందోగ్యోప నిషత్‌, కపిల, నారద, (బహ్మ సూతములు) స. యామల, 
బృహదారణ్యకోప నిషత్‌, శ్వేతాశ్వతరోప నిషత్‌, నరసింహ, పరాశర, న్‌. 
కాషీతకీబాహ్మణోప నిషత్‌. శివధర్మము, వామన, వరుణ 


శాష పురాణములు (18) 
ఆదిత్య, భాగ్గవ, దేవీభాగవతము, 
సనత్కుమార, వసిష్ట 


పేజి సంఖ్య 220 


అనుబంధము “సి” గజి సంఖ్య 40 సూచిస్తున్నది) 


అవిద్య కారణముగా ఆత్మ మాయతో మహత్‌ 
తాదాత్మ$ము చెందును న్న పేజి సంఖ్య 221 


: తరువాత పేజిలో ఇంకా ఉంది 


ముందు పేజి నుండి కలుపుము 


సాత్విక అహంకారము రాజసిక అహంకారము తామసిక అహంకారము 


అహంకారము ఇం(దియములు | + 
చిత్తము ¥ 

= సూక్ష్మ సూల 
బుద హా భూతములు భూతములు 
మనస్సు ఆకాశము 


శబ్ద 
ప్రాణము జ్ఞానేందియములు కర్మేంద్రియములు స్పర్స వాయవు 
శ్రవణ స్వర పేటిక రంగు అగ్ని 
రు చేతులు రుచి జలము 
దృష్టి పాదములు వాసన భూమి 
రుచి జననాంగము 
ఘాణ మలవిసర్దన 
అవయవము 


222 


అనుబంధము “డి” 
(యేజి సంఖ్య 40 సూచిస్తున్నది) 


పంచీకరణ | 


అనుబంధము “ఇ” గజి సంఖ్య 44 సూచిస్తున్నది) 


| దైవ పగలు మరియు రాత్రి | 


దైవ రాతి (ఒక కల్పము - 432 కోట్ల మానవ సంవత్సరములు 


ప్రాకృతిక ప్రళయము 


పరమపిత (బహ్మ 


ళో జీవితకాలము - 100 దైవ సంవత్సరములు. 
ప్రాతఃసంధ లేదా 3,11,04,000 కోట్ల మానవ సంవత్సరములు 


సృషి - అయ - సృష్టి 


సాయంసంధ్య 


సృష్టి 
ప్రారంభము 
దైవ పగలు (ఒక కల్పము - 432 కోట్ల మానవ సంవత్సరములు) li ia 
(ప్రస్తుతము శ్వేతవరాహ కల్పము నడుస్తున్నది) ప్రారం 
పేజి సంఖ్య 224 


తరువాత పేజిలో ఇంకా ఉంది 


దైవ పగలు (ఒక కల్పము - 432 కోట్ల మానవ సంవత్సరములు) 
(ప్రస్తుతము శ్వేతవరాహ కల్పము నడుస్తున్నది) 


కృత లేదా సత్య యుగము ము 


17,28,000 మానవ సంవత్సరము 
( rs ర ఇం[ద సావర్ణి) 14 


తేతా యుగము 7 
(12,96,000 మానవ న 
సంవత్సరములు) వైవస్వత (7వ) 
(43,20,000 మానవ (ప్రస్తుత మన్వంతరము) 
సంవత్సరములు) 
ద్వాపర యుగము (ప్రస్తుతము 28వ 
(8,64,000 మానవ మహాయుగము) 


సంవత్సరములు) జరుగుతున్నది) స్వయంభువ (1వ) 30,672 కోట్ల 
మానవ సంవత్సరములు 


కలి యుగము 

(432,00మానవ | (ప్రస్తుతము కలి యుగము 
సంవతురమలు | జరుగుతున్నది 
(క. పూ. 3,102, 17/18 ఫిబవరి మద్య 
రాతి పారంభమైెనది) 


స 


జి 


పే 


౦ఖ్య 225 


అనుబంధము “ఎఫ్‌” 
(పేజి సంఖ్య 62 సూచిస్తున్నది) 


ధర్మము స్థాయిలు 


226 


అనుబంధము “జి” డ్రుజి సంఖ్య 64 సూచిస్తున్నది) 


| అరిషడ్‌ వరములు | 


అరిషడ్‌ వగముల (శరీరములో సూక్ష్మ రూపములో ఉన్న 
దుష్ట శకుల) ప్రభావము [కింది విధముగా ఉండును: 
మహామాయ లేదా ప్రకృతి 
అహంకారము 
(అజ్ఞానము కారణముగా జీవాత్మ శరీరము తనకు తానుగా 
గుర్తిస్తుంది) 
ఛ్‌ 
అహంవంత్తి 


(కారణముగా మనస్సు టజీఆత్మ శరీరముగా 
ఆలోచిస్తుంది) 


కా జాడ) 


దంశ$3ము సంస్కారములు లేదా 
జ్ఞానేంద్రియములు (5), వాసనలు 
కర్మేందియములు (5) ద్వారా గత జన్మములలోని 
మాయా ప్రపంచమును చూచి కోరికలు మనస్సులో 
అనుబంధము ఎర్పరచుకోనును (చేతన విభాగములో) అవ్యక్త లేదా 
సూక్ష్మ రూపములో నాటుకున్నవి 


అలానే 


సంకల్పము లేదా ఆలోచన 


స్పందన (భావన) ఆ (అభిలాష ఇచ ఈా తృప్తి 
(ధర్మముగా లభించిన దానితో సంతృస్తిచాందు) ా తిష్ట 
లేదా ఆశ) అవసరమైన దానికంకే ఎక్కువ కావాలనే 


227 


తీవ్రమైన కోరిక) ఈ దురాశ (పేరాస, లాలస, ఇతరులకు 
కాకుండా అంతా తనకే కావాలనే ఉగమైన కోరిక) 


rn 


కోరిక తీరితే సంతోషము, సుఖము కోరిక తీరకపోతే బాధ, దుఃఖము 


తీవమైతే తీవమైతే 
ఛ Y 
రాగము (ఆకర్షణ, అనురాగము, (పేమ) ద్వేషము (పగ, విరోధము, వైరము) 
తీవమైతే తీవమైతే 
+ + 
లోభము (కక్కుర్తి పిసినితనము, శోధము (కోపము, రోషము, కినుక) 
తీవ్రమైతే Ml 
ఛ 
మోహము (వలపు, ఉ(దేకము, మదము (అహంకారము, గర్వము) 
ఉద్యోగము, ఆవేశము) తీవమైతే 
తీవమైతే 
1 ఛ 
మాత్సర్యము (అనురాగము, బుద్ది నాశనము (వివేకము, 
ద్వేషము, పగ, చలము) జ్ఞానము నశించును) 
+ + 
ఛ్‌ 
ద3ంద$ములు (వ్యతిరేక జతలు) 
|| 


జాన యోగము ద్వారా అజ్ఞానము పోయి, అహంవృత్తి కరిగి, జ్ఞాగ్నిలో 
అహంకారము దగ్గమై, బూడిద అయి, జ్ఞానముతో ఆత్మ, దృశ్యములను 
(మాయ ప్రపంచమును ధ్రష్టగా (సాక్షిగా, చూచువానిగా) తనకు ఏమీ 
సంబంధము లేనివానిగా, ద్వంద్వములకు అతీతమై, ఆత్మ తనలో 
తాను రమించును. 


228 


అనుబంధము “హచ్‌” ఢడుజి సంఖ్య 78 సూచిస్తున్నది) 


| వివాహము, దైవిక అంశము | 


విశ్వములో ప్రతిదీ వాటి స్థానములో సంతులనముతో 
ఉన్నవి. రెండు భిన్నమైన తత్వములు లేదా వ్యకుల మధ్య 
సంతులనము సృష్టి యొక్క నియమము. పరబహ్మము యొక్క 
రెండు పరిణామములు చెందిన సగము పరమాత్ముడు 
(పురుషుడు) (ఈశ్వరుడు) మరియు సగము ప్రకృతి శకి (స్తీ) 
(పార్వతీదేవి) అయిన అర్హనారీశ్వర తత్త్వము (ఆదిదంపతులు, 
ఈ విశ్వము యొక్క సృష్టికి మొదటి భార్యాభర్తలు) 
సంయోగము, రెండు భిన్నమైన తత్వములు లేదా వ్యకుల మధ్య 
సంతులనకు సంకేతము. ప్రకృతి (స్తీ, పురుష (మగవాడు) రెండు 
భిన్నమైన తత్వములు లేదా వ్యక్తులు సృష్టి కొజుకు ఐకమత్య 
సంతులనమే వివాహము. ఈ రెండు భిన్నమైన తత్వములు 
లేదా వ్యక్తుల సంయోగము లేనిచో సృష్టే ఉండదు. పురుషుడు 
మరియు (స్తీ మధ్య వివాహసంస్థ, నాలుగు పురుషార్గములలో 
(మానవుల జీవిత అంతిమ లక్ష్యములు) గేజి సంఖ్యలు 100, 101 
చూడుము), మూడు పురుషార్థములు (ధర్మము, అరము మరియు 
కామము) నెరవేర్చుట కొజకు వివాహమనే పవిత్రమైన మరియు 
దైవ సంబంధిత సంవ ఏఎర్ప్పాటుచేయబడినది. నాలవ 
పురుషార్తమైన మోక్షము పొందుటకు వ్యక్తిగతముగా (జీవాత్మ 
సాధన చేయవలెను. అందుచే వివాహ సమయములో వివాహము 
చేసుకుంటున్న వరుడు, వధువులతో, అందరి బంధువుల, 
స్నేహితుల మరియు అగ్ని (పతిచోటా, అన్ని సమయములలో 
అగ్నిదేముడు ఉంటారు) సాక్షిగా, పతిజ్ఞ చేయిస్తూ చెప్పే 
మంతము "ధర్మేచ, అర్జేచ, కామేచ నాతిచెరితవు- 

229 


నాతిచరామి" (అనగా మేమిద్దరమూ కలిసి ధర్మము, అర్థము 
మరియు కామము అనే పురుషార్థములను అనుసరించుదుము, 
పాటించెదము). (గమనిక: నాభవ పురుషార్థమైన మోక్షము ఈ 
మం|తములో ఉండదు). సరైన ముహూర్త కాలములో, సరైన 
మం|తముతో, వదూవరులు పరస్పరము అభిముఖంగా 
కూర్చుని, ఒకరి తలపై మరొకరు జీలకర మరియు బెల్లము 
మిశమము తలమీద (బహ్మరంధము స్థానములో) 
ఉంచవలెను. అదే సమయములో పరస్పరము ఒకరి ఆజ్ఞా 
చక్రములోనికి (కనుబొమ్మల మధ్య) మరోకరు మొదటిసారిగా 
చూడవలెను. అప్పుడు ఒకరి కుండలిని శక్తి మరొకరి ఆజ్ఞా 
చక్రములోని ప్రవేశించి, |బహ్మరంధము లోనికి వెళి, 
అక్కడినుండి మరొకరి [బబహ్మరంధము లోనికి ప్రవేశించి, 
అక్కడినుండి సహ(సారము ద్వారా ఆజ్ఞా చక్రములోనికి వెళి, 
చక్రము లేదా సంచారము పూర్తి అవుతుంది. ఈ సంచారము 
యొక్క శక్తి ముహూర్త కాలము మరియు మంత్రము యొక్క 
శక్తి కారణముగా, ఆ దంపతుల జీవితకాలమంతా వారి 
వివాహబంధము, అర్థనారీశ్వరుడు వలె, జీలక(ర మరియు 
బెల్లము మిశమము వలె,  విడదీయరానివారివతె కలిసి 
ఉంటారు. ఇది హిందువుల వివాహములోని వేద సిద్దాంతము, 
భావము. వివాహము, జీవితము యొక్క ప్రయాణములో ఒక 
ప్రత్యేక అంశము. వరుడు, వధువు చేతిని స్వీకరించుట 
(పాణి గహణము) వివాహములోని ముఖ్య అంశము. (స్తీ, పురుష 
యొక్క వివాహము అర్డనారీశ్వరుడు యొక్క తరహాలోనే ఒక 
అనుకూలమైన సంతులనము, సృషించుటకు 
ఉద్దేశించబడినది. వారు వారి వ్యక్తిగత గుర్తింపులు 
(అహంకారము లేకుండా, విడదీయరాని సంయోగము, 
పరస్పర ఆధారముగా ఒక సంపూర్ణ దైవ సంబంధము. 
230 


ఇటువంటి వివాహము దంపతుల మధ్య పరస్పర చేమ, 
ఆప్యాయత, అనురాగము, భక్తి గౌరవముతో ఒకరి జీవిత 
అవసరములను మరొకరు జ్యాగత్తగా చూసుకుంటూ ఆనందముగా 
ఉంటారు. 

గమనిక: (ప్రస్తుత వివాహము తంతు వీటికి విరుద్దముగా, 
ధనము, తీవకామవాంఛ ముఖ్య అంశములుగా మారి, ఒక 
వ్యాపార సంస్థగా మార్చి, దంపతుల మధ్య అహంకారములు, 
భావోద్వేగాలు ఎక్కువై సంబంధము, బంధముగా అయి విపరీత 
పరిణామములు జరుగుతున్నవి. 

ఈ సంబంధము రెండు కుటుంబముల మధ్య బలపడి, 
దంపతుల సంతానము, తల్లిదండులు, సోదర, సోదరీమణులు, 
బందువులు మథ్య మరింత విస్తరించును. భార్య భర్త 
జీవితములో స్పూర్తి, డేరణా శక్తిగా పరిగణిస్తారు. భార్యభర్తల 
మధ్య వైవాహిక సంబంధము ఆధ్యాత్మిక వికాసము మీద 
ఆధారపడి ఉంటుంది. దంపతుల మధ్య సంబంధము దైవ 
చక్రముల స్థాయి (క్తి కేందములు) (కుండలిని యోగము పేజి 
సంఖ్యలు 180 నుండి 183, 243 చూడుము) మీద ఆధారపడి 
ఉంటుంది. పతి చక్రమునకు సంబంధించిన కొన్ని 
లక్షణములు ఉన్నవి. దంపతుల మధ్వ సంబంధము ఆ 
లక్షణములు కలిగిన నిర్దిష్ట చక్రము యొక్క స్థాయిలో ఉంటుంది. 
వాటి వివరములు: 

+ మూలాధార చక్రము: ఇది అన్నిటికంకే కనిష్టస్థాయి. 
ఈ స్థాయి లోని సంబంధము స్వార్ధపూరిత [ప్రాథమిక 
[ప్రాపంచిక కోరికలు - సంపద, వస్తువులు, భాతిక 
అవసరములు, కోరికల ఆధారముగా ఉంటుంది 
(పురుషార్థములు - అర్థము, కామము). 

231 


ర 
ళ్యం 


ల 
ఖం 


స్వాధిష్టాన చక్రము: ఇది తదుపరి ఉన్నత స్థాయి. ఈ 
స్థాయి లోని సంబంధము భాతిక, లైంగిక కోరికల 
ఆధారముగా ఉంటుంది (పురుషార్థము - కామము). 
మణిపూరక చక్రము: ఇది తదుపరి ఉన్నత స్థాయి. ఈ 
స్థాయి లోని సంబంధము ఆర్దిక, సామాజిక, రాజకీయ 
మొదలైన అంశముల మీద ఆధారపడి ఉంటుంది 
(పురుషార్గములు - అర్దము, కామము). 
అనాహత చక్రము: ఇది తదుపరి ఉన్నత స్థాయి. ఈ 
స్థాయి లోని దంపతులు చాలా అరుదు. ఇది దంపతుల 
మధ్య షరతులు, ప్రతికూల భావములులేని, నిర్మలమైన, 
స్వచమైన, నిస్వార్థ [పేమ కలిగి ఒకరి ఆనందమే తమ 
ఆనందము అనే భావనతో వారి జీవితము సంతోషముగా 
కొనసాగుతుంది (పురుషార్థము - ధర్మము). 
విశుద్ద చక్రము: ఇది తదుపరి ఉన్నత స్థాయి. ఈ సాయి 
లోని దంపతులు ఇంకా అరుదు. ఇది దంపతుల మధ్య 
తమ స్వంత వ్యక్తిగత, స్వార్థపూరిత అవసరములకు 
అతీతముగా సృజనాత్మక స్తాయిలో ఉంటుంది 
(పురుషార్థము - ధర్మము). 
ఆజ్ఞా చక్రము: దంపతుల వైవాహిక సంబంధములో ఇది 
అత్యధి ఉన్నత స్థాయి. మానవ శరీరములో, 
అర్హనారీశ్వరుడు స్థానముగా అత్యధిక శక్తి కేందము. 
దంపతులు ఇదరూ ఈ స్థానమునకు చేరకలిగితే, వారి 
మధ్య సంబంధము ఈశ్వరుడు (పురుషు మరియు 
పార్వతీదేవి (స్తీ శక్సి వలె అత్యంత సూక్ష్మము, దివ్యము 
మరియు సంపూర్ణమై ఎకత్వము (ఒకరి నుండి మరొకరిని 
వేరుచేయలేని, ఒకరు లేకపోతే మరొకరు ఉండలేని 
విధముగా) పొందుతారు. హిందువుల సమాజములో 
232 


ఇటువంటి దంపతులను పార్వతీపరమేశ్వరులుగా 
గౌరవిస్తారు. (పురుషార్థము - ధర్మము). (గమనిక: ప్రస్తుత 
సమాజములో ఇటువంటి దంపతులు చూడటము చాల 
అరుదు). 


* సహ[సారము: ఆజ్ఞా చక్రము నుండి సహ(సారమునకు 


(ఇక్కడకు చేరినవారు మోక్షము,  పరమాత్మునితో 
ఏకత్వము, పొందుతారు) ప్రయాణము వ్యక్తిగతముగా 
ఎవరికి వారు సాధన చేయవలెను. అందుచే నాలవ 
పురుషార్థము - మోక్షము వివాహ  మంతములలో 
(దంపతుల ప్రతిజ్జలో) లేదు. 


233 


అనుబంధము “జె” (పేజి సంఖ్య 168 సూచిస్తున్నది) 


| జనన, మరణ, పునర్థన్మ చక్రము | 


అన్ని జీవులలో మూడు రకముల శరీరములు ఉన్నవి. 


అవి [కింద విధములుగా ఉన్నవి; 
1. సూల శరీరము: 


ల ల 
శం ౪6 


ఖీ 
భం 


ఖీ 
ళీ భం 


0 
ళా 


ఖీ 
ళం 


సూచించును: “ఓం” లో “అ”, పరమపిత |బహ్మ (సృష్టి 
కర్త). 

గుణము: రజో గుణము (క్రియాశీలత). 

ఆత్మ: బీవాత్మ. 

స్థానము: కళ్ళు. 

అవస్థ: జాగృతి. 

కోశము: అన్నమయ కోశము. 

అభివృద్ది: గర్భధారణ సమయములో గర్భములో 
పిండము యొక్క అభివృది [కింద విధములుగా 
ఉండును (గర్చోప నిషత్‌ 13 నుండి 20 వరకు, 26, 30, 43, 
44; గరుడ పురాణము, అధ్యాయము - 6): 

1వ నౌలలో: పిండము గట్టిపడి, తల ఏర్పడుతుంది. 

2వ నెలలో: భుజములు, చేతులు, కాళ్ళు, పాదములు 
మరియు ఇతర అవయవములు రూపొందును. 

3వ నెలలో: గోళ్ళు, జుట్టు, చర్మము, జననాంగము, గుదము 
అభివృద్ది అవును. 

4వ నెలలో: కడుపు, వెన్నెముక, వీపు, సప్త ధాతువులు 
(ఎముకలు, కొవ్వు లేదా మేధా, మాంసము, రక్తము, 


234 


మేధస్సు, శుక్షము మరియు చర్మము) అభివృద్ది 
పొందును. 

శ సూక్ష్మ మూలకములు: (ఎ) శవణ శక్తి - చెవులలో, (బి) 
స్పర్శ శకి - చర్మములో, (సి) దృష్టి శకి - కళ్ళలో, (డి) రుచి 
శక్తి - నాలుకలో, (ఇ) ఘ్రూణ శక్తి - ముక్కులో. 

% 5వ నెలలో: వెన్నెముక అభివృద్ది అవును. ఆకలి, దప్పిక 
భావన ఎర్పడును. 

% 6వ నెలలో: కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అభివృద్ది 
అవును. పిండమును మావితో (జరాయువు, అపరాయువు) 
కప్పుబడును. 

% 7వ నెలలో: జీవాత్మ తన ప్రారబ్ద కర్మఫలములను 
అనుభవించుటకు |బహ్మ రంధ్రము ద్వారా శిశువులో 
(ప్రవేశించును (గమనిక: శిశువు యొక్క శరీరము జీవాత్మ 
తయారుచేయలేదు). శిశువులో చైతన్యము, స్మృతి, 
వివేకము కలుగును. శిశువునకు పూర్వ జన్మల 
జాపకములు ఉండును. గర్భములో మల, మూతములలో 
కదులును. ప్రసవించిన వెంటనే శిశువును మహామాయ 
(అజ్ఞానము) ఆవరణతో ఆ స్మృతులు, వివేకము 
కోల్పోవును). 

% 8వ నెలనుండి: అన్ని శరీర భాగములు, లక్షణములు 
పూర్తిగా అభివృధిచెంది, గర్భములో శిశువుకు కదలికలు 
ఉండును. 


2. సూక్ష్మ (లింగ) శరీరము: 


శ సూచించును: “ఓం” లో “ఉ”, విష్ణుమూర్తి (స్ఫృష్లి 
పోషకుడు, సంరక్షకుడు). 
ఢి గుణము: సత్త్వ గుణము (జ్ఞానమునకు సంకేతము). 


235 


ఖీ 
ఖం 


ఖీ 
9 శ 


4. 
ళా 


ఖీ 
ళీ ఖం 


0, 
ళా 


ఆత్మ: అంతరాత్మ. 

స్థానము: గొంతులో. 

అవస్థ: స్వప్నము. 

కోశము: (ప్రైాతమయ. -కకము. మనీమయ కోశము; 
విజ్ఞానమయ కోశము. 

అభివృద్ది: 7వ నెలలో గర్భములో సూక్ష్మ శరీరము, శిశువు 
యొక్క శరీరములో (ప్రవేశించును. సూక్ష్మ శరీరము, 
జీవాత్మను శరీరమునకు జోడించి సంబంధము 
కలుపును. తరువాత [కింది విధముగా మరింత అభివృద్ది 
చెందును: 

అంతఃకరణము (సూక్ష్మ ఇందియములు) (ఓ: (ఎ) 
అహంకారము హృదయములో, (బి) చిత్తము (వివేకము) - 
బొడ్డులో, (సి) బుద్ది (తెలివి) - కళ్ళలో (డి మానస్సు - 
గొంతులో. 

పాణేందియములు (5): (ఎ ) ప్రాణ (ఉచ్చ్వాస మరియు 
నిశ్వాసములలో నాసికద్వారములు లేదా నోరు ద్వారా 
తీసుకొని, వదిలే వాయువు) - ఊపిరితిత్తులు, (బి) అపాన 
(గుదము ద్వారా బయటకుపోయే వాయువు) - గుదము. 
(సి సమాన (జీర్ణక్రియకు అవసరము అయ్యే వాయువు) - 
నాభి. (డి ఉదాన (వాంతి అయే సమయములో 
నోటిద్వారా బయటకుపోయే వాయువు) - గొంతు. (ఇ) 
వ్యాన శరీరములో ప్రతి దిశకు వ్యాపించి బయటకుపోయే 
వాయువు) - శరీరము. 

జ్ఞానేందియములు (5): (ఎ) శ్రవణ శక్తి - చెవులలో, (బి) 
స్పర్శ శక్తి- చర్మములో, (సి) దృష్టి శక్తి - కళ్ళలో, (డి) 
రుచి శక్తి - నాలుకలో, (ఇ) ఘ్రాణ శక్తి - ముక్కులో. 


236 


ర 
౪9 


కర్మేందియములు (5): (ఎ) వాక్కు (స్వర పేటిక) - 
గొంతులో, (బి) పాని - చేతిలో, (సి) పాద - కాళ్ళలో, (డి) 
ఉపస్థ - స్తీ పురుషుల రహస్యావయవములో, (ఇ) పాయు 
- మలవిసర్గన అవయవములో. 


3. కారణ (హేత్వర్ణకమైన) శరీరము: 


ON ON 
శం ౪6 


ళీ 


4. 
ళా 


ఖీ ఖీ ఖీ 
శం ౪ భం 


ఖీ 
ఖం 


సూచించును: “ఓం” లో “మి”. శివుడు (లయ కారకుడు). 
గుణము: తమో గుణము (అజ్ఞానము) పోగొట్టుటకు. 

ఆత్మ: పరమాత్మ. 

స్థానము: హృదయములో. 

అవస్థ: సుషుప్తి (ఘాడ నిద. 

కోశము: ఆనందమయ కోశము. 

అభివృద్ది: శిశువు ప్రసవించిన వేంటనే మొట్టమొదటి 
శ్వాసతో (జననము) మహామాయ శరీరములో 
(ప్రవేశించును, ఆక్రమించును. మహామాయ (భాంతి) ఒక 
మాంతికుడు వతె సత్యమును, జ్ఞానమును కప్పి, 
అసత్యమును, అజ్ఞానమును సత్యముగా, జ్ఞానముగా 
(భమింపచేయును. ఈ ప్రాభవముతో జీవాత్మ, 
మహామాయే ఆకర్షింపబడినదై, తన జ్ఞానము కోల్పోయి, 
నిజ స్వరూపమును మరచి, అహంకారముచే (శరీరమే 
జీవాత్మ అనే భావన) "నేను" "నాది" అనే (అసత్య 
(ప్రవృత్తి (నా శరీరము, నా శక్తి నా తలీ,నా తండి, నా 
గృహము, నా ధనము మొదలైనమి. -'యర్పుడును.. ఈ 
విధముగా జీవాత్మ తన అజ్ఞానముతో స్వయముగా 
మహామాయ యొక్క బానిసత్వమును స్వీకరిస్తుంది. 
జీవాత్మ సూక్ష్మ శరీరములోని (అంతఃకరణములోని) 
మనస్సులో నాటుకున్న గత జన్మలలోని వాసనలు 


237 


లేదా సంస్కారముల కోరికలు, మరియు 
జానే్యదియముల ద్వారా పాందిన పాపంచిక 
విషయములు వలన సూల, సూక్ష్మ మరియు కారణ 
శరీరములు మూడు సహజీవనమునకు తోడ్పుడును. 


జననము మరియు మరణము 


జీవాత్మకు అజ్ఞానము ఉన్నంత కాలము సూక్ష్మ, కారణ 
శరీరములు జీవాత్మను అంటిపెట్టుకొని ఉండును. స్తూల, సూక్ష్మ 
మరియు కారణ శరీరములు మూడు మహామాయ యొక్క 
ఉత్పత్తులు ఈ మూడు సంస్థలు కలిసి జీవాత్మకు 
సహజీవనమునకు తోడ్పుడినప్పుడే జననము, జరుగుతుంది. 
వీటిలో జీవాత్మ (సూక్ష్మ కారణ శరీరములతో) స్తూల 
శరీరమునుండి విడిపోతే అదే మరణము (భగవధీత 15 :7, 
8; బృహదారణ్యకోప నిషత్‌ 4 లేదా 6 : 4 : 1, ఎ. మరణము 
సమయములో జీవాత్మ, సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరము 
కలిసి చివరి ఊపిరివిడిచే సమయములో ముక్కు లేదా కళ్ళు, 
చెవులు, నోరు, గుదము ద్వారా స్తూల శరీరమును వదిలి 
పితృలోకమునకు వెళ్ళును. అక్కడ భూతము లేదా పేతము 
లేదా పిశాచముగా తన తదుపరి ప్రారబ్ద కర్మఫలములను 
అనుభవించుటకు సరైన కాలము (అపరిమితము), పరిస్థితుల 
(పునర్ధనృ కోసము యుదురు చూచుచుండును 
(కొషీతకీబాహ్మణోప నిషత్‌ 3:4).  మహామాయచే ఉత్పత్తి 
చేయబడ్డ స్తూల (భాతికు శరీరము ఇక్కడే మిగిలిపోవును. 
అదియే శవము. శవమును కాలి లేదా భూమిలో పాతిపెట్టి ఆ 
శరీరమును విసర్గించుదురు. ఆ శరీరము తన మూల 
దవ్యములగు పంచభూతములలో ఇక్కమైపావును. 


238 


పునర్దన్మ 


భూతము లేదా డుతము లేదా పిశాచముగా 
పితృలోకములో ఉన్న జీవాత్మ (సూక్ష్మ, కారణ శరీరములతో) 
తన తదుపరి [పారబ కర్మఫలములకు సరైన సమయము, 
సరైన పరిస్టితులు ఏర్పడినప్పుడు పరమాత్మ (కర్మ ఫలదాత), 
జీవాత్మ తదుపరి పారబ్ద కర్మఫలములను అనుభవించుటకు, 
జీవాత్మను (సూక్ష్మ, కారణ  శరీరములతో) మరొక స్తూల 
శరీరములో ప్రవేశ పెట్టును. ఈ విధముగా జనన, మరణ 
పునరన్మ చక్రము (జీవాత్మకు అజ్ఞానము తొలగి మోక్షము పాంది 
పరమాత్మలో ఐక్యము అయ్యేంత వరకూ) కొనసాగుతుంది. 
ఇదియే పునర్గన్మ (బృహదారణ్యకోప నిషత్‌ 4 లేదా 6:4: 6; 
భగవధీత 9 : 8). 


గమనిక: 


1. బీవాత్మ యొక్క స్వాభావిక చైతన్య ప్రతిబింబము బుద్దిపె పడి 
బుద్దిని చైతన్యము చేయును. ఈ చైతన్య ప్రతిబింబము 
అంతఃకరణను, |[ప్రాణేంందియములను, జ్ఞానేందియములను, 
కర్మేందియములను వరుసగా చైతన్యము చేయును. చైతన్య 
ప్రతిబింబము బుద్దిపె పడినంతసేపూ స్తూల, సూక్ష్మ శరీరము 
అంతా చైతన్యవంతమగును. మనస్సు యొక్క అజ్ఞానము, 
చంచలత్వము కారణముగా మనసే శరీరమంతనూ 
చైతన్యము చేయుచున్నదని భావన యేర్పడును. 


2. ఆత్మను సూక్ష, కారణ శరీరములు అంటిపెట్టుకుని 
ఉన్నంతకాలమూ జీవాత్మగా పరిగణింపబడుతుంది. ఆత్మ 
యొక్క జ్ఞానమును, కారణ శరీరము (అజ్ఞానము) 
కపష్పినంతవరకూ, తన నిజ స్వరూపమగు "ఆత్మయే పరమాత్మ" 


239 


అనే సత్యమును తెలిసికోలేదు. జ్ఞానముచే అజ్ఞానము (కారణ 
శరీరము) తొలగిన వెనువెంటనే, స్తూల, సూక్ష్మ శరీరములలో 
నున్న ఆత్మ, "ఆత్మయే పరమాత్మ" అన్న అనిభూతితో 
రమించుచూ ఉండును. ఇదియే జీవన్ముక్తి. 


3. జీవాత్మ యొక్క ప్రారబ్ద కర్మ్వఫలములు అంతమైన వెంటనే, 
జీవాత్మ స్తూల, సూక్ష్మ శరీరములను వదలి (మహామాయ యొక్క 
బానిసత్వము నుండి, సంసారమైన జనన, మరణ, పునర్దన్మ 
చక్రము నుండి విముక్తి అయి) ఆత్మ, పరమాత్ముని కృపతో, 
పరమాతునిలో ఇక్కమగును. ఇదియే మోక్షము. మోక్షము 
పొందిన ఆత్మకు జనన, మరణ, పునరన్మ ఉండదు (భాగవతము 
3:31:1 నుండి 24 వరకు; గరుడ పురాణము, అధ్యాయము - 6). 


240 


అనుబంధము “కె” గజి సంఖ్య 176 సూచిస్తున్నది) 


| _రాజ యోగము [ 


1. అష్ట - మహాసిద్రులు సిద్దిలు (భాగవతము 2 : 2 : 22) 

+ అణిమ: శరీరమును అతి చిన్నదిగా (అణువుగా) 
కనిపించకుండా చేయగల శక్తి 

+ మహిమ: శరీరమును అతి పెద్రదిగా చేయగల శక్తి 

గరిమ: శరీరమును అధికభారముగా, బరువుగా చేయగల 
శక్తి 

% లఘిమ: శరీరమును గాలిలో తెలిపోయేలా అతి తేలికగా 
చేయగల శక్తి 

% |పాప్తి: ఎదైనా పొందగల శక్తి 

% (పాకామ్యము: ఎవ్వరూ ఎదురించలేని, ఇష్టపకారము 


చేయగల శక్తి 

ఫశ ఈశత్వము: అందరిమీదా నియంతణ, శాసనము 
చేయగల శక్తి 

ఫి వశిత్వము: ఎవ్వరినైనా లోబరచుకొను, జయించు, 
వశపరచుకొను శక్తి 


2. అదనపు సిద్దిలు - మానవాతీత శకులు: 
% కామవశిత: కోరికలను వశము, జయించు శక్తి సామర్ధ్యము. 
ఛి కేచరివిద్య: గాలిలో యగరగల శక్తి 
% మృత్యుంజయ విద్య: మృత్యువును జయించగల శక్తి 
% పాతాళ సిద్ది: భూమిలో పాతిబెట్టిన నిధులను 
తెలుసుకోగల శక్తి 


241 


కాయ సిద్ది: జీవాత్మ తన శరీరము వదలి, మరొక 
శరీరములో ప్రవేశించగల శక్తి 

తెకాల జ్ఞానము: భూత, వర్తమాన, భవిషత్తు కాలముల 
విషయములను తెలుసుకోగల శక్తి 

ఇచ్చా మృత: తన ఇష్టానుసారము మరణించగల శక్తి 
అంతర్జానము: అదృశ్యమగు శక్తి 

షుప్తిపాస నివృత్తి: నిద, ఆహారములు త్యజించగల శక్తి 
సర్వ భూతానుత జ్ఞానము: అన్ని జీవుల భాషలను అర్థము 
చేసుకోగల శక్తి. 


242 


అనుబంధము (ఎల్‌) గేజి సంఖ్య 180 సూచిస్తున్నది) 


| కుండలిని యోగము | 


దైవ చ[క్రములు 
ఆజ్ఞా చ।|క్రము 
రెండు కనుబొమ్మలు 
మధ్య, 2 దళములు, 
మనస్సును 
సహససారము నియం(త్రంచును 
కపాలము [కింద 
1000 దళములు. విశుధ చక్రము 
యోగికి దైవ గొంతుసానము, 
వ 16 దళములు, 
చైతన్యము కలుగును దం 
నియం|।తించు 
అనాహత చ[కము 
వ ఎడమ హృదయ సొానము,12 
వెపున, ఎడమ దళములు, స్పర్శను 
నాసికా రం! దము నియంత్రించును 
సుషుమ్న నాడి 
వెన్నెముక శశి 
పూరక చక్రము 
ప. నాభి స్థానము, 
పింగళ నాడి 6 దళములు, దృష్టిని 
వశం నియం త్రించును 
నాసికా రంధ్రము Sy స్వాధిష్టాన చక్రము 
ప జననేరదియ మూలము, 
i= 6 దళములు, రుచిని 
// ౯ నియంత్రించును 
ర వ 
(/ Aa 
మూలాధార చక్రము 
వెన్నెముక (క్రిందభాగము, 
4 దళములు, వాసనలను 
నియం|।తించును 


243 


| హిందూ ధర్మ ముఖ్య అంశములు | 


సనాతన ధర్మము (హిందూ ధర్మము) 


1. సనాతన ధర్మము (హిందూ ధర్మము శాశ్వతముగా 
పరమాత్ముని యందుండి, ఆయనచే రక్షింపబడుతూ, సృష్టి 
సమయమున ఆయనచే వెల్లడింపబడినది. 


2. వేదములు (హిందూ ధర్మ పవిత (గంధములు 
శాశ్వతమైన దైవ సత్యములను (జ్ఞానమును) తెలియచేయునవి. 


3. హిందూ ధర్మ పవిత గంధములు సంస్కృతములో 
ఉన్నవి. సంస్కృతము దైవ భాష. 


4. హిందూ ధర్మములో దైవ శా(స్తము, విద్య (పర, అపర), 
విజ్ఞానము ఉన్నవి. 


5, హిందూ ధర్మము, సంస్కృతి శాశ్వతమైనవి, 
పురాతనమైనవి. ఇవి విశ్వ ధర్మములు. మానవులందరికీ 
వర్తించును. 


6. (చేమ, శాంతి, సమృద్ది, అభివృది, గౌరవము, దయ, కరుణ, 
ఆనందము మరియు మానవత్వము సార్వతిక హిందూ 
ధర్మములో [ప్రాధమిక శిక్షణ. 


7. ఎవరైతే హిందూ ధర్మ పవిత (గ్రంధములను 
అనుసరిస్తారో వారు దైవ జ్ఞానము; అనంత, శాశ్వత, దైవ 
పరమానందము పొందుదురు. 


244 


8. ఆధునిక, అభివృుద్దియైన విజ్ఞాన శాస్త్రము, జ్ఞానము 
ఎక్కడ అంతమవునో, అక్కడనుండి దైవ శాస్త్రము, జ్ఞానము 
ప్రారంభమగును. 


9. హిందూ ధర్మ పవిత గంధములు కల్పితములు, మూఢ 
నమ్మకములని పాశ్చాత్యదేశములు స్వార్తపూరిత అసత్య 
(ప్రచారము చేస్తున్నవి. వీటిలోని దైవ సత్యములు, జ్ఞానము 
పరిపూర్ణ జ్ఞానము కోసము  పరితపించేవారికి మాత్రమే 
అర్థమగును. 


10. హిందువుల జీవన విధానములో (మతములో) 
పూర్వులు పండుగలు రూపములో జ్ఞానమును నిఘాడముగా 
పొండుపరచినారు. 


11. భరత వర్త (పురాతన భారతదేశము) చరిత 197 కోట్ల 
మానవ సంవత్సరములు (శ్వేత వరాహ కల్పము, ప్రస్తుతము 
కల్పము) నాటిది. 


12. 5,000 సంవత్సరముల క్రితము భగవాన్‌ వేద వ్యాసడు, 
వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, రామాయణము, 
మహాభారతము, భగవటీత పునరుత్పత్తి చేసినారు. 
పర(బహ్మము (పరమాత్ముడు) 


13. పరబహ్మమును రెండు విధములుగా వర్టించబడినది. 
నిర్గుణ, నిరాకార, అవ్యక్త పరబహ్మము. సద్గుణ, సాకార, వ్యక్త 
పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు. 


14. _ పరబహ్మము ఒక్కశే, రెండు కానిది. 


15. పరమాత్ముడు, ఆత్మలు (పరమాత్ముని అంశలు) మరియు 
245 


మహామాయ లేదా పకృతి (పరమాత్ముని శక్సి మూడు శాశ్వతమైన 
తత్వములు. 


16. ఆత్మలు మరియు మహామాయ (పకృతి పరమాత్ముని 
నియంతణలో ఉన్నవి. 


17. పరమాత్ముడు సత్‌ - చిత్‌ - ఆనంద స్వరూపుడు. 
పరమాత్ముడు నిత్యమైన, అనంతమైన, సంపూర్ణ, దైవ 
సద్గుణములు, శకులు కలవాడు. 


18. పరమాత్ముని ఒకేఒక్క సంకల్పముతో అనంతకోటి 
విశ్వములు సృష్టింపబడినవి. 


19.  'ఓం' పరబహ్మ స్వరూపము. వేదముల తల్లి మరియు 
సృష్టి యొక్క ప్రారంభ సమయమున వెల్లడైనది. 


20. పరమాత్మలో ఈ విశ్వములన్నీ ఉన్నవి. పరమాత్ముడు 
విశ్వమంతటా సమత్వముగా వ్యాపించి ఉన్నాడు. పరమాత్ముని 
వేరుగా ఈ సృష్టిలో ఏముయూ లేదు. పరమాత్ముడు ఆత్మ 
(జీవాత్మ) లోపల పరమాత్ముడు నివసిస్తున్నాడు. అన్ని జీవులూ 
పరమాత్ముని పరిణామములే పరమాత్ముని అన్ని జీవులలోనూ, 
అన్ని ప్రదేశములలోనూ భావించి, చూడవలెను. 


21. పరమాత్ముని ఏమియూ కోరనక్కరలేదు. ఆయనకు 
ఎవరకు, ఏమి, ఎంత, ఎప్పుడు ఇవ్వవలేనో తెలుసును. 


22. పరమాత్ముని వరన, అవగాహన మానవాతీతము. 
పరమాత్ముని కృపతో, పరమాత్ముని అనుభవము గల గురువు 
ద్వారానే, పరమాత్ముని తెలుసుకోవచ్చును. 


246 


పరమానందము 


22. ఆనందము అనేక విధములుగా వర్ణింపబడినది 
(తైతిరీయోప నిషత్‌ 2:7: 1;2:8 : 1). వాటిలో (ఎ) మాయానందము 
(ప్రాపంచిక ఆనందము): ఇది మహామాయ నుండి 
ఉదృవించినది, అధమమైనది. ఇది పరిమితము, 
తాత్కాలికము, అనిత్యము. అంతములో దుఃఖమునకు 
దారితీయును. బీవులందరికీ (బుషులు, మునులు 
మినహాయించి ఇదే అనుభవములో ఉన్నది. (బి) 
పరమానందము: పరమాత్ముడు పరమానంద స్వరూపుడు. ఇది 
అత్యంత ఉత్కృష్షమైనది. ఇది అపరిమితము, శాశ్వతము, 
నిత్యము. 


23. (పతి జీవి మరొక జీవి మధ్య వ్యత్యాసము, భేదము ఉన్నది. 
కాని ప్రతి జీవి, పతి క్షణము ఆనందము (లక్ష్యము ఒక్కళే) 
పొందుటకే ఆశిస్తుంది. కాని చివరకు దుఃఖమే మిగిలుతుంది. 


24. (పతి జీవిలోనూ, తనలోనే, ఆనందము (పరమాత్ముడు) 
ఉన్నది. కాని ప్రతి జీవి ఆనందము కొకు బయట 
(పపంచములో) వెతుకుతాడు. 


25. మానవులు ఆనందము (పరమానందము) పొందుటకు 
అసంఖ్యాకమైన జీవితములను గడిపారు. కాని వారు 
పొందుతున్నది తాత్కాలికమైన పాపంచిక ఆనందమే. 
పరమానందము పొందలేదు. 


26. మానవులు పరమానందములోనే (పరమాతునిలోనే) 
జీవిస్తున్నారు. వారి అజ్ఞానము కారణముతో పరమానందము 
పొందలేకపోతున్నారు. 


247 


27. అనంతమైన, శాశ్వతమైన పరమానందము పొందుటకు 
పపంచమునుండి వేరుపడి, పరమాత్మునితో సంబంధము 
ఎర్పరచుకొనవలెను. 


ఆత్మ లేదా జీవాత్మ 


28. ఆత్మ లేదా జీవాత్మ పరమాత్ముడే లేదా పరమాత్ముని 
అంశము లేదా పరమాత్ముని ప్రతిబింబము. జీవాత్మ 
విశ్వమంతకూ కేంద సానము. బుద్ది, మనస్సు, శరీరమునకు 
చెతన్యమిచునది జీవాతే. 


29. _ ప్రతివారికీ వారి బుద్ది, మనస్సు, శరీరము (మహామాయ 
నుండి ఉదృువించినవి గురించి తెలుసును.  వీటిగురించే 
పట్టించుకుంటారు. కాని అజ్ఞానముచే వాటిని చతన్యము 
చేయుచున్న, మూలమైన జీవాత్మ గురించి ఎవ్వరూ 
పట్టించుకోరు. 


30. జీవాత్మ పరమాత్ముని (పరమానందము) అంశము. తెలినో 
లేక తెలియకో ప్రతి జీవాత్మ, (ప్రతి క్షణము, తన మూలమైన 
పరమానందమే కోరుకుంటారు. 


31. ఎవ్వరైనా (నాస్తికులము, దేముడిని నమ్మము 
అనేవారుకూడా) ప్రతి క్షణము ఆరధ్యాత్మికులే. అందరూ 
ఆనందము, _పేమ మరియు శాంతి కోరుకుంటారు. ఇప 
పరమాత్ముని లక్షణములు, సద్గుణములు అనగా దేముడినే 
కోరుకుంటున్నారు. 


32. బీవాత్మలు అవిద్య (అజ్ఞానము) కారణముగా తమ 
స్వాభావిక సత్యము (పరమాత్ముని అంశము, ప్రతిబింబము) 
గుర్తించలేక మహామాయ యొక్క (పాపంచిక) ఆకర్షణలకు వశమై 


248 


స్వయముగా మహామాయ బానిసత్వమును స్వీకరించినవి. 


33. జీవాత్మ మహామాయే ఆకర్షింపబడినదై మహామాయ వైపు 
తెరిగిఉండి పరమాత్మునకు విముఖత అయినది. జీవాత్మ 
అలక్ష్యము (పపరమానందము, మోక్షము) పొందుటకు పరమాత్ముని 
వెపు తెరగవలసి ఉన్నది. 


34. ప్రకాశము రాగానే అంధకారము పోవునట్లు, 
పరమాత్ముని అనుభవము కలుగగానే మహామాయ బానిసత్వము 
నుండి విముక్తి కలుగును. 


35. పరమాత్ముడు కావాలి అని అనుకున్న వారికి 
పరమాత్ముడు దగర కంకే దగ్గరలో (జీవాత్మలోనే) ఉన్నాడు. 
వద్దనుకున్న వారికి దూరము కంకే దూరములో (పరలోకములో) 
ఉంటాడు. 


36. జీవాత్మ పరమాత్ముని అంశము (పరమాత్మే, 
పరమానందమే) అగుటచే పపంచమునుండి పొందే 
ఆనందముతో తృప్తి పొందలేదు. అందుచే ఎప్పుడూ 
అసంతృప్తితోనే ఉంటుంది. 


37. పరమాత్ముడు జీవాత్మకు కర్మలు (పనులు చేయుటకు 
చైతన్య శక్తి (ప్రసాదించినాడు. ఎమి చేయవలెనో లేదా 
చేయకూడదో నిర్ణయము చేయుటకు జీవాత్మకు 
స్వాతంతయము ఇచ్చినాడు. జీవాత్మ తన నిర్ణయముల 
(ప్రకారము కర్మలు (పనులు) చేయును కాబటి జీవాత్మ చేసే 
కర్మలకు బీవాత్మే దాని కర్మఫలములు అనుభవించవలసి 
ఉన్నది. 


38. _ బీవాత్మ చేసే కర్మలు (హిందూ ధర్మ పవిత గ్రంధములలో 


2409 


నిర్దేసింపబడిన సత్కర్మలు) పరమాత్ముని కోసము చేసినచో 
వాటి కర్మ్వఫలములు జీవాత్మకు అంటవు. లేనిచో ఆ 
కర్శ్మఫలములు జీవాత్మే అనుభవించవలెను. 


మహామాయ లేదా ప్రకృతి (పరమాత్ముని శక్తి) 


39. మహామాయ (ప్రకృతి) పరమాత్ముని అనంతమైన శక్తి 
మహామాయపై పరమాత్మునికి సంపూర్ణ నియంత్రణ ఉన్నది. 


40. పరమాత్ముని ఒకేఒక్క సంకల్పముతో మహామాయ 
పరిణామము చెంది ఈ విశ్వముగా సృష్టింపబడినది. 


41. సత్వ గుణము (వివేకము), రజో గుణము 
(భావోద్వేగములు), తమో గుణము (అజ్ఞానము, హింస) 
మహామాయ యొక్క రీతులు. 


42. బీవాత్మలు మహామాయ యొక్క (పాపంచిక) ఆకర్షణలకు 
వశమై స్వయముగా మహామాయ బానిసత్వమును స్వీకరించి, 
మహామాయ వైపు తెరిగిఉండి పరమాత్మునకు విముఖత 
అయినది. 


43. పరమాత్మునికి మరియు జీవాత్మకి మధ మహామాయ 
గోడలా అడ్లుగా ఉన్నది. మహామాయ ఎల్లప్పుడూ ఎండమావి 
సృష్టించి సత్యమును (పరమాత్ముని) అసత్యముగా, 
అనసత్యమును (ప్రపంచమును) సత్యముగా (భమింపచేయును. 


44. (పతి జీవిలోనూ సత్వ గుణము, రజో గుణము మరియు 
తమో గుణము లక్షణముల మిశమములు ఉన్నవి. 


45. అహంకారము, చిత్తము, బుద్ది, మనస్సు, ఇందియములు 
(5 జ్ఞానేంందియములు, 5 కర్మేందియములు) మహామాయ 


250 


పరిణామములు. వీటి కోరికలను సంతృప్తి పరచుటకు జీవాత్మ, 
మహామాయ యొక్క భాతిక, [పాపంచిక ఆనందములకు 
ఆకరింపబడి, పరమాత్మునికి దూరమైనది. 


46. ఈ ప్రపంచములోని బాధలకు కోరికలే మూల కారణము. 


47. మనస్సు, ఇందియముల ద్వారా |ప్రాపంచిక 
విషయములు గ్రహించి, అజ్ఞానముతో వాటిని అనుభవించుటకు 
కోరికలు మనస్సులో ఉదయించును. 


48. కోరికలు నెరవేరితే సుఖము, ఆనందము, అహంకారము, 
రాగము, లోభము, మోహము, మాత్సర్యము యేర్పడును. 


49. కోరికలు నారవేరకపోతే దుఃఖము, బాధ, ద్వేషము, 
కోధము, మదము ఏర్పడి బుద్ది నాశనము జరుగును. వీటన్నిటికి 
మూల కారణము [పాపంచిక సంబంధమే. 


50. త్యాగ బుద్దితో దానము శీర్తి లేదా పేరు కోసము 
కాకుండా) చేసినచో కోరిక, అహంకారము, కోపము, లోభము, 
మోహము, మదము, మాత్సర్యము, అను అరిషడ్వగములను 
నియం।|తించవచుును. 


51. ఈ సృష్టిలో ఉన్నదంతా పరమాత్మునిదే ఆఖరకు ఈ 
శరీరముకూడా పరమాత్మునిదే ఎవ్వరూ వారి శరీరమును 
సృఫ్రించలేదు లేదా తయారుచేసుకోలేదు లేదా 
ఎంపికచేసికోలేదు. ముందుగా తయారుచేయబడ్డ శరీరములో 
జీవాత్మ దూరినది. జీవాత్మ యొక్క చైతన్యము, శక్తి కూడా 
పరమాత్మునిదే. కాబట్టి ఎవ్వరూ పరమాత్మునికి ఏ దానము, 
బహుమానము చేయలేరు. పరమాత్మునికి ఈ [ప్రాపంచిక 
దానముల అవసరము లేదు. 


251 


52. ఎవ్వరైనా పరమాత్మకు ఇవ్వగలిగినది, 
సమర్పించగలిగినది ఒక్కకు. అదే తమ ఆత్మ సమర్పణ. 


53, మహామాయ యొక్క అజ్ఞానము ఐదు రూపములు: (ఎ) 
తమస్‌: "నేను" (జీవాత్శ) గురించి అజ్ఞానము, (బి) మోహము: నేను 
(జీవాత్మ) శరీరముతో తాదాత్యుముచాంది శరీరముమే నేను 
అనే భావన, (సి) మహామోహము: శరీరమునకు ప్రపంచపు 
ఆనందముల కోసము తృష్ణ, (డి తమసిరము: కోపము (ఇ) 
అంధతమసిరము: మరణముతో తన (జీవాత్స అంతము 
అవుతుందనే భావన. 


54. జనన, మరణ, పునర్గన్మలకు కారణము అజ్ఞానము. 
అజ్ఞానమును అధిగమించుటకు, హిందూ ధర్మ పవిత 
(గంథములలోని జ్ఞానము (పరమానంద _ స్వరూపుడైన 
పరమాత్ముని గురించి) పొందవలెను. 


55. అహంకారము (ఆత్మే శరీరము అనే భావన) మహామాయ 
యొక్క పరిణామము. ఎవరైతే అహంకారమును 
అతిక్రమించుదురో, వారు మహామాయ బానిసత్వము నుండి 
విముక్తి పొంది, వారికి ఆత్మ జ్ఞానము కలుగును. 


మనస్సు 


56. మనస్సు మహామాయ యొక్క పరిణామము. మనస్సు 
మంచి సేవకుడు, కాని చాలా చెడ యజమాని. 


57. అన్ని చెడ గుణములకు, కోరిక, కోపము, లోభము, 
మోహము, మదము, మాత్సర్యము. మొదేలైనవి; మనసే 
కారణము. 


252 


58. మనస్సు ఎల్లప్పుడూ నిలకడలేనిది, నమ్మదగనిది, 
విశ్వసించలేనిది, సందిగ్గమైనది, చంచలమైనది. మనస్సును 
నియంతైెంచుట చాలా కష్టము. 


59. నీవు నీ మనస్సును నా మీద స్థిరముగా నిలుపలేకున్న, 
అపుడు నన్ను వొందుటకు యోగసాధన మరల, మరల 
చేయుము (భగవధీత 12 : 9. అదికూడా నీవు చేయలేని యడల, 
We SUI మెతబరుచుచూ కర్మఫలములను 
విడిచిపెట్టుము (11). అభ్యాసము కంబు జ్ఞానము, జ్ఞానము కంబు 
ధ్యానము, ధ్యానము కంకు కర్మఫల త్యాగము గొప్పది. త్యాగాముచే 
మానవుడు మనస్సు శాంతి పొందును (12. ఏ భక్తులు పైన 
వివరించిన ధర్మామృతము ననుసరించుచు, శ్రద్దతో నన్నో 
పరము గమృముగా' చెసికొని నాయందే. . నీ మనస్సును 
నాకర్పించి, నన్ను భక్తితో పూజించి, నాపై నిమగ్నులై 
యుండెదరో వారు నాకత్యంత ప్రియులు (20). 


60. నీ మనస్సును నాకర్పించి, నన్ను భక్తితో పూజించి, 
నాకు నమస్కరించిన, నీవు తప్పక నన్ను పాందుదువు. ఇది నీకు 
వాగ్తానము చేయుచున్నాను (భగవధీత 18 : 65). 


61. జ్ఞాన యోగము, భక్తి యాగము ద్వారా మనస్సును 
నియంతించ  వచుును. ఎవరైతే మనస్సును 
నియంతించగలరో వారు సత్పురుషులు, బుషి, ముని 
అవుదురు. 


62. ఎవరైతే అహంకారము, మనస్సు, ఇందియములను 
నియం(త్రించగలరో వారికి బహ్మానుభూతి కలుగును. 


63. మనస్సును పరమాత్మునిపై కేందీకరించి, నిష్కామ 


253 


(ఫలితములు ఆశించకుండా) కర్మలు చేసి పరమాత్మునికి 
అర్పించేదరో వారికి కర్వఫలితములు అంటవు. 


64. మనస్సులో నింపుకున్న అహంకారము, ఆలోచనలు, 
కోరికలను ఖాళీ చేసినచో, పరమాత్ముడు స్టిరముగా ఉండుటకు 
చోటు దొరకును. 


65. అహంకారము, ఆత్మవంచన, ఇతర దురుణములను 
(పక్కనపెట్టి, సదుణములైన నీతి, నిజాయితి, అహింస, పేమ, 
విశ్వాసము మరియు పరిశుభతలను పెంహపొందిచుకొనవలెను. 
66. సదుణములు మూలములు: (ఎ) విద్య (జ్ఞానము), (బి 
దానము (దయ, (పేమ, కరుణతో), (సి తపస్సు (పరమాత్ముని 
కోసము తపించుట), (డి సత్వము. 


67. (పేమ, కరుణ, వినయము, నీతి, నిజాయితి, స్వీయ 
నియంతణ, త్యాగము మరియు క్షమ అత్యధిక సదుణములు. 


యోగము (ధాన్యము) 
68. పరమాత్ముడు జ్ఞాన రూపములో ఉన్నారు. 


69. యోగము (ధ్యానము ద్వారా మనస్సు శుద అయి, 
పరమాతుుని వైపు మరలుతుంది. 


70. కర్మ జ్ఞాన, భక్తి యోగముల ద్వారా, జీవాత్మలో దాగిఉన్న 
దివ్య శక్తి వ్యక్తమగును. 


71. కర్మ యోగము (కర్మలు చేయుటకు సరైన విధానము) 
శరీరముతో [ప్రాపంచిక విధులను నిర్వహిస్తూ, మనస్సును 
పరమాత్మునిపె లగ్నము చేయుట. 


254 


72. అహంకారము యొక్క ప్రభావముచే జీవాత్మ పకృతి 
యొక్క గుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని 
భావించును (భగవధీత 3 : 27. 


73. నీకు విధింపబడిన కర్మలు _ఆసకిలేనివాడవై, 
అర్పితభావముతో చక్కగా చేయుము (భగవధీత 3:9). 


74. మానవుల గుణములు మరియు కర్మలు అనుసరించి 
నాలుగువిధముల వర్గములు (బాహ్మణులు, క్ష్మతియులు, 
వెశ్యులు, శూదులు) నాచే సృష్టింపబడినవి (భగవదధీత 4 : 13). 


75. (దబాహ్మణ  (జానము, శాంతి, సహనము, తపస్సు, ఆత్మ 
నిగ్రహము, ధర్మ ప్రవర్తన), క్షత్రియ (శక్తి శౌర్యము, ధైర్యము, 
నాయకత్వము, ధృడనిశృయము) వైశ్య (వ్యవసాయము, గోరక్షణ, 
వర్తకము), శూదుల (పర్మిశమ, పరసేవ) విధులు 
పకృతిపరమైన గుణములు, వారిచేసే కర్మలననుసరించి 
విభజింపబడుచున్నవి (భగవధీత 18: 41 నుండి 44). 


76. తమ కర్మల నన్నింటిని నాయందు విడిచి, 
అన్యచింతలేక నాయందలి భక్తియుక్త నాదల్‌ 
నసిమగుమగుచు. తమ "మనసును-నాయంరిదో "సిరకరిరచి, 
నన్నే ఎల్లప్పుడూ ధ్యానించువారిని జనన, మరణ, సంసార 
సముదము నుండి త్వరలో రక్షింతును (భగవదిత 12: 6, 7. 


77. మనస్సును, శరీరమును నిగ్రహించుకొని, ప్రాపంచిక 
విషయములను విడిచిపెట్టి, దేహమునకు ముఖ్యమైన కర్మలు 
చేయునతనుకు పాపఫలములు అంటవు (భగవధీత 4: 21. 


78. ఎవరైతే తనకు లభించినదానితో తృప్తిపాందునో, 


255 


అసూయారహితుడు,  ద్వందములకు (కష్టసుఖాలు, 
లాభనష్టములు, జయాపజయములు) అతీతుడో వారు కర్మలు 
చేయుచున్నప్పటికీ వాటిచే బద్దుడుకారు (భగవధీత 4 : 22). 


79. ఎవరైతే ఆసక్తిరహితుడై, దేహాత్మబంధములు లేనివాడై, 
కర్తుత్వభావరహితుడై, జ్ఞానావస్థలో ఉన్నవాడై, పరమాత్మునికి 
అర్పితభావముతో కర్మలను చేయువాని కర్మలు కరిగిపోవును 
(భగవదీత 4 : 23). 


80. కర్మ యోగము జాన యోగము మరియు భక్తి 
యోగములకు దారితీసి, అంతములో మోక్షము (జనన, మరణ, 
పునరన్మ చక్రము నుండి విముక్తి పాందవచును. 


81. జ్ఞానము జనన, మరణ, పునర్ధన్మలకు కారణమైన 
అజ్ఞానమును నిర్మూలించి పరమాత్మానుభూతిని కలిగించును. 
జ్ఞాన, భక్తి యోగములు రజో గుణము మరియు తమో 
గుణములను నాశనము చేయును. అన్ని సమస్యలకు 
కారణమైన అహంకారమును, కోరికలను నాశనము చేయును. 


82. జ్ఞాన, భక్తి యాగములు రజో గుణము మరియు తమో 
గుణములను నాశనము చేయును. అన్ని సమస్యలకు 
కారణమైన అహంకారమును కోరికలను నాశనము చేయును. 


83. పరమాతుునిపై భక్తి అత్యంత శాంతి, పరవశము, 
ఆనందములకు పప్రతిరూపము. 


84. జ్ఞానము, భక్తి ఒకే నాణమునకు రెండు పక్కలు. 


85. జ్ఞాని, భకుడు ఈ ప్రపంచములో ప్రతిదానిని 
పరమాత్సుునిగానే భావిస్తారు. జ్ఞానము, భక్తి లేనిచో మోక్షము లేదు. 


256 


86. ఎప్పుడైతే ఆధ్యాతిక కళ్ళు తెరుచుకుంటాయో, అప్పుడు 
భాలిక కళ్ళు మూసుకుంటాయి. 


87. భక్తి అనగా భక్తుడు తనని తాను, తను చేసే ప్రతి పనిని 


పరమాత్సునికి అరించును, ఆయనను అన్ని 
సమయములలోనూ మర్చిపోకుండా ఉండును. 
88. ఎవరైతే తమకు తాము పరమాతుునికి 


సమర్పించుకుంటారో, వారికి పరమాత్ముని కృప ఎల్లప్పుడూ 
ఉండును. 


89. ఈ మానవ జీవితములో పరమాత్ముని గురించి 
తెలుసుకోలేదంకే, ఈ జన్మ తీరని లేదా తిరుగులేని నష్టము. 


90. భక్తి సూక్ష్మ స్మృతిలో పరిణామము చెందును. భక్తునికి 
(ప్రాపంచిక వస్తువులు, ప్రాపంచిక కోరికలతో సంబంధములేదు. 


91. భకులలో వరము, వంశము, విద్యాభ్యాసము, ఐశ్వర్యము, 
హోదా, శక్తి బలము, శారీరపు అందములతో తేడాలు ఉండవు. 


మానవ సేవయే మాధవ సేవ. 


92. "నేను నా భకుల సేవకుడను. నా పియభకులు 
ఆరాధనాభావతో నా హృదయమును సంపూర్ణముగా 
దోచుకొనబడ్డ వాడనయి, నేను స్వతంధత్రుుడనుకాను, వారి 
భకి ఆధీనములో ఉంటాను" (భాగవతము 9 :4 : 63). 


9. "నా స్వంత కుమారుడు, పరమపిత (బహ్మ; నా 
స్వంత దైవ వ్యక్తిత్వము (పరమశివుడు), నా సోదరుడు 
(బలరాముడు), నా పత్ని మహాలక్ష్మీదేవి, నా అంతట నేను 


257 


(శీకృష్ణ) కంకు నా భకుడే నాకు అత్యంత పియమైనవాడు 
(భాగవతము 11:14: 15). 


94. "నా భకుల పాదముల ధూళితో పరిశుద్దము 
అగుటకు, నేను నా భకులను అనుసరిస్తాను" (భాగవతము 11 
:14: 16). 


95. పరమాత్ముడు కురిపించిన కృపతో, భక్తుడు కర్మలను 
విసర్గిస్తాడు (భాగవతము 4 : 29 : 46). 


96. ఆధ్యాత్మికత ద్వారా జీవాత్మ ఇందియ భోగములనుండి 
ఆత్మజానమునకు పరిణామము చెందును. 


97.  'బహ్మజ్ఞాన దశలో అవిద్య (అజ్ఞానము) అదృుశ్వమయి, 
జీవాత్మ పరమానంద స్థిలో ఉంటుంది. 


98. మోక్షము జీవాత్మ యొక్క అంతమ లక్ష్యము. జీవితము 
యొక్క పవ్మిత ప్రయాణము. 


99. “ఓం మహా గణాధిపతియే నమః”. 

100. "ఓం ఐంహీం థీం శ్రీ మాతేయ నమః”. 
101. "ఓం నమః శివాయ”. 

102. "ఓం నమో నారాయణాయ". 

103. "ఓం నమో భగవతే వాసుదేవాయ". 

104. “ఓం శీ వేంకకేశ్వరాయ నమః”. 


258 


105. "ఓం శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే; 
శివస3 హృదయం విష్లు, విహ్లోశ్ప హృదయం శివః" (పద్మ 
పురాణము). 

106. "శీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస 
నామ తత్తుల్యం రామ నామ వరాననే". 


107. "హరే రామ హరే రామ, రామ రామ హరే హరే; హరే 
కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కలష్ట హరే హరే". 


108. ఏతత్‌ ఫలం సర్వం శి పరమేశ3రార్పణ మస్తు. 


259 


FL వ Pie 


8. 
9, 


| పదపట్టిక | 


అజ్ఞానము: పేజి సంఖ్య 65, 66. 

అద్వైత వేదాతము: పేజి సంఖ్యలు 155, 156, 157. 
అర్జాంగిని: పేజి సంఖ్య; 59, 79. 

అరిషడ్‌ వరములు: పేజి సంఖ్యలు 62, 63, 64 227, 228. 
అష్టాక్షరీ (ఎనిమిది అక్షరముల) మహా మం్యతము: పేజి 
సంఖ్య 191. 

ఆగామి కర్మఫలములు: పేజి సంఖ్య 163. 

ఆడ పిల్లలు: పేజి సంఖ్య 75. 

ఆత్మ: పేజి సంఖ్యలు 25 నుండి 31 వరకు, 172. 


ఉప పురాణములు: పేజి సంఖ్య 133. 


10. ఉప వేదములు: పేజి సంఖ్య 107. 
11 ఉమ్మడి కుటుంబ వ్యవస్థ: పేజి సంఖ్యలు 82. 
12. ఓం: పేజి సంఖ్యలు 118 నుండి 123 వరకు, 185, 186, 187. 


13. బెష పురాణములు: పేజి సంఖ్య 133. 
14 కర్మ యోగము: పేజి సంఖ్యలు 167,168. 
15. కర్మ సిద్దాంతము: పేజి సంఖ్యలు 161, 162, 163. 


16. కామము: పేజి సంఖ్యలు 64, 65. 
17. కారణ శరీరము: పేజి సంఖ్యలు 237, 238. 


260 


18. కుండలినీ యోగము: పేజి సంఖ్యలు 180 నుండి 183 వరకు, 
243. 

19. గురువు: పేజి సంఖ్యలు 73, 74, 75. 

20. గృహస్త ఆశమము: పేజి సంఖ్యలు 77 నుండి 80 వరకు. 

21. గాయ(తి మహా మంతము: పేజి సంఖ్యలు 187, 188, 189. 

22. జీవన్‌ ముక్తి: పేజి సంఖ్యలు 157. 

23. జాన యోగము: పేజి సంఖ్యలు 168 నుండి 172 వరకు. 

24 తమో గుణము: పేజి సంఖ్య 23. 

25. ద్వైత వేదాంతము: పేజి సంఖ్యలు 159, 160. 

26. ధర్మము: ఉపోద్దాతము (1), పేజి సంఖ్యలు 4 5, 55 నుండి 62 
వరకు. 

27. ధర్మమునకు స్తంభములు: పేజి సంఖ్యలు 45, 57. 

28. పరబహ్మము: ఉపోద్దాతము (1), (11); పేజి సంఖ్యలు 1, 2, 3,4, 
14 నుండి 20 వరకు. 

29. పరాశర సృతి: పేజి సంఖ్యలు 130, 131. 

30. పంచ యజ్ఞములు లేదా బుణములు: పేజి సంఖ్యలు 86, 87. 

31. పంచ క్లేశములు : పేజి సంఖ్య; 65, 66. 

32. పంచ కోశములు: పేజి సంఖ్యలు 65. 

33. పంచదసి మహామంత్రము: పేజి సంఖ్యలు 189, 190. 

34. పంచాక్షరీ మహామంత్రము: పేజి సంఖ్యలు 191. 


261 


35. పంచీకరణ: పేజి సంఖ్యలు 40, 41 మరియు 223. 

36. (ప్రజాపతులు: పేజి సంఖ్య 54. 

37. ప్రాణము: పేజి సంఖ్య 177, 178. 

38. పాణాయామము: పేజి సంఖ్యలు 177 నుండి 179 వరకు. 
౩9. [పారబ్ద కర్శ్మఫలములు: పేజి సంఖ్య 163, 164. 

40. పురుషార్థములు: పేజి సంఖ్యలు 100, 101. 

41. బీజాక్షరములు, మంతములు: పేజి సంఖ్య 185. 

42. భక్తి యోగము: పేజి సంఖ్యలు 172 నుండి 175 వరకు. 

43. భగవాన్‌ వేద వ్యాసుడు: పేజి సంఖ్యలు 12, 13. 

44. మను స్మృతి: పేజి సంఖ్యలు 129, 130. 

45. మహా మృత్యుంజయ మంత్రము: పేజి సంఖ్య 191. 

46. మహామాయ (పకృతి): పేజి సంఖ్యలు 20 నుండి 25 వరకు. 
47. మహాయుగము: పేజి సంఖ్యలు 44 నుండి 48 వరకు. 

48. మహా వాక్యములు: పేజి సంఖ్యలు 104, 105, 106. 

49. మోక్ష మాగములు: పేజి సంఖ్యలు 202 నుండి 207 వరకు. 
50. యోగ సూత్రములు: 175, 176 

51. రజో గుణము: పేజి సంఖ్య 23. 

52. రాజ యోగము: పేజి సంఖ్యలు 176, 177, 241, 242. 

53. వర్ణము: పేజి సంఖ్యలు 69 నుండి 72 వరకు. 

54. వాసనలు లేదా సంస్కారములు: పేజి సంఖ్య 162. 


262 


55. విశిష్టాద్వైత వేదాంతము : పేజి సంఖ్యలు 158. 
56. విష్ణు సహస నామ నోతము: పేజి సంఖ్య 194, 195. 
57. వేదాంగములు: పేజి సంఖ్యలు 106, 107. 
58. వైవాహిక, దైవ అంశములు: 98, 229 నుండి 233 వరకు. 
59. శాంతి మంతములు: పేజి సంఖ్యలు 192, 193. 
60. శాద్దము: పేజి సంఖ్యలు 89, 90. 
61. నివ సహస నామ న్నోతము: పేజి సంఖ్య 195. 
62. తీ లలితా సహ(సనామ స్తోత్రము: పేజి సంఖ్య 194. 
63. షోడశోపచారములు: పేజి సంఖ్యలు 90, 91, 92. 
64. సత్వ గుణము: పేజి సంఖ్యలు 22, 23, 24, 25. 
65. సనాతన ధర్మము: ఉపోద్దాతము పేజి సంఖ్య (1. 
66. సప్త మహాబుషులు : పేజి సంఖ్య; 54. 
67. సహ - ధర్మ- చారిణి: పేజి సంఖ్య 59, 79. 
68. సాధన చతుష్టయము: పేజి సంఖ్యలు 170, 171, 172. 
69. సూక్ష్మ శరీరము: పేజి సంఖ్యలు 235, 236, 237. 
70. సూల శరీరము: పేజి సంఖ్యలు 234, 235. 
71. సృష్టి యొక్క లక్ష్యము: పేజి సంఖ్యలు 33, 34, 35. 
72. సంచిత కర్మఫలములు: పేజి సంఖ్య 163. 
73. సంస్కారములు: పేజి సంఖ్యలు 87, 88. 
74.హిందూ ధర్మ పవిత గంధము: పేజి సంఖ్యలు 13 
మరియు 220. 
263 


75. హిందూ మతములో (స్ర్తీలు: పేజి సంఖ్యలు 76, 787. 

76. హిందువుల ఆచారములు: పేజి సంఖ్య 89, 90. 

77. హిందువుల ఆహారము: పేజి సంఖ్యలు 83 నుండి 86 
వరకు. 

78. హిందువుల పండుగలు, ఉత్సవములు: పేజి సంఖ్యలు 
92 నుండి 97 వరకు. 


సమీక్షలు 


1. ఈ పుస్తక రచయిత హిందూ ధర్మ పవ్విత [గందముల 
సూచనలు చక్కగా పేర్కొన్నారు. హిందూ ధర్మము అన్ని 
అంశములనూ కూర్చబడిన ఒక అద్బుతమైన సంకలన 
పుస్తకము. 


శీ వి.సి. చంద్రశేఖరన్‌, తత్వవేత్త మరియు సోషలిస్ట్‌, టి 
'నగర్‌, చెన్నై. 


2. ఈ పుస్తకము హిందూ ధర్మము యొక్క సరియైన 
సారాంశము. 


గీ బి.పి. రెడ్డి, దివ్యజ్ఞాన సమాజము, సికింద్రాబాద్‌. 


3. యువతరమునక హిందూ ధర్మము యొక్క సరియైన 
అవగాహనకు ఒక అద్బుతమైన పుస్తకము. 


థీ బి. కళ్యాణ రామ్‌, కంపూూటర్‌వృతి నిపుణుడు, 
బెంగుళూర్‌. 


264 


4. హిందూ ధర్మము గురించి అన్ని విషయములనూ 
సంగమముగా కూర్చిన ఒక అద్బుతమైన పుస్తకము. ఈ పుస్తకము 
చదివిన తరువాత హిందూ ధర్మము గురించి నా 
దురభ్మిపాయములు పోయి, చక్కటి అవగాహన కలిగినది. 


(శ్రీ విజయ కప్ప, మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, రెడ్మండ్‌, ౮51. 


5. ఈ పుస్తకము చదివిన తరువాత నేను హిందూ ధర్మములో 
పూర్వము (స్తీలకు (తలి, సోదరి, భార్య, కుమార్తె అత్యంత 
(ప్రాముఖ్యత ఇచ్చేవారని అర్థమైనది. అటువంటి సమాజము 
ఏర్పుడాలని కోరుకొంటున్నాను. 


శ్రీమతి సి. గీతా, గృహిణీ, హైదరాబాద్‌. 

6. ఈ రోజులలో ఎవ్వరూ అర్థము చేసుకోలేని క్లిష్టమైన భారీ 
హిందూ ధర్మ పవిత గంధముల సంకలనము చక్కగా 
వాయబడినది. హిందూ ధర్మము గురించి అన్ని అంశములను 


సంక్షి ప్రముగా వివరించి, అందరూ అర్హము చేసుకోగల సాధారణ 
భాషలో అద్భుతముగా వ్రాయబడిన సంకలన పుస్తకము. 


థీమతి సి. కామేశ్వరీ దేవి, ఆంధ్ర ప్రదేశ్‌ ఏ. జి ఆఫీసు, 
మైదరాబాద్‌ 


7. హిందూ ధర్మము మీద ఒక అద్బుతమైన పుస్తకము. 

గీ బి. శ్రీనివాస్‌, థీ రామకృష్ణ మఠము, బెంగుళూర్‌ 

8. హిందూ ధర్మము మీద ప్రశస్తమైన సంకలన పుస్తకము. 
వాస్తవములు మరియు హిందూ ధర్మము మీద నిజమైన విశేషణ 
ఇవ్వబడినది. 

శీ టి. నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త, సికిందాబాద్‌ 


265 


9. హిందూ ధర్మము కేవలమూ హిందువులకే కాదు. మొత్తము 
మానవులందరికీ వర్తిస్తుంది. యువతరము ఈ పుస్తకమును 
చదివి తీరాలి. 

ఢీ బి. మల్సికార్లున శర్మ, FANUC, 1౫, బెంగుళూర్‌ 

10. హిందూ ధర్మము మీద ఒక సమ[గమైన పుస్తకము. 


థీ సి. నారాయణ రావు, A. P. పారిశ్రామిక ఫైనాన్స్‌ 
కార్పొరేషన్‌, హైదరాబాద్‌. 


266 


